


శృంగార సంకీర్తనలు 


(తాళ్లపాక అన్నమాచార్య విరచితములు) 





ప్రచురణ 
తిరుమల తిరుపతి దేవస్తానములు 
క్షం98 


ప్రథమ ముద్రణ : 1976 
ద్వితీయ ముద్రణ. : 1998 


(ర్రి తిరుమల తిరుపతి దేవస్థానములు 











తిరుపతి 
న | 
న వల 45 | 
ప్రతులు : 2000, ౯” న టు 
ళీ 
(+ ౨6. 05.. క. |] ల | 
అట[6.. ర తం 
యల గ 
(ప్రచురణ న 
శ్రీ /.[..2. వినాయక్‌, !..3. 
కార్యనిర్యాహణాధికారి 
తిరుమల తిరుపతి దేవస్థానములు 
తిరుపతి. 
ము(ద్రణ న్‌ 


త్రివేణి ఆఫ్‌సెట్‌ ప్రింటర్స్‌ 
14/264, ఈడేపల్లి 
మచిలీపట్నం - 1 
ఆంధ్రప్రదేశ్‌ 


విన్నపము 


ఇందరికీ అభయంబు లిచ్చు చేయి 
కందువగు మంచిబంగారు చేయి ॥ 


కలియుగ ్రత్యక్షదైవమైన శ్రీ వేంకటేశ్వరుని వైభవాన్ని, మాహాత్యాన్ని, 
తత్త్వాన్ని 32,000 అధ్యాత్మ శృంగార సంక్షీర్తనలుగా రచించినవాడు తాళ్లపాక 
అన్నమాచార్యులు. ఇందులో మనకు సుమారు 13,000 సంకీర్తనలు మాత్రమే 
లభించాయి. వీరి పుత్రుడు తాళ్లపాక వ. మనుమడు తాళ్లపాక 
చినతిరుమలాచార్యులు పదకవులే 1. తాళ్లపాక కవులు (4 15-16 శతాబ్దాలకు 
చెందినవారు. వీరి స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని కడపజిల్లా రాజంపేట తాలూకా 
తాళ్లపాక[గ్రామం. 

'శ్రీ;శ 15వ శతాబ్దంలో వైష్ణవమత (ప్రచారం కోసం తిరుమలను కేంద్రంగా 
చేసుకొని శ్రీ వేంకటేశ్చరాంకితంగా వేలకొలది సంక్షీర్తనలను, ఇతర సాహిత్య ప్రక్రియలను 
రచించినవారు తాళ్లపాకకవులు. _ శ్రీ వేంకటేశ్వరస్వామివారి సేవలో తరించిన 
ధన్యమూర్తులు. 

తాళ్లపాక పదకవిత్రయంగా కీర్తిగడించిన తాళ్లపాక అన్నమాచార్యుల, తాళ్లపాక 
పెదతిరుమలయ్య, తాళ్లపాక చినతిరుమలయ్యల సంకీర్తనల రాగిరేకులు' తిరుమలలో 
శ్రీవారి ఆలయంలో “తాళ్లపాక అర'లో లభించాయి. 

తాళ్లపాక కవుల సంకీర్తనల భాండాగారం గూర్చిన మొదటి శాసనం [క్రీ;శ॥ 
1530 సంవత్సరంలో కనిపిస్తుంది. తదుపరి క్రీశ! 1545, 1547, 1554, 1558 
సంవత్సరాల నాటి శాసనాల్లోను సంక్షీర్తనభాండాగారం గూర్చిన ప్రస్తావన కనిపిస్తుంది. 
ఇవి తిరుమల తిరుపతి దేవన్టానాల శాసనాలు. 

తిరుమల తిరుపతి దేవస్త్రానములవారు [క్రీశ 1922 సంవత్సరం నుండి 
తాళ్లపాక కవుల సంకీర్తనల ముద్రణకు పూనుకొన్నారు. క్రీశ 1922 సంవత్సరం నుండి 
'శ్రీ॥శ॥ 1992 సంవత్సరం వరకు తాళ్లపాక కవుల సంకీర్తనల సంపుటాల ముద్రణలో 
వివిధ దశలు కనిపిస్తాయి. 

1922 సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్టానాలవారు రాగిరేకుల్లోని 
తాళ్లపాక కవుల సంక్షీర్తనలను (వ్రాతప్రతుల్లో (వ్రాయించటానికి పూనుకొన్నారు. 

1935-38 సంవత్సరాల్లో తాళ్లపాక లఘుకృతులు, తాళ్లపాక కవుల సంకీర్తనలు 
సంపుటాలుకొన్ని వెలువడ్డాయి. 

1947-65 సంవత్సరాల్లో తాళ్లపాక కవుల అద్యాత్మ శృంగార సంకీర్తనలు 
కొన్ని సంపుటాలు ముద్రించబడ్డాయి. 

1947-1965 సంవత్సరాల మధ్యకాలంలో నిరాఘాటంగా కొనసాగిన తాళ్లపాక 
పదకవుల సంకీర్తనల ముద్రణ తరువాత ఒక దశాబ్దంపాటు కొనసాగలేదు. 

1975-1986 సంవత్సరాల మధ్యకాలంలో తాళ్లపాక పదకవుల సంకీర్తనలు 
కొన్ని సంపుటాలు వరకు, మరియు అధ్యాత్మ సంకీర్తనలు కొన్ని సంపుటాలు 
పునర్ముద్రింపబడ్డాయి. 


శ 


తదుపరి 1992 సంవత్సరంలో ఒక సంపుటం ముద్రింపబడినది. 

ఇంతేకాక తాళ్లపాక న. జీవిత చరిత్ర, తాళ్లపాక కవుల ఇతర 
సాహిత్య ప్రక్రియలను ఈ దశల్గోనే తిరుమల తిరుపతి దేవస్థానం ముద్రించింది. 

ఈ వివిధ దశల్లో తాళ్లపాక పదకవుల సంక్షీర్తవలను రాగిరేకులనుండి 
పరిష్కరించిన మహాపండితులు కీ॥శే సాధు సుబ్రహ్మణ్య శాస్తి పండిత 
విజయరాఘవాచార్య, వేటూరి ప్రభాకరశాస్త్రి రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ, పి.టి. జగన్నాథరావు, 
గౌరిపెద్ది రామసుబ్బశర్మ, శ్రీయుతులు ఉదయగిరి శ్రీనివాసాచార్యులుగారలు. 

తిరుమల తిరుపతి దేవస్థానములు 1978 సంవత్సరంలో అన్నమాచార్య 
ప్రాజెక్ట్‌ స్టాపించినప్పటినుండి తాళ్లపాక అన్నమాచార్య సంక్షీర్తనలకు దేశవ్యాప్తంగా 
నిశేషవ్యాప్తి ఏర్పడింది. తాళ్లపాక అన్నమాచార్యుల, ఇతర తాళ్లపాక కవుల ల 
సాహితీవత్తలకు, సంగీత విద్వాంసులకు వరకవీత్వ వాణీవీణా నినాదాలైనాయి. ఈ 
సంకీర్తనలు భక్తులకు మోక్ష మార్గాన్ని తెలిపే. విశిష్టరచనలు. పరిశోధకులకు, 
సాహిత్యచరి[త్రకారులకు కొంగుబంగారమై. విలసిల్దుతున్నాయి. తాళ్లపాక కవుల 
సంక్షీర్తనలకు సంగీత, సాహిత్య, భక్తలోకంలో నేడువున్న ఆదరణ ఎనలేనిది. 

ఈ ఆవశ్యకతను గుర్తించి వివిధ దశల్లో పరిష్కరింపబడి, ముద్రించబడిన 
తాళ్లపాకకవుల సంకీర్తనలను ఒక్కసారిగా సమ(గ్రరీతిలో ముద్రించడానికి తిరుమల 
తిరుపతి దేవస్ట్రానాల యాజమాన్యం సంకల్నించింది. 

'ప్రథమత:ః తాళ్లపాక కవుల సంకీర్తనలను సమగ్రంగా 29 సంపుటాలుగా 
లోకానికి అందిస్తున్నాం. 1 

తాళ్లపాక పదకవుల సంపుటాల పునర్ముద్రణ ప్రణాళిక రూపొందించుటలో 
సహకరించిన శ్రీ ఉదయగిరి శ్రీనివాసాచార్యులుగారికి (తాళ్లపాక వాజ్యయపరిష్కర్త 
విద్వాన్‌ శ్రీ సింగరాజు సచ్చిదానందం గారికి (విశ్రాంత తెలుగు అధ్యాపకులు, తిరుమల 
తిరుపతి దేవస్తానాలు) ఆచార్య కె. సర్యోత్తమరావుగారికి (డీన్‌, హ్యుమానిటీస్‌ & 
ఎక్స్‌టెన్షన్‌ స్టడీస్‌, శ్రీ వేంకటేశ్వర వి న. తిరుపతి) డా॥ ఆచార్య ఎం. 
చ్రుమన్నారాయణమూర్తిగారికి (2ైరెక్టర్‌, శ్రీ వెంకటేశ్వర ప్రాచ్య పరిశోధనాసంస్థ, శ్రీ 
వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి) మరియు ఈ సంపుటాల ముద్రణలో 
సాహిత్యపరంగా నిర్మాణాత్మకమైన సూచనలందించిన డా॥ముదివేడు ప్రభాకరరావు 
11.4&..౯౧.9 గారికి, (పరిశోధకులు, శ్రీ, వేంకటేశ్వర ప్రాచ్య పరిశోధనాలయం, తిరుపతి) 
హృదయపూర్వక కృతజ్ఞతాంజలులు అర్చిస్తు. నాము. 

దీని తర్వాత తాళ్లపాక కవుల లఘుకృతులు, ఇతర కావ్యాలు వెలువరించడానికి 
ప్రణాళిక సిద్దంచేస్తున్నాం. 

ప్రస్తుతం వెలువడుచున్న తాళ్లపాక కవుల సంకీర్తనల సంపుటాలు శ్రీ వేంకటేశ్చర 
స్వామివారి కృపా కటాక్షంచే భక్తజనామోదం పొందగలవని విశ్వసిస్తున్నాం. 

గి!.[.2. వినాయక్‌ 


కార్యనిర్వహణాధికారి 
తిరుమల తిరుపతి దేవస్థానములు 


ఐణవేదబక 


'క్రీఃశః 15వ శతాబ్దంలో భక్తి ప్రపత్తి, దేహాత్మేశ విచారాదులను తెలిపే అధ్యాత్మసంకీర్తనలు; 
జీవాత్మ, పరమాత్మల ఐక్యాన్నిచాటే అమలిన దివ్య శృంగార సంకీర్తనలు రచించినవారు తాళ్లపాక 
కవులు. సకల దేవతా స్వరూపమైన శ్రీ వేంకటేశ్వరస్వామి తత్త్వాన్ని ఎన్నోవేల సంకీర్తనలద్వారా 
లోకవిదితంచేసి ఆత్మకల్యాణంతోపాటు లోక కల్యాణం సాధించిన వారు తాళ్లపాక అన్నమాచార్యులు, 
వీరి పుత్రుడు తాళ్లపాక పెదతిరుమలాచార్యులు, మనుమడు తాళ్లపాక చినతిరుమలాచార్యులు. శ్రీ 
వేంకటేశ్వరుని పరతత్మ్యంగా భావించి ఉభయ విభూతినాయకుడైన ఆ స్వామి కల్యాణగుణాలను 
ఎన్నోవేల సంకీర్తనల్లో కీర్తించారు. శరణాగతి తత్త్వాన్ని ప్రబోధించారు. 

(శ్రీః ఈ 15వ శతాబ్దంలో శ్రీ వేంకటేశ్వరస్వామివారి నందకాంశ సంభూతుడుగా తాళ్లపాక 
అన్నమాచార్యులు జన్మించాడు. తన పదహారవయేట శ్రీ, వేంకటేశ్చరుని సాక్షాత్కారం పొంది స్వామి 
ఆదేశంతో సంక్షీర్తనరచనకు శ్రీకారం చుట్టి ఆనాటినుండి జీవితాంతంవరకు దినమునకు ఒక్క 
సంక్షీర్తనకు తక్కువ కాకుండా సంకీర్తన రచన సాగించాడు. పల్లవి, చరణాలతో కూడిన సంకీర్తన 
రచనకితడు మార్గదర్శకుడై 'పదకవితాపితామహుడ'ని కీర్తి గడించాడు. అన్నమయ్య పదాలలో 
సంగీతం, సాహిత్యం, భగవద్భక్తి త్రివేణీ సంగమంలా మేళవించాయి. 

శ్రీ వేంకటేశ్చరుని పరతత్త్వ మూర్తిగానే కాకుండా వివిధ ఆగమ సంప్రదాయాల్లో వినుతుడైన 
వైభవమూర్తిగా కూడా అన్నమయ్య కీర్తించాడు. ఆంధ్రవాగ్గేయకారుల్లో అనేక వైష్ణవ క్షేత్రాలను 
సందర్శించి ఆయాక్షేత్ర మూర్తులపై వివిధ సంకీర్తనలను రటంచిన ఘనత తాళ్లపాక అన్నమాచార్యులదే! 

అన్నమయ్య భగవత్తత్వాన్ని అనేక జానపద గేయరీతుల్లో రచించి సామాన్యులకు అందించే 
'ప్రయత్నంచేశాడు. అన్నమయ్య (గ్రాంథిక, శిష్ట్యూవహారిక, వ్యావహారిక భాషాళైలులలో సంస్కృతాం(ధ్ర 
సంక్షీర్తనల్ని రచించాడు. జానపదుల జీవద్భాషను సర్వతంత్ర స్వతంత్రంగా వాడి సంక్షీర్తనల 
రచనాశైలిలో తర్వాతి వాగ్గేయకారులకి మార్గదర్శకుడైనాడు. 

అన్నమయ్య పదాలు శ్రీ వేంకటేశ్చరము(ద్రాంకితాలు. వీరి బాటను అనుసరించిన వారు 
తాళ్లపాక పెదతిరుమలాచార్యులు, తాళ్లపాక చినతిరుమలాచార్యులు. 

ఇహపర శ్రేయోదాయకమైన తాళ్లపాక అన్నమాచార్యులు, ఇతర తాళ్లపాకకవుల సంకీర్తనలను 
భక్తజనానికి అందించాలని తిరుమల తిరుపతి దేవస్థానములు 1978 సంవత్సరంలో సంకల్పించి 
అన్నమాచార్య ప్రాజెక్ట్‌ స్టాపించింది. అప్పటినుండి అన్నమాచార్య ప్రాజెక్ట్‌ కళాకారులచే గొనంచేయబడిన 
తాళ్లపాక అన్నమాచార్యుల, ఇతర తాళ్లపాక కవుల సంక్షీర్తనలు ఆంధ్ర ప్రదేశ్‌లోనే కాక, ఆం(ధ్రేతర 
ర్యాష్ట్రాలలో కూడా బహుళ ప్రచారం, ప్రాచుర్యం పొందాయి. 

అన్నమాచార్య ప్రాజెక్ట్‌ తాళ్లపాక అన్నమాచార్య, ఇతర తాళ్లపాక కవుల సంకీర్తనల ప్రచారం- 
పరిశోధన -రికార్డింగ్‌ శాఖల సమన్వయంతో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. " అన్నమాచార్య 
ప్రాజెక్ట్‌ కళాకారులచే వేలకొలదిగా సంగీత సభలు, పరిశోధకులప సాహితీసమావేశాలు నిర్వహించింది. 
మరియు తాళ్లపాక కవుల సంకీర్తనలను ఆడియో క్యాసెట్టుగా విడుదలచేసి బహుజనామోదం 
పొందింది. 

తిరుమల తిరుపతి దేవస్టానంచే 1949 సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం అన్నమాచార్య 
వర్దంతి ఉత్సవాలు, 1978 సంవత్పరం నుండి అన్నమాచార్య జయంతి ఉత్సవాలు జయప్రదంగా నేటికీ 
నిర్వహింప బడుచున్నవి. మరియు అన్నమాచార్య సంకీర్తనోత్సవాలు కుగ్రామ స్టాయినుండి 
మహానగరాలస్టాయివరకు జరుగుచున్నాయి.. అన్నమాచార్య ప్రాజెక్ట్‌ వివిధ విశ్వవిద్యాలయాల 


ల! 


సమన్వయంతో తాళ్లపాక కవుల సాహితీ సదస్సులు నిర్వహిస్తున్నది. తిరుమల తిరుపతి దేవస్థానం 
1978సంః నుండి తాళ్లపాక అన్నమాచార్యుల, ఇతర తాళ్లపాక కవుల సాహిత్యంపై వివిధ విశ్చవిద్యాలయాల్లో 
పరిశోధన చేసేవారికి ఉపకారవేతనం ఇచ్చి ప్రోత్సహిస్తున్నది. ఈ ప్రణాళిక క్రింద ఇప్పటివరకు దాదాపు 
50 సిద్దాంతవ్యాసాలు సమర్చింపబడ్డాయి. 

తాళ్లపాక అన్నమాచార్యుల, ఇతర తాళ్లపాక కవుల సంక్షీర్తనలపట్ల నానాటికీ పెరుగుచున్న 
'ప్రజాదరణ, మరియు 1935వ సంవత్సరం నుండి వివిధ దళల్లో ముద్రింపబడిన తాళ్లపాక అన్నమయ్య, 
తాళ్లపాక పెదతిరుమలయ్య, తాళ్లపాక చినతిరుమలయ్య సంక్షీర్తనల సంపుటాలు ఏనాడో చెల్లిపోయిన 
కారణంగా నేడు తాళ్లపాక కవుల సంకీర్తనల సంపుటాలు సమగ్రంగా పునర్ముద్రించవలసిన ఆవళ్యకత 
ఏర్పడింది. 

పూర్వము[ద్రణ సంపుటాల్లోని పూర్వపరిష్కర్తల పీఠికలు యథాతథంగా ముద్రింప 
బడుచున్నాయి. _ పరిష్కర్తచే పీఠికలో సూచింపబడిన సంపుటాల సంఖ్యలు పూర్వముద్రణకు 
సంబంధించినవి. _ తాళ్లపాక కవుల సంకీర్తనల సంపుటాలు మొదటిసారిగా సమగ్రంగా 
పునరు ద్రితమవుతున్నందువల్ల ముద్రణ, పాఠకుల సౌకర్యార్థం (క్రమపద్ధతిలో వుండాలనే వుద్దేశ్యంతో 
పూర్వము(ద్రణ సంపుటాల సంఖ్యలు మార్చబడినవి. సంపుటాల సంఖ్యల మార్పులు ప్రత్యేకంగా 
పట్టికలో చూపబడింది. 

తిరుమల తిరుపతి దేవస్థానానికి రాగిరేకుల్లో లభించిన తాళ్లపాక కవుల సంకీర్తనలు మొత్తం 
నేడు ముద్రించబడుచున్నందువల్ల సమ(గ్రమనే పదం సూచికంగా వాడబడింది. 

భక్తిభావ విలసితాలైన తాళ్లపాక కవుల సంకీర్తనల సంపుటాలను సమ(గ్రంగా ముద్రించుటకు 
ఆమోదించిన తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకరృృత్వమండలి అధ్యక్షులు శ్రీకలిదిండి 
రామచం(ద్రరాజుగారికి, మరియు ధర్మకరృత్వ మండలి సభ్యులకు మా హార్ధిక కృతజ్ఞతాంజలి. 

_ ఈ సంపుటాల ముద్రణకు ఆధికారికమైన ఆమోదాన్ని తెలిపిన తిరుమల తిరుపతి 
దేవస్థానముల కార్యనిర్వహణాధికారి శ్రీ ఎం.కె.ఆర్‌,వినాయక్‌ !.&.5. గారికి కృతజ్ఞతాంబలి. 
తాళ్లపాక పదకవుల సంపుటాల పునర్ముద్రణ ప్రణాళికరూపాొందించుటలో సహకరించిన 
శ్రీ ఉదయగిరి శ్రీనినాసాచార్యులు గారికి (తాళ్లపాక వాజ్మ్యయపరిష్కర్త, విద్వాన్‌ శ్రీ సింగరాజు 
సచ్చిదానందంగారికి (విశ్రాంత తెలుగు అధ్యాపకులు, తిరుమల తిరుపతి దేవస్టానాలు) ఆచార్య కె. 
సర్యోత్తమరావుగారికి (డీన్‌, హ్యుమానిటీస్‌ & ఎక్స్‌టెన్షన్‌ స్టడీస్‌, శ్రీ వేంకటేశ్వర విశ్చ్శవిద్యాలయం, 
తిరుపతి) ఆచార్య ఎం. శ్రీమన్నారాయణమూర్తిగారికి (డైదక్టర్‌, శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య పరిశోధనాసంస్థ, 
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుసతి) మరియు ఈ సంపుటాల ముద్రణలో సాహిత్యపరంగా 
నిర్మాణాత్మకమైన సూచనలందించిన డా॥ముదివేడు ప్రభాకరరావు గ/.ి...౯౧. 0 గారికి, (పరిశోధకులు, 
శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య పరిశోధనాలయం, తిరుపతి) మా హార్దిక కృతజ్ఞతాంజలులు. 

ఈ సంపుటాల ముద్రణలో సాంకేతికపరమైన సహకారాన్ని అందించిన తిరుమల తిరుపతి 
దేవస్థానముల ము(ద్రణాధికారి శ్రీ ఎం. లక్ష్మణరావుగారికి, వారి సిబ్బందికి, తి.తి.దే పౌరసంబంధ 
శాఖాధికారి శ్రీ పి. సుభాష్‌గౌడ్‌ గారికి కృతాజ్ఞతాంజలులు. 

డా॥ మేడసాని మోహన్‌ 14.4... ౧౧.౦ 
డైరక్టర్‌ 
తేది : 10-2-98 అన్నమాచార్య ప్రాజెక్ట్‌ 
తిరుమల తిరుపతి దేవస్థానములు 
తిరుపతి. 


తాళ్లపాక పదకవుల సంక్షీర్తనల సంపుటాలు 
సంఖ్యా వివరణ పట్టిక - 19098 






అధ్యాత్మ సంకీర్తనలు 
అధ్యాత్మ సంక్షీర్తనలు 
అధ్యాత్మ సంక్షీర్తనలు 
అధ్యాత్మ సంకీర్తనలు 
శృంగార సంక్షీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంక్షీర్తనలు 
అధ్యాత్మ, శృంగార సంకీర్తనలు 
శృంగార సంక్షీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శ్చంగార సంకీర్తనలు 
శృంగార సంక్షీర్తనలు 
అధ్యాత్మ సంకీర్తనలు 
శృంగార సంక్షీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంక్షీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంక్షీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంక్షీర్తనలు 


10+11(12భాగాలు) 
12 
త్తే 
13 
కశ 
15 
కర 
17 
18 
క్షం 
20 
21 
22 
23 
24 
25 
26 
27 
28 
29 















































తాళ్లపాక అన్నమాచార్యు. 

తాళపాక అన్నమాచార్యులు 
లా అ 

తాళపాక అన్నమాచార్యులు 
ణు 

తాళపాక అన్నమాచార్యులు 
ఛు 

తాళపాక అన్నమాచార్యులు 
లా 

తాళపాక అన్నమాచార్యులు 
న! 

తాళపాక అన్నమాచార్యులు 
లా 

తాళపాక అన్నమాచార్యులు 
రు 

తాళ్లపాక అన్నమాచార్యులు 


తాళ్లపాక చినతిరుమలాచార్యులు 


తాళ్లపాక అన్నమాచార్యులు 

తాళపాక అన్నమాచార్యులు 
న. 

తాళపాక అన్నమాచార్యులు 
వ్‌ 

తాళపాక అన్నమాచార్యులు 
న! 


తాళ్లపాక పెదతిరుమలాచార్యులు 


తాళపాక అన్నమాచార్యులు 
లొ 


తాళ్లపాక పెదతిరుమలాచార్యులు 


తాళ్లపాక అన్నమాచార్యులు 

తాళపాక అన్నమాచార్యులు 
ళా 

తాళ్లపాక అన్నమాచార్యులు 
రా 

తాళపాక అన్నమాచార్యులు 
న! 

తాళపాక అన్నమాచార్యులు! 
టు 

తాళ్లపాక అన్నమాచార్యు€ 
ి! 





శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంక్షీర్తనలు 
శృంగార సంకీర్తనలు 


శృంగార సంకీర్తనలు 


శృంగార సంకీర్తనలు 


తాళ్లపాక అన్నమాచార్యులు 
తాళ్లపాక అన్నమాచార్యులు 
తాళ్లపాక అన్నమాచార్యులు 
తాళ్లపాక అన్నమాచార్యులు 
తాళ్లపాక అన్నమాచార్యులు 
తాళ్లపాక అన్నమాచార్యులు 





* తాళ్లపాక పదసాహిత్యం మొదటిసారిగా సమ(గ్రంగా పునర్ముద్రణచేయ 
బడుచున్నది. ఈ సందర్భంగా సంకీర్తనల సంపుటాల సంఖ్యలు క్రమపద్ధతిలో 
ఉండాలనే వుద్దేశ్యంతో మార్పులు చేయబడి, పై పట్టికలో చూపబడినవి. పై పట్టికలోని 
మునుపటి సంఖ్య వరుసలో సూచింపబడిన 33, 34, 35 సంపుటాలు ఇంతవరకు 
ముద్రింపబడలేడు. ఇప్పుడు ప్రథమంగా ప్రచురింపబడుతున్నాయి. అయినప్పటికి 
ప్రస్తుతం 1998 సం౪లో క్రొత్తగా 1వ సంపుటం నుండి ఇవ్వబడిన (క్రమ సంఖ్యలు ఈ 
(ప్రథమ ముద్రణ సంపుటాలకు చేర్చబడినవి. వివిధ దశలలో 5, 6, 7, 8, 9 సంపుటాలు 
ప్రస్తుతం 1, 2, 3౩ సంపుటాలుగా (గ్రహింప వినతి. వివరములకు ఆయా సంపుటాల 
“పీఠికలు చదువగలరు. ఈ మార్పును సహృదయ పాఠకులు గమనించగలరు. 


థీ 
1వళమ మ్ముదణ 
పీఠిక 


వశష ఈ 


శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల శృంగారసంకీ ర్తనల సముద్ర 
మును ఈ ౧౨--వ నంపుటముతో ఈందుటకు ప్రారంభించిన క్లైనది. 
మొత్తము ౨౦౦౨ గల ఆ సంకీర్తనల రేకులలో మొదటి నూటు 
'రేకులందలి నంకీర్తనలిందు పరిశోధితములై (ప్రకటింపంబడినవి. రేకు 
లలో ౧౯, ౯౬, ౯౭, ౯౮ా ౯౯, ౧౦౦ సంఖ్యల రేకులు మాకు 
లభింపలేదు. మటి నాల్లవ సంపుటమున, ౩౧-వ రేకులోని మూ(డవ 
సంకీర్తన మొదలు ౬౦ వజకు(గల రేకులలోని సంకీర్తనలన్నియు 
కీ శే॥ (శ్రీ వభాకరళాన్తిగారి చేతి మీందుగా పరిళోధితములై [పచు 
రింపంబడినవి. తక్కిన నంకీర్తనలన్నియు ఈ సంపుటమున [కమముగా 
చేర్చంబడినవి. ౧౧-వ సంపుటమందువఠరె ఇందును సాధారణపురేకులు 
(సా-రేఏ, నిడురేకులు (ని-రే.), పెద్దరేకులు (పె-ర్రే. తంజావూరి 
సరస్వతీ భండారపు (వాంతప్రతి (తం- ప్ర, (శ్రీ తాళ్ళపాక వేంకట 
'శేషాచార్యులవారింటి వ్రాంతటప్రతి (తా-వెం-అఆను నైదు మూలము 
లను పోల్చి సరిచూచి పాఠములమ నిర్హయించితిని. పాఠ భేదములు 
క్రింద సూచింపంబడినవి. 


ఆధ్యాత్మసంకీర్తనలు ఏంబదేంబది రేకులలోనివి ఒక్కొక్క 
సంవుటముగా ఇంతకుముందు (పచురణ కెక్కినవి. ఇకముందు శృంగార 
సంకీర్తనలు నూరునూరురేకులవి ఒక్కొక్క సంపుటముగా చేర్చి 
ముదించు సంకల్పమున్నది. ఈ మహాకార్యము త్వరగా సా6ంగుటకిది 
కొంతయుపకరించునని, సంపుటములుగూడ చేతికందముగా అందు 
పాటుగా నుంగ(గలవని, నానమ్మిక,. 


షె 

1987.వ సంవత్సరమున శశ్రీ తిరుమల -_ తిరుపతి దేవస్థానముల 

వారు (ప్రచురించిన ' ౧16 ఇంగేం 0% ౧౦21140212 0లు 701. 10” 
ఆను సంపుటములో ఆపక్రమముగా (ప్రకటితములై న అన్నమాచార్యుల 


శృంగారసంకీర్తనలు ఈ సంపుటమునుండి యథాక్రమముగా పరిళోధిత 
పాఠములతో వెలుపడుచున్నవి. 


శృంగారరసవీధులు వివిధజాతీయ దేశీయభాషావి శేషములకాకర 
ములు. కనుక “*విదితార్హ (గామ్మ్యోక్తులు _ పదిలముగా. బొంక మెటింగి 
పలుకంగం జెల్లుకా” అనుటయు, “ఉచితభాష పదముల జెల్లుకా” 
అనుటయు అన్నమాచార్యుల యఖభ్మిపాయమని చినతిరుమలా చార్యుడు. 
'సంకీర్తనలక్షణము ' న తెలిపినాండు. (ప్ర, ౫౫, ౫౬). మరి వ్యాకృ 
తము అవ్యాకృతమునై న భాషను 'ఇదం (బ్రాహ్మమిదం గాతం' అన్నట్లు 
నిర్ణక్యముగా లొంగందీసుకొని పయోగించు. సిద్ధహస్తుండు అన్నమా 
చార్యులు. ఆయనరసావేళముతో పాడిన పాటలు వివి వాంతి కెక్కించిన 
వారు, రేకులపై చెక్కునప్పుడు చెప్పినవారు, చెక్కినవారును శబ్ద 
స్వరూపములు సంధులు మొదలగు విషయములందు వారి వారి వ్యుత్చత్తి 
కిని అభ్యాసమునకును తగినట్లు ఎన్నోమార్పులు చేసియుండక తప్పదు. 
అరసున్నల, బండిజాల (ప్రయోగవిషయమున పద్ధతియు పట్టుదలయు 
రేకులు గీసినవారికున్నను వ్యుత్సన్నమైన నియమమున్నట్లు గానరాదు. 
రేఫఅకార నిర్ణయమును ఎంతో (శ్రద్ధతోచేసి విధించిన పెద్దతిరుమలా 
చార్యుల ఆధ్యక్షత [కిందనే జరిగిన యీ రేకుల లేఖనములో ఆ రెంటి 
విషయమున( గానవచ్చు అవ్యవస్థ వింతగా తోంపక పోదు. ని-రేల 
లోని పాఠములు సొ-లేల లోను వానిలోవివి పె. రే. లలోను కొంత 
కొంత సవరించినట్లున్నవి. ఇట్టిస్టితిలో అన్నమాచార్యులన్నుగహించిన 
శబ్దరూపముల 'యాథాతథ్యము నిర్ణయించుట అసాధ్యము. ఆ కౌలపు 
₹బ్దముల న్యవహారస్వరూపము తెలియుటక్తై ప్రాయళః ఆయా కూప 
ములట్ల క్లు ఇందు నిలువరింసంబడినవి, నేంటి పఠనరీతికనుపుగా కొన్ని 
చిలుమార్చులు మాత్రము చేయక తప్పినది గాదు. 


ల! 


అన్నమాచార్యుల శృంగారభావనలు ఆధ్యాత్మికముగా అసాధా 
రణమురై నవి. ఆధిభౌతికముగా అతని యనుభవములును ఆట్టివేయని 
యూహింపవచ్చును. కనుక ఈ శృంగారసంకీ ర్తనలలో [ప్రతిఫలించిన 
పురుషోత్తము(డగు శ్రీ వేంక పేశ్వరువి విశ్వశ్ళంగారలీలలు, ఆ నిరం 
కుళ పవాహములో ఈందులాడుచు తలమునకలై. తనుకులాడు విశ్వ 
జీవనాయికల వింత వింతలై న అనుభవాలు, వానిని వెలుసజుచు వివిధ 
అములగు సందర్భములు, వాక్యములు, పదములు, -- అన్నియు ఆసా 
ధారణములుగానే యుండుట యందాశ్ళర్యమేమియులేదు. యథాళకక్తిగా 
వానిని తెలిసికొని సంతరించు _పపసయత్నమిందుచేసితిని. కాని ఎన్నో 
సందేహములు నిరుత్తరముగా నిలిచినవి. పరిళోధనరసికులకు ఇక 
ముందు ఎంతోపని యిందు గలదు. భావుకులై న పండితులును గాయ 
కులును ఈ రచనల రసానుభవమును (1పజలకందళికిని పంచిపెట్టి 
వలసిన పూంటకాప్పులు. 


ఈ కార్యము నాచే ఇంతవజణకు చేయించినది, శ్రీ తిరుమల 
తిరుపతి దేవస్ట్థానముల నిర్వాహకులగు (శ్రీ చెలికాని అన్నారావుగారి 
నిర్హేతుక దయయని, ఈ (శ్రీనివాసవైంకర్యమును ఫలమును వారివే 
యని, చెప్పుట పునరుక్తి. దీనిని తుదిదాంకించు నవకాశము గల్పించి 
(శ్రీ వేంక'పేశ్వరుండు వారి నన్నుగ్రహించు(గాక | 


(శ్రీ తిరుమల తిరుపతి దేవాలయ ముదాశాలవారు దీనినింత 
యందముగా మొదించి నా ధన్యవాదములకు పాత్రులై ౦. 


శ్రీ వేంక పేశ్వర (ప్రాచ్యవిద్యా | రాళ్ళపల్లి ఆఅనంతకృష్ణళ ర్క, 


వరిశోధనాలయము. తిరువతీ, 
శీ.18.-1958. సంగీత వాజ్మయ పరిశోధకుడు. 


త్తి 


శోధనిక 


పీఠికలో 
ప్పట పం క్రీ ఉన్నది ఉండవలనీనది 
౯ 7 అన్నమయ్య అన్నట్లు అన్నట్లు అన్నమయ్య 
(ంథములో 
2 పాదడీపిక సంఖ్య 0 తమినీ తిమినీ 
(పుల్‌నోట్‌్‌ 
7 8 ఆకే ఆకె 


54 పాదదీపిక *విరతంతయోర్ని కృతిర్నా స్త్రి నిరతంయోర్నికృతిర్నా స్తి? 
180 +, మౌనువంటివాండు బుద్ధుండా * మానువంటివాండుబుద్ధుండా 


లలి స * బంట * బంటు 

౭20 ల్‌ * ఆవి * ఆవి 

207 7 గోరు అది గోరు ఆది 
జ్‌ 


గమనిక :.. అచ్చు పాఠతదగుటచే అక్షరన్వరూపములు అక్కడక్కడ స్పష్ట 
ముగ నంటలేదు. 


వస్తావన :- 


పూజ్య పాదులు (శ్రీమా౯ా రాళ్లపల్లి అన"తకృన్ట శర్మగారు 
4.101856 న [పళటించిన పంజెండవ సంపుటమిది._ దీనితోనే 
తాళ్ల పార-అన్నమాచార్యుల శృంగార. నింకీర్తనలు పొరంభ మైనవి. 
ఇందు శ్చంగాగ నంకీ ర్త? "లు ఒకటవ “రేకునుంకి ము ఎ ఏయొకటవ 
"కేకులోని శెండు కీర్తనలు కలిసి 174 కీర్హనలు, ఆవ 61వ రేకునుండి 
లక్‌ వరకు గల 85 రేకులలోని పాటలు 206 వెరసి [00 కీర్తనలు 
ము దితములగుచున్నపి 8॥వ లేకులోని మూడన పాటనుండి 
60 శేకు పూ న్య పొట్టంను కీ. శే. పభాకర ళాసిగారు 
1047వ సువజి త్సగమున నాల్గవ సంపుటమున [పకటించి నారు. 


అన్నమాచార్య ళ్భం కార సంకీర్తనల “'కేకులలో ౧౫, ౯౬, 
౯౭ ౯౯ా ౧౦౦. సంఖ్యలుగల "శేవలు దొళకలేదు,. ఈసం 
కీర్తనల "రేకులు. మూడు శరగతులుగ నున్నవి. 1. ళృంగార 
సాకీ రనల శీకులు 152 అం. పొడవు, " అం. వెడల్పుగలవి 
(సా. శ్రే సౌొభారగణ శీకులని, ల ళాళప ఆాళ్ళకితో క్‌ి అం, 
పొడవు. 2కే అం. వెడల్పుగలవి (ని. శే) నిడుద'రేకులని, 8, 28 అం. 
పొ. 1౧ అం. వె. గలప్‌ (వె వ్ప, రే. ) "పెద్ద “కేకులనియు వ్యవవోరములో 
నున్నవి. ఈ కుండలీకరణములో ము అతః జ అయా 
తరగతులకు చెందిన కేములః: సంకీశములు 


సా. శే.లలోని పాటలే ని. లే) పె. రేలలో గూడ కొంత 
పొఠ భేదములతో నున్నవి. వెఎుదట తాళప్యశాకృతి రేకులలో 


తొ 


(వాని అవి అస్థికములని తలచి మరల సా. "కీ.లలో టాసినట్లుము, 
ఐదారు పె పె. రే.లను ఒక కడీయముతో. (గ్రుచ్చి యా(కాస్థలములకు 
కకక స 1 కనువుగా సిగ్ధపణ చినట్లును పెద్దలు చెప్పుచుందురు. 


(శీ శర గారు ఈ సంపుటమునందలి పాటలన్నింటిని ముత్తె 
అగుల లేకులతో మరిరెండు (వాత [పతులతో నంపతించి పాఠ భేదము 
లను పాదదీపిక (001 ౧016) లో చూపుచు వెలువరచినారు. ఇది 
బునిత ప్‌ సాధారణమైన శార్యము. 


_ అన్న మాచార్యు ల క తెలుగు 4.4. వారికి విశిష్ట 
పళ్యభి*గ ముగ నిర్ణయంచుటిడే (శీ వేంక శేశ్వర విశ్వవి చ్యాలయము 
వారి. అంధ సొహిత్య | 1వీత్తీ, అన్నమయ్య వాబజ్బయమునందుగల 


భ్త దీనిని గడ్డకు తీసుకొని గావలెకను దొడ్డ నంకల్పమూ మిగుల 
కొనియాడ దగియున్నవి, 


ఎ 'ల్మీకి ముదలు తమవరకు గల సంస్కృత వాజ్బ్వయమును, 
కవితయము ముదలు (శ్రీ నాథునికి ముందు వరకు గల తెలుగు 
సాకన్వశమును ఆపోశనము పట్టి న్వతర్యత ప్రతి భావ్యుతృత్తులతో పలు 
పీధములగు కావ్యరీతుల పై చేయివేసి జాము నడచిన సాహిత్య 

పీథుళందంతట సాటిలేని వారని కీ ర్రిగాంచి, (పబంధకవులకు - దాత& 
అణాత్యక వులకు తమసొారన్వత (పసొదమును పంచి పెట్టినది ఈ తాళ్లపాక 
నంళము, వీరి సాహిత్యము ఎకువ భాగము ష్‌ చాజ్మయమగుట 
చేతను, కి 'వాబ్బయమంతయు "గి రేకుల క్కి 'వేంళ శేళ్వరుని 
ఆలయమున ఒక మూల అరలో చాల కాలము అజ్ఞాత వాసము 
శేయుటచేశను దినికిప్పటికి రావలనినంత (వసిద్ది రాలేదు. 


(శ్రీ). వేంం3ేశ్వక విశ్వవిద్యాలయము వారు వై విధముగ 
నంకల్పించుటచే ఈ సాహిత్యమునందల మగములు కాలక్రమముగ 
చొల వైట వడగలవు- 


మన విశ్వవిద్యాలయము తెలుగు 11... విద్యార్థులకు చాలి 
నన్ని పూర్వ ముదదణ[పతులు లేనందున ఈ ద్వితీయ ము దణము 
ఆవళ్యక మైనది. _విశ్వవిచ్యాలయము వారి కోరికను గౌరవించి (క్రీ, 
లిరుమల-తిరువతి 'దేవస్టానమువారు ఈ ద్వితీయ ముదణమునకు 
మిక్కిలి (పాధాన్యమిచ్చి అన్ని సనులకంశు ముందు ఈ ముదణము 
సాగించినారు. శ్రీనివాసుని కృపతో ఈ యుభయుల సంకల్పం 
బలము ఫలించి అన్న మాచార్య సారస్వత సౌరథము నేల వాలుగు- 
చెఅగుల నెరసి పండి పరిమళించుగాక ! 


థ్రీ అన్నమాదార్య చరిత : 


(శీ) అన్నమాచార్యులు పుట్టుకతో నందవరీక స్మా ర్త బావ్మాణ 
శాఖకు చెందినవారు. ఈ నందవరీకులందయును బు 'గ్వేదులు; 
ఆశ్వలాయన నూత్రులు, ఈ ఆాళ్ళపాకవారిది భారద్వాజ గో[తము. 
ఈ యింటివేరుతో అన్య గో,తములవారు గూడ ఉన్నట్లు తెలియు 
చున్నది. | 


వందవరీకులు :.. 


ఈ నందవరీకులందరును వదియవ శ కాబ్బమున కాళినుండి ఆంధ్ర 
దేశమునకు వలన వచ్చిన కుద్హవె డిక భావ్మాణులు. వీ5 చర్మితమిట్లు 
/. థధి*ా- టి ౧ 

చెప్పుచున్నది! :- 


నేటి కర్నూలు మండలములో “బనగానిపల్లి - పాణ్యం కొల్ర 
మధ్యనున్న నందవరమను [గామము రాజధానిగా వదియవ శ అబ్బ మున 
నందుడ నెడు రాజు పాలించుచుం డెను, ఆతనికి, నిత్యము ఉవమః శాల 
మున కాళిగంగలో స్నానముచేసి 'తెల్ల వారకమును పే తన గ్రామమును 


1. దూ. చౌదేళ్వరీ మాహాత్మ్యము, గొవి(ను)వళ్లె రామప్పకవి, 


౪ 


చేరునట్టి సిద్ధికావలెనని ఒక పేరాస యుండెనట. దత్ర్యాతేయసిద్ధుని 
వలన న త్ర గల పాదుకలను నంపాదించి అసిద్దుడే 'ఇెల్చిన స 
సోరంగము (తోవతో కాళికి వెళ్ళి స్నానముచేసి సూర్యోదయమునకు 
ముందే ఇల్లు చేరుచుంజెను. సిద్ధుని ఆదేశముళో రన భార్యకుగూడ 
చెప్పక ఆ మెకును "తెలియకుండ నే ఈ వని సాగించుచుంజెను. ఒక 
వాడు ఆమె ఉపఃకాలమున మేల్కొని పడకవై భర్తను గానక పరి 
తపించి ఆతని గుట్టు తెలిసికొన్నది. తానుగూడ న. మం 
శావలెనని ' మగనీతో మారాముతేసి వెళ్ళి స్నానము చేసినద 
స్నానమైన తరువాత ఆయమ ఇంటికి దు*ర 'మగుటచే మం, న. 
పనిచేయక రాజు తన భార్యతో గూడ అచ్చటనే నిరిచిపోపంసిన స్తితి 
యేర్చడినది. అప్పుడచ్చట స్నానముచేయుచున్న [బావ్యూణులను 
చూచిో*నా నంకల్చము (వకారము ఉవయమునకు ముందే మమ్ము 
ఊరు జేర్చు మహి మో'పేతులు ఎవ్వురెన మీలో కలలా? అ్షైన మమ్ము 
కడతేర్చుడు "” అని పార్టించెను. వారు దాసికి సమ్మతింవగా మీట 
కోరిన దేదెనను శేనివ్వగలనని చాముండేశ్వరీ మట్టమున దేవీ నామీక 
ముగ వాగ్దానము చేనెను. వారు, మాకాయవసర మిప్పుడు లేదు; 
కొలది శాలములో మవోజూవుము "0*బోవుచున్నది; అప్పుడు మేము 
మీకడకువచ్చి మీసాయము పొందగః మనిరి. శరువాత వారు చెప్పి 
“నట్టు. ఆూమమువాగా ఆసాయముచేఏక (బావ్మాణ కుటుంబములలో 
కొందరు "పెద్దలు నందవరమునకు నచ్చి ఎ జు చెప్పిననగాట గుర్తు దేసి 
సాయము చేయుమలి రాజును వేడి. రాజు *్చేశు మీకెప్పుడు 
చెప్పితిని? దీని క్షేదెవము సా&?” అని పళ్నింపగా వారు కాశికి 
లిరిగివచ్చి తాము కొభిచెడి చౌడేళ్వరీ (చాముంజేళ్వర్రీ దేవిని 
సాత్యుము కోరగా ఆమె, “మీరు ముందుకు నడచుగుండుడు; 
"వెనుకకు తిరిగి చూడరం?*గు, అశ్రైఫవ్యరెన ఎక్కుడనైన తరిగి చూచిన 
చేనచ్చటనే నిలిచిపోరు.ఎు. ” అని న చా3వె.టవచ్చి .రాజు 
నకు యథార్థ విషయము తెలివి ౦*జుగారిచే నంధనవమను [గాపుమును 


ఆ(బావ్మాణులకు ఛారాదత్తము చేయించి వాకందరి పార్థనవె ఆం 
జేవి నందవరమువనే స్థిరపడి పోయినదట. కావుననే కాళిలోని 
చౌజేశ్వరీదేవాలయము. నేటికిని కూన్యగ ర్భాలయముగ నున్నదని 
వాడుక. 


వీరు కాళినుండి వచ్చునపుడు జామపీడితుడైన దుగ్గన 
అప్పయ్య అను ఆదవేల సియోగి (నాహ్మణు శొకరు సకుటుంబముగ 
వీఠతో కలసివచ్చి నందవరముననే స్టిరపడియుంజెనట. ఆనాటి ఆ 
బ్రావ్మాణ కుటుంబముల ఇండ్ర వేర్లన్నియు వేదశళ్శాన్హ పు రాణములతో 
“మహో భాష్యం ', * శంణాదం" ఇఆ్య్యాదిగా ఈ నాటికిని రికార్డులలో 
దొరకుచున్నవి. _కాసువ వారందరు ఆనాటికి శుద్దవై దికళాఖకు 
చెందినవారే. కొంత కాలమునకు, తనుతో నచ్చిన దుగ్గన అప్పయ్య 
అను నశడు తన కుమార్తెను ఈ కుటుంబములలో నెవ్వరికో పెత్తనము 
చేని స్నీకరింపుడని (పొగ్థింపగా పీరు. మేమున్యశాఖలో వెండ్తియాడ 
మని తిరస్కరించింట. చానితో తవక్రు వేరుఆకశయము లేక ఆ 
అప్పయ్య శన కాటుంబవుతోన వో ఆగ్భువాత్య చేసికొన 1బవ్మా- 
రతుస్సుగా మారి వీరిని బాధింప జొచ్చెను. వీరాబాధపడ లీక తమ 
కుల్బదైవమగు చౌజేశ్వరిని పార్టింపగా అమె [బవ్మావా త్యాదోష 
ముతో మీ మహిమ పొల్లుపోయినది. మీరిక్నవె లౌకీక వృత్తులను 
(కరిణీకం వగైరా) చేవట్టి నన్ను మరువకుండ కొలుచుచు నా భక్తు 
లగు తొగటవీరులకు దేశికులై (బశుకుడని ఆదేశించినదట. అది 
మొదలు ఈ _వెదికబావ్మాణ కుటుంబములన్నియు నందవరీకులు అను 
నియోగి బావ్మాణులుగా ఆం దేశమున వ్యవహరింపబడుచున్నారు. 
నిజమునకు వీరు కుద్దవై దికళాఖకు చెందినవారు. నందరాజుచే కొని 
రాబడిన వైదికులుగావున ' నందవై. దీకులు”* అని, నందవరమున నెల 
కొన్న వారు గావున -'నందవరీకులు * అని ఈ రెండు వేర్లును నేటికి 
తడబాటులోనున్నవి, ఆనందవరీకశాఖకు చేరిన కుటుంబమే మన 


యో 


కాళ్ల పాక వారిది. _కమముగా వీర్ణయింటి పేర్లన్నియు [గామనామ 
భేయములతో సిద్ధములై వ్యవోరములోనున్నవి, 


ఈ తాళ్ల పాక అన్నమయ్య జన్మస్థలము నేటి కడపజిల్లా, 
రాజంేట కాలూకాలోని కాళ్లపాక అను (గామము. అదే వీరి 
యింటివేరుగ నిలిచినది. ఆ (వ్రదేశమంతయు అనాటి వ్యవవోరము 
[పళారము పొత్తిపినాడులోనిది. అన్నమయ్య తల్లి లక్కమాంబ' 
తండి నాఠరాయణనసూరి. నా రాయణమారికి ము నం 
శానము కలుగకుండుటచే ఆదంపతులు 'మన 'వేంక శేశ్వరునకు 
ముడుపు గట్టిరట. ఆనాటీ' రాత్రి “వారికి కలలో స్వామిళాలి 
యంబెలు, స్వామివారికటారు (కత్తి) దర్శకమిచ్చినవి ఎని 
(వ్రసాదమే మన అన్నమయ్య. శ్రి, స్వామివారి చిరుగజ్జ్ఞల వళా 
వమే అన్నమయ్య నంగిత సాహిత్య కళారాకియగుటకు శారణము 
కావచ్చు... పన్నిద్దరాళ్వారులలో ఒకరగు పేయాళ్వారువలె అన్న 
మయ్యయు స్వామినంద కాంళశమను వసిద్ధి గలదు. నారాయణసూంరి. 
దంపతుల కలలో స్వామివారి కటారు దర్శనమిచ్చిన ఫలిశమిదియే 
శావచ్చు. _' అన్నం (బహ్మేతి వ్యజానాత్‌ * అను కుతి (వకారము 
నారాయణసూరి పరబ్రవ్యావాచకముగా తన పుతునకు “అన్న 
మయ్య " ఆని నామకరణము చేసినారు. 
తి అన్నమయ్య జన్మకాలాది చర్చ: 

అన్నమయ్య శ్రీ ఈ. 1424 (ళోధి సంవత్సర వై శాఖ కుద్ధ 
పూర్ణిమనాడు విశాఖా నత(త్రమందు జన్మించినట్లు కీ. శే. [పభాకర 
శాఊీగౌరు వేర్కొనియున్నారు. శ్రీ శామిగానే. 'వేంక శేళ్వర 
వచనములకు పీఠిక [వాయుచు. (1945, పీఠిక - పుటలు, 12, [8 
అన్నమయ్య జమ్ముకాలము కీ. శ. 1408 అని (వాని, అన్నమాచార్య 
చర్విత పీఠిక (1940, పీఠిక _- పుటలు, ౨ ల్రిలో చానిని సవరించి 


1. 1424 _ 1588 ఆవి కీ. శే. (వ్రభాకరళావ్రగారు. 
1408 .. 1588 ఆవి నాయూహా. 


౪0 5-!౯2 





ఆ 


(కీ ళ. 1424 అని 1 వాసినారు.. డా వేటూరి ఆనందమూ _ర్తిగారు 
“* ఇాళ్ళ్లపాక కవుల కృతులు, వివిధ సాహిత్సీషకియలు ” అను [(గంథ 
మున (పుటలు 60 నుండి 65 వరకు దీనినే బలపరచుచు (శ్రీసాధు 

ఇల్లి క్ష శ 
నుబవ్మాణ్య*"(స్తిగారి * నిర్షయమును, (శ్రీ చాగంటి శేషయ్యగారి" 
నిర్ణయమును (తోసి వుచ్చిరి. 


అనలు "కేకులవై నున్న వాక్యమిది:... “న్వ వ్ర! జయాభ్యు 
దయ శాలివావాన శకవరుషంబులు ౧౩౪౬ అగు నేటి (ళోధి సంవత్సర 
వ:౦దు తాళ్లపాక అన్నమాచార్యులు అవతరించిన పఛారు యేండ్లకు 
తిరువేంగళ నాథుండు (పత్యతమైతేశు అది మొదలుగాను శాలివావాన 
శక వరువంబులు ౧౪౨౪ అగు నేటి దుందుభిసంవశ్చర ఫాల్లుణ 
బవుుళ ౧౨ నిరుధానకు తికుువేంగళనాథుని మీందను ఆంకితముగాను 
తాళ్ళపాక అన్నమాచార్యులు విన్నపము చేసిన శృంగార సంకీర్తన 
మటు 


ముందు చర్చించిన వారందరు ఇందలి వాక్యని రాస్ట్రణ పద్ధతిని 
ఒట్టియే చర్చ సాగించినట్లు 'చెప్పేనారు. - చాయభిపాయమిది :-- 
ఈ వాక్యము జన్మనిర్యాణముఅను. తెలుపుట. శేర్ప్చడినదికాదు. 
ఆతని జీవితకాలముళ* పది సాంభూతమైన సమయమో చానిని 
'ఆలుపుట శే ఏర్పడినది. జన్మ(ప్రభృతి పదవో రేండ్రవరికు గడచిన 
కాలము సారహీనమైనదనియు, పదవోరవ యేట తిరువేంగళనాథుడు 
[వత్యత్యమన తర్వాత, ఆతన్నివె దినమునకు ఒక్క కీర్తనమునకు 
తక్కుప గాకుండ స్వామిని కొనియాడిన శాలమే సారభూత మైన 
దనియు, ఆవని నిర్యాణ దినమువరకు సొగినందున నిర్యాణ దినము 
మాత్రము (దుందుఖి- ఫొల్లుణ-బహుళ ౧౨) లెక్కకు వచ్చినదనియు 
తెలుపుకు ఈ వాక్య పరమార్థము. కావున, "శేకులవ.పై గనపడు ?9 


1. 7. 7. 0. ఎప్యిగ్రాఫికల్‌ రిపోర్టు. 280. 
2. ఆంధ్ర కవి తరంగిణి సం-కి= 0. 180. 


౮ా 


నంవత్సరములతోపాటు సారహీనముగ గడచిన 18 సంవత్సరములు 
కలి స్తే 95 నంవత్సరములు ఆశని జీవితళాలమని తేలినది. 1408 
విరోధి _వెశాజ కుద్ధ పూర్ణిను విశాఖా నత్మతమున జన మనుట 
నబబు. విర క్తుడగు అన్నమయ్య ఈ విధముగ లెక్కించెననుట 


నమ"౧జఫవ.. 


ఈ వాక్యమునందు రెండు ' నేడు ' శబ్దములున్నవి. ఒక ' నేటి 
కో ధి యందు' తిరువేంగళ నాధుడు [పత్యతమైనాడు. మరియొక *నేటి 
దుంకుభి' వగకు ఈ సంకీర్శన రచన సాగినది. ఇది సారభూతమెన' 
కాలము. ఈ రెండు నేడులు, అనంతవభ వాది సంవత్సరములలో ఒకటి 
స్వామి దర్శనమునకు, మజటియొకటి శన నిక్యాణమునకు గురుతుగా 
వ్రస్తావింపబడినవి. ' నేటి [కోధియందు'* అన్నది [కియ నవేడించు 
చున్నది. 'వత్యతమెతేను ' అన్న[కియ దీనికి పూరకము. ఎప్పుడు? 
అను నాకాంతు - ఎదుకగుచున్నది. * అవతరించిన వచారు యేండ్లకు * 
అన్నచి సమాధానము, అవశరణము “ముంటే జరిగినదన్న మాట. 
' అవళరించిన ' అను ధాగుజ విశేషణము “పచారు యేండ్లకు " అను 
పదముతో సమసించి నుఖభాన్వయనుగా అర్ధము పొసగుచున్నది. 
ఇట్లన్సయించుట దూరాన్వయమని వెద్దలెందుకు వాకొనిరో తోచ 
కున్నది. అవశరణ మే ఈ వాక్యమున చెప్పదలచినచో “అవతరించినళా' 
అనిగ చా యుండవలెను! ఈ విధముగా అన్వయించుటచే అన్నమయ్య 
తన మనుమలకు (బ్రహ్మోపదేళము చేసెను చార్మితళాంళము సువరి 
స్కృతమగుచున్నది,. దీనికై శ్రమపడి సమన్వయము మనము చేయ 
వలసిన పనిలేదు. ఇంతకూ అన్నమయ్య దృష్టిలోనే అసారభూతమెన 
పదవా లేండ్ల వయసునక్షై చేసిన ఈ కోలావాలమూ అసారమే. 
శాలమూ, "పెద్దలూ దీనిని గుర్తింపగలరు. 


అన్న మయ్య అడ్డాలబిడ్డడై యున్ననాళ్లలోనే తిరుమలప్ప 
(వసాదమని చెప్పకుంళే ఉగ్గుగూడా (తాగడట. కొంచెమెదిగి ఐదేండ్ల 


బా 


వాడై న్‌ా డన్న మయ్య, చనాం*నయుణనూరి, శంక: 'చార్యులకువ లె 
ఈతనికి ఐవవయేటనే ఉపనయనము చేయించినారు. *నవమే 
శాయుస్కూమం. పంచమీ (బవ్మావగ్భన ౯"వ.మ్‌ * అను స్మృతి 
ననుసరించి, ళన కొడుకు టబ్రవ్మావర్చన్వి కాంగండని ఎఇరాయణసూరి 
అటు చేసియుందును. ఉవనయనమె గుగువునొద వి్‌ద్చా ₹్లాంనమునకు 
గా ర్లు టి లగ 
చేర్చిరి, అది వట్టిశాన్హ్రనుంస్వదగ నే నడచినది. “వేదికే పాఠక్ననం 
జమ్మవిద్యాాః "| అన్నట్లు అన్నమయ్య కన్నిసిద్భలు తవుకు తా మేవచ్చి 
నాలుకకొన నాట్య్టమాడసొగినవి. విద్యాభ్యాస ౯7లమ ననే కవిళా- 
వనిత వీరికెగటి కొదెగినట్టున్నది. ఆవాటిమండియే అన్నమయ్య 
౧౧ € ళ్‌ 
సంకీర్తనలు పాడి ఆడుచుండెడిన; డట. ఆయన జడినదిఐట, పొడిన 
పాటగా లోకులు మెచ్చి క్రీ ర్తించుచుండిరట, భగవచ్చ క్షి క సాధ్యమైనది 
భేదను ఆస్పిక; లెవ్యరును ఈ పిషయమునందు వింశవడరు. 


రానురాను అన్న మయ్యకు శీీ౨ వాసుని వై మరులు బతియు 
చుండెను. పూర్వజన్మ సంస్కార ఫాముగ ఒకనాటి వేకువన అన్న 
మయ్యకు కలలో స్వామి దేవాలయము, గోపురము, బంగారు వాకిళ్లు, 
గళ్యాలయము, అందు శశకోటితేజముశే వెలుగు స్వామిమూ గి 
దర్శనమిచ్చి తన్నురమ్మని పిలి చినట్లు. డెనట. 


భూపాలం 


ఇప్పుడిటు కలగంటి నెల్లలోకములకు | 
వప్పండగు తిరు వెంకటా ద్రీశు( గంటి ॥ పల్లవి ॥ 


ఆతిశయంబై నశేషాద్రిశిఖకము గంటి! 
వ్రతిలేని గోపురప్రభలు గంటి । . 
శత కోటినూర్య తేజములు వెలు(గ(గ6 గంటి | 
చతురాస్యు. బొడగంటి. జయ్యన మేలుకంటి ॥ ఇన్పు॥ 


౧ం 
కవక కత్నికవాటికొంగు లీరుగడ( గంటి! 
మసమైనదడీపసంఘములు గంటి । 
అనుపమమణీమయమగుకిరీటము గంటి | 
కినకాందబరము గంటి( (గక్కన మేలుకంటి 8 ఇప్పు ॥ 


అరుదైన శ0ఖచ(కాదు లిరుగడ( గంటి। 
సరిలేని యభయహిస్తము గంటిని। 
ఎరువెంరటాచలారధిపువి(జూడ(గ( గంటి! 
హారి(గంటి గురు(గంటి నంతట మేలుకంటి ॥ ఇప్పు ॥ 


అధ్యా. సం. 6వజేన 


ఓ... 


చెస్స! ఒంటరిగా తిరుమలకు పయనమై తన యూరిమండి కాలి 
నడకతో. దిగువ తికువతి చేర, అందలి |గామదేవతకు నమస్కరించి, 
ఆనాటి వేకువన కొండకు పయనమై అలిపిరి యొద్ద నున్న -చింత చెట్టుకు, 
ఆ. చొావల నున్న నృసింవాస్వామికి (మొక్కి, జాము (పొ ధైక్కునంతకు 
మోకాళ్ళ మెట్టు చేరి, అస్పటికి కలిగిన బడ౯కతో సొమ్మునిలి "నేల 
(వాలి పోయెనట. జగ న్యాతయగు అలమేలుమంగ ఆ మెైకములో 
నున్న వానిని లేపి శన కడగంటి చూపులతోడనే ఆతని బడలికలు 
దీర్చి “నాయనా! ఈ కొండ సాలగామ మయము. దీనిని చెప్పు 
కాళ్లతో ఎక్కురా” దిని చెవ్పెను. ఆ యూరడింపునకు తనిసి అన్న 
మయ్య జగన్మాత వై వేంకళేళ్వర మకుటముతో ఆశుధారగా ఒక 
శతకము చెప్పెను. ఆ.వె చెప్పులు వదలి ఎక్కి మెల్లగా కొండ 
చేరి చూడదలచిన స్థలములన్నియు చూచి ఆ క్యాతి నివసించి మరు 
నాడు 'వేకువన కోనేటిలో స్నానముచేసి పం జెండు నామములు 
ధరించి బేవళమువనకు పోగా గుడి తలుపులు కాళమువేసి యుండిరట. 
అన్నమయ్య స్వామిని శతకముతో. క్రీరివగనే తలుపులు తమకు 
శామే వీజెకుు. వైఖానసులీతని మహిమ గుర్తించి స్వామి దర్శనము 


ఈ పాట వై చరిత వాక్యమునకు సాతి, వెంటనే ఇంటివారికి 


యరి౧ 


చేయించి స్వామి [ససాదమిచ్చి 'గౌరవించినారు. ఇట్లు స్వామి 
నాత జెన్ని దినములు సనేవించెనో, ఎప్పుడు స్వామి (పత్యతమాయొనో 
'ఆఠియదు. ఒకనాడు విమ్ణనామధేయ.. డై న యకికి స్వామి కలలో 
ప్రత్యతమై ““నావాడొకడు రేపు నీకడకు వచ్చును. ఆతనికి నీవు 
చ[శాంకనము చేసి పంచసంస్కారములతో వైష్ణవ దీత నిపిర్పిపు” 
మని చెవ్పెనట. ఆతడు వెరగంది లేచి ఉదయముననే తన నిత్య- 
కృత్యములు దీర్చికొని ళంఖచ్మక ముదలు చేతనూని అన్నమయ్య కై 
అజ్హులు చాచి చూచుచుంజెను. ఇంతలో స్వామి కలలో చెప్పిన- 
గుర్తులతో అన్నమయ్య ఆయతి ముంగిలి చేరగనే ఆతడానందపడి 
అన్నమయ్యకు చ[కాంకనాది పంచ సంస్కారములు చేసి వె స్లవదీతు 
ఇచ్చెనట. నాటినుండి అన్నమయ్య అన్న మాచార్యులయికి, నవ 
గురువుగారి ఆనతితో ఊరికిపోయి) పెద్దలమాట మేరకు తిరుమలక్క 
(తిమ్మక్క, అక్కలమ్ముల నొశే ష్య వివావ*మె అహోబిలమున 
శఠకోపయతిచే (శ్రీ, వైప్లవ సిద్ధాంతమగు విశిష్టాదై తమను సమ్మగ 
ముగ నభ్యసించి, తన జీవితమంతయు ఆ మత[పచారమున శే అంకితము 
చేసినారు. 


విరక్తుడు వారిభ కిపరాయణుడు అగు అన్న మయ్య మహి 
మలూ, సాహిత్యమూ నానాటికి బలిసి దేశమంతట వ్యాపించినవి. 
ఆనాళ్లలో కడప మండలము *టంగుటూరు "ను రాజధానిగ చేసికొని 
రాజ్య మేలుచుండిన సాళువ నరసింవారాయలు అన్నమయ్య కీర్తి విని 
ఆయనను తన యాస్టానమునకు పిలిపించుకొని అతనిచే పాడించి విని 
ఆనందించి శాంచనాంబరా భరణాదులతో నత్కరించెనట. రాజుగూడ 
వారిభక్తి గలవాడుగచా యని అన్నమయ్యయు ఆతని పిలుపును 
మన్నించి చేసిన సళ్రారమును శ్రీనివాసపీతిగ స్వీకరించెను. [పతిదిన- 
మాస్థానమూ. సంకీ ర్తనలగానమూ, సాహిత్యగోష్టీ సాగుచుంటెను. 
ఒకనాడు, అన్నమయ్య శీ వేంక శుళ్వరుని వె శృంగార రనవాహి 


రవి 


నిగా రచించిన. “*పముకో ఛిగురుటఫరఘమున” (12 సం. 09వ 
పాట) అనుపాట పొడుటయు, సభయంశయు నిలుపులేని శఈలయూపు 
లతో మెచ్చుకొనుటయు జరిగినది. కొండరీశనినాట ఏ9 తుంబురుడో, 
నాగదుడో అవతరించెననియు, కొంగరీశని కవితను గుల్తెరిగి కాళి 
దాసుజే జన్మించిసా డనియు కొనియాడుచుండిరి. ఆ పొట వినిన 
రాజు ఆవందపరునకుడై అన్నమయ్య నభినందించి “ఇట్టి కీరృనము 
నావై నొకటిరచింపు” మని (పార్థించెనట. వెంటనే అన్న మయ్య 
"రెండుచేతులతో చెవులు మూసికొని *శ్రీవారీ! పరమపతివతా ఖావ 
ముతో శ్రీవారిని కీర్తించు నాజివ్వూ మానవుని కీర్తింపజాల ” దినెను, 
తోడనే రాజుకు ఎదలోని కోపము ముక్కు-వె నెదుర్రై నది. నెచ్చెలి 
వనిమెచ్చి ఒక కీర్తన నావై రచింపుమునగా ఇంత .తిరస్కాగమా” 
యని [పభు తావాంకారముతో అన్న మయ్యకు సంకెళ్లు 'వేయింళి ఇర 
సాలలోనుంచగా అన్నమయ్య :- 


ముఖారి 


ఆంరటివేళల నలపైవ వేళను 
తే(కువ థ్రీహారినామమే దిక్కు మబిలేదు ॥ పల్లవి ॥ 


కొజవారి వున్న వేళ కులముచెడిన వేళ 
చెఅవడి వొరులచే. జిక్కిన వేళ 
వొజపైన హరినామ మొక్కే గతిగాక 
మచి తప్పిననైన మజిలేవ తెబంగు ॥ ఆక ॥ 


ఆపదవచ్చిన వేళ నాజడి(బడిన వేళ 
పావపువేళల భయపడిన వేళ 
వోపినంత హరినామమొక్క_ కే గతిగాక 
మాసృదా(కా( బొరలిన మతిలేదు తెబ(గు ॥ ఆ(5 ॥ 


౧తి 


సం కెలంబెట్టిన వేళ చంప(విలిచిన వేళ 
తంకగా నప్పులవా రాంగిన వేళ 
వేంక పేశునామ మే వికిపించ గతిగాక 
మంకుబుద్ది( బొరరిన మజిబేదు తెజంగు ॥ ఆ(5క ॥ 
(ఆధ్యా, సం, 28వ రేకు) 


అని స్వామిని [పార్టింపగా సంకెలలు తమకు తామే వీడినవట. రాజీ-- 
సంగతి విని రెట్టిచిన కోపముతో చెఅసాలనున్న అన్నమయ్యకడకు 
వచ్చి *మాయలు నాతో పనికిరావు. చెజసాల కావలివారికి లంచ 
మిచ్చి సంకెళ్లూడదీయించు:కొని ఇది దై వానుగ్రవాముగ చాటుకొను 
చున్నష్నవు. ఇదిగో సా? యెద.ట ఇప్పుజే సంకెళ్లు వేయించుచుశ్నాను. 
సీకు ద్రైవబలమున్నది నిజమైనచో ఇవ్పుడు సంకెళ్లు విడిపించుకొ ” 
ముని మరల సంకెళ్లు వేయింపగా అన్ననుయ్య వెవిధముగనే శీ 'వేంక 
కేకు (పార్థింపగా "వెంటనే సంకెళూడిపోయినవట. అట్నుపై రాజు 
అన్న మయ్యకు సాష్టాంగపడి చేసినతస్పృమన్నించుమని వేడుకొని అన్న- 
మయ్య నందల మెక్కించి ఒక కోపు తాను మోయుచు నూ శేగింవుచేసి 
పశ్చాత్తాపపడి ఘనముగపం భావించెనట. “చేసిన తవ్చునకు పశ్చాత్తాప 
పడితివి. నిన్ను (శ్రీహరి రడిందుగాః !” అని దీవించి అన్నమయ్య 
యథాపూర్వముగ నుండెనట. అన్నమయ్య చెప్పినది చెప్పినట్లు 
జరుగుట ఇళ్యాది మహి*మఠిఐక నపేకమంలు గలవు. * 


అన్నమయ్య మతము :._ 


అశ 4 శం న 
అన్న మయ్య పుట్టుకళి స్మార్త బ్రావ్మాణ శాఖకు చెంది అదైంతి 
యయినను తానువలచి స్వీకరించినది (శ్రీ, వెష్టవ సిద్రాంతవమగు విశిష్టా 
ఇఒ టై చా లు 
ఎచ్వైత మే. ఆ మతమువారే దీతఇచ్చి మతపబోధము చేసినవారు. 
ఆ పనిగూడ స్వామియను్కగవామువలననే సాగినది. 


క ఇంతపరకుగల ఈ చర్విత సంయగహమనంతయా, చిన్నన్న(వానిన అన్నమా చార్య 
చర్మితమును ఆధారముగా చేసికొని వ్రాసినది. 








ఆ 
దేసాళం 


గతులన్ని భిఇమైన కలియిగమందును 
గతి యీత(డే చూపె ఘనగురురై నము 


ఈతని కరుణనేకా యిలవైష్టవులమైతి_ 
మీఠవివల్లనే కంటి మీతిరుమణి 
యీత(డేకా వుసదేశమిచ్చె నష్టాక్షరమం(త్ర_ 
మీత(డే రామానుజులు ఇహపరద్రైవము 


వెలయించె నీత(డేకా వేదపు రహస్యములు 
చలిమి నీఠండె చూపె శరణాగతి 
నిలిపినాడీ. తండెకా నిజముద్రా ధారణము 
మలసి రొమానుజులే మాటలాడే దైవము 


నియదుము లీఠ(దేకో విలిపె. బ్రపన్నులకు 
దయతో మోషమీము చూపె. దగ నీతండె 
నయమై శ్రీ వేంకళేళు నగమె క్కీవాకిటను 
జ్‌ 
దయంజూచీ మమ్మునిటే తల్లిదండ్రి దెవము 


“సహజ వైషవాచారవర్తనుల సపహావాసమె మాసంధ్య ” 


॥ పల్తవి ॥ 
ణా 


॥గరు॥ 


4గళు ॥ 


॥1గతు ॥ 


(ఆధ్యా- 175 వ రేకు) 


2వెకీర్సనము న్పష్టముగ నీతని మతమిదియని చాటుచున్నది. వీరి 
వివిధసాహిత్యష్మకియలును ఆ మతమ్వువే నాధారపడి నడచినవే. 


ఇ ఆ స్యదులుగూడ ఈతని మతన్వకూపమును తల్పునవియే. 


అన్నమయ్య భక్తి ;-- 


మోతమును గోరువారికి భక్తి ప్రధాననిరపాయ సాధన 


1. మోక్షసాధన సామ్యగ్యాం భక్తిరేవ గరీయసీ | 





మార్గము. ! ఈ భక్తి నవవీధమని, వంచవిధమని భాగవళిాదులలో 


స్వస్వరూపాను సంధానం భక్తిరిశ్యభీధీయతే ॥ అని వివేక చూడోమణి. 


౧ణి 


కీర్తింపబడినది. అశాళ్వత [పపంచ విషయములను విడిచి జరమార్థము 
నందు మనసు నిలిపి సోపాన కమముగా వరమార్థమునందే తన్మయీ- 
భావమును పొందుట దీని లత్యము. శీ) వె స్ణ్వవ సిభ్రాంతమునందు 
దీనికి కరము, జ్ఞానము రెండును పూర్వాంగములు. తనకునియతము- 
లైననిత్య నైైమిత్సిక కర్మములను (శద్ధతో నాచరించుచు, చానితో 
చి త్తళుద్ధిపొంది ఇవామనిత్యము, పరము నిత్యమనుని త్యానిత్యవస్తు 
విచేక క్ఞునముగలిగి తపోధ్యాన సంకీర్త నాది (వ్మకియలతో _ వె విధముగ 
తన ళృయో భావమును సాధించుట దీని [కమము. తపోధ్యానయోగాది 
మార్గముల . వారు సనక సనంచాగ స్వ్యాదులు. సంతత చింతననంకీ రన 
'మార్గమువారు. నారద గోపి ఇాదులు. వీనిలో కొడపటిదగు సంకీర్తన 
మార్గము మనఅన్న మయ్యది. ఇదినున్నితము, నులభథము, సూత్మము, 
సూటిమొన త్రోవ. గోపికలు, పరబవ్మాయగు శ్రీకృష్ణుని తమపతిగా 
భావించి [పత్యతముగ చూచి కట్టుకొని కిర్రించి తరించిరి, అక్ష 
అన్నమయ్య గూడ మన వేంక శేళ్వరుని మానసికముగా, [పత్యడ 
ముగా చూచి నాయికా భావముతో (తాను నాయికగా) స్వామి 
యందు సర్వళ్ళంగార్థ ష్మకియలు సాగించి కీర్తించి తరించినాడు, 
దాని న్ధూలరూపమే: ఈ మనసంకీ ర్తనలరాశి. పురుషునకు నాయికా- 
త్వము 'స్టించునాయని సందేహింవ కాదు. వైవ్లవ వ. 
నందు “పుమూళా విష్ణురితి ఖ్యాతః ,స్త్రీప్రాయ మ్‌తరం జగత్‌ ” 
వచనము సుపసిద్దము. ఈ వచనము ఈ పద్ధతి సనాతనమని చాటు 
చున్నది. కావున అన్నమయ్యది గోపికాథ క్రి. 


గోపికలు స్త్రీలు గావున వారికి (క్రీకృమ్ణున్నివెగల _పేమ 
శారీరక మనరాదు. గో వర్ధనోద్ధరణ - శర్మ చ్యాతిగాన - రాన్యకీడాదు- 
లన్నియు మగసిరి మొలవని ఎనిమి దేండ్ల వయసుననే సాగినవి శ్రీ 
కృష్ణునకు. ఆ తరువాత నే మధు-౧*గమన కంస వఛాదులు. రాన్మకీడా 
వర్ణనమున విష్ణుపురాణము. 


రెజు 
“కృష శృరచ్చంద్రషుసం కౌముదీం కుముదాకరమ్‌ | 
_ జగొ గోపీజన స్తేేకం కృషనామ పునః పునః ” 
విష్ణు - 6-18-68 
వ క త శీత జ వ + 
అని కృష్ణుని 'సార్యతిక దృష్టిని గోపికల కా గ్రశను చెప్పు 
చున్నది. అశు, 


“తా వార్యమాణాః పతిఫిః పితృభిర్భాతృభి స్తథా । 
కృషం గోపాంగనా రాత్రా రమయ న్లి రత్నిపియాః ” ॥ 


ఓ 


5-18-59 


ప్‌ ైళో రకవయా మవూనయన్యధుసూదనః | 
లేమే తార ర మేయాత్మా క్షపాసు కీపితాహిత! ॥ 600 ॥ 


తగ్చర్షృషు తథా తాసున సర్వభూ తేమ చేశ్వరః | 
ఆత్మన్వ సరూపరూపోఒసౌ వ్యాపీ వాయురివసిత। ॥ 61 ॥ 


యథా సమ] స్తభూతేషు నభోఒగ్నిః పృథివీ జంమ్‌ | 

వాయుళ్ళాత్నా తథై వాసౌ వ్యాప్య సర్వ మవస్థితః ॥ 6£ ॥ 

వె ళోళముఃతో కృష్ణునకు గోపికలకు గలబంధము జీవాత్మ 
పరమాత్మగూవమేగాని లోకసాధారణమైన శారీరకము మ్యూతము 
గాదని గుర్తింపగలరు. 

ఈ విషయమును (శ్రీమద్భాగవతము మరీ స్పష్టముగ చెప్పు 
చున్నది. శర్యద్యాతి, (శ్రీ కృష్ణ వేణుగానము నిని గోపికలు మగ 
లను, బిడ్డలను, తల్లిదర్భడులను, అన్న దమ్ములను విడిచి నరవళలై_ 
యమునా తీరమున (శ్రీ, కృష్ణునొద్దకు పోయిరి. అప్పుడ) కృన్లుడు 
వారిని చూచి :. 


“ స్వాగతం వోమవోలాగా! (భాగ - 10- 29- 18) ల్లోక 
ముతో ప్రారంభించి చాదాపు పది శోకములతో, ఇట్లు వచ్చుట 


రి 


లందు శీ వేంక ళేశ్వరుడు నాయకుడుగ?, నానావిధ నాయికలను 
జోడించి సంభయోగవియోగ భేదములతో కొలదిమీరిన శృంగార 
రీతులతో వర్ణన సాగించినాడు. ఇందలి నాయికశానాయకులను, 
వర్షించిన చమళ్కారముఅను తూచి చూచినచో కొత్త అలంకార 
శా(న్రుమును నృష్టింపవలసియుండును. అన్నమయ్య స్వీకరించిన 
శృంగారవరమార్థమును అతడే వాకొన్న విధమిది. 


ముఖారి 


ఇది గాక సౌభాగ్య మిదిగాక తపము మథి 
యిది గాక వైభవం బిక నొకటి గలదా ॥ పల్లవి ॥ 


అఆతివజన్మము సఫలిమై పరమయోగివలె- 
నితరమోహాపేక్ష లిన్నియును విడిచె 
సతికోరికలు మహాశాంతమై యిదె చూడ 
సతతి విజ్ఞానదాసనవోలె నుండె ॥ ఇది ॥ 


తరుణిహృదయము కృతార్థత( బొంది విభుమీ(ది 
పరవళశానందస౦ంపదకు నిరహాయ 
సరసివానన మనోజయమంది యింతలో 
సరిలేక మనసు నిశ్చలభావమాయ 1 ఇది ॥ 


(శ్రీ వేంకటేశ్వరుని. జింతించి పంత త్త్వ- 

భావంబు నిజముగా€ దిప్లై చెలి యాత్మ 

చేవో త్రమునికృపాధీనురాల్టై యిపుడు 
లానణ్యవతికి నుల్లింబు తిరమాయ 1 ఇది ॥ 
(1£ సంప-17 కీర్తన.) 


ఇందు ముముకువగు యోగి ఉపమానముగా, విపలంఖా- 
వస్థలళోనున్న నాయిక ఉపమేయముగా స్వీకరింపబడిరి. యోగికిని, 
వియోగినియగు  నాయికకును సమానధర్శము, నమానఫలము 
ని స్రేశింపబడినవి. 


౧౯ 


లౌకికమైన భాగ్యముగాని, పారమార్థిక మైన తపముగాని,: 
'ఇవాపరసంబంధియగు విభవముగాని ఇంతకంళు (శా నిరూపించుదాని 
కంచ) వేరులేదని పల్లవితో నిరూఢి చేయుచున్నాడు. ప్రపంచ 
సర్వస్వమును వదలిన యోగ పరమాత్మను నిగంతరము ఇావించినట్లు, 
ఈ వియోగావస్థలో నాయికాత్వము నతిదేళంచుకొన్న భక్తుడు 
పరదబ్రవ్మామగు_ వేంక'కేశ్వరుని నాయకుడుగా తన సర్వస్వముగా 
భావించుటచే ఐహి శాముష్మిక (ప్రపంచ మోహము, తనకు తానుగ 
వీడిపోవుచున్నదని (వథమచరణ అావము. దీలివలన " ఇవోము[త 
పలభోగవిరాగః *' అను వేదాంత సోపానము సిద్ధమైనది. ఇంత 
పరిపాకము కావలెనంశే సంకల్పవికల్పాత్ముకమైనమనసు కదఠిక లేక 
నిలువవలె గచా! అట్లు మనసు నిలువవలెనం ళు పూర్వజన్నృభక్షి- 
వాసనాబలము వకుల నుండవలెగ దా! గాఢ ఏజ్జూన 'వెస న*బలము= 
వలననే మనను నిథీచి తవము కుదిరి తమూోగిభావ 'మేర్చడినరని భావము, 
ఇది ఒక జన్మలోని సాధనకు కలుగు ఫలితముగాదు. “బహూనాం 
జన్ననామ_న్దే నే క్లానవాక నూం ప పపద్యతే ” అను గీ తావచన రీతిగా 
ఎన్నో జన్మల సొధనకు ఫలము. . భౌతిక శృంగారమునందుగూడ 
ఈ యేకాాగత చూపట్టవచ్చును. కాని చాన యానందము తణి- 
కము, ఫలము మానువము. ఈ యేకా[గ్రత “విచిన్మయన్తీ యం 
మనన్యమానసా తపోనిధిం వేత్సి న మాముపస్థితమ్‌ ” అను క్లోకమున 
(శాకుంతలములో) గుణజుతింపబడినది. వ అన్నమయ్య చెప్పిన 
పరమాత్మ విషయకమైన పకా[గతవలని అనందము అనంతము, ఫలితము 
దివ్యమని 'తేలుచున్నది. 


(కమముగా _ లెండవ చరణమున మనోజయము, తన్మయీ 
భావము వర్ణింపబడినవి. దీనిచే ' శమదనూది సాధనసంప త్తిః" అను 
వేదాంత సోపానము సిద్ధమైనది. “నిత్యానిత్యవన్తు వివేకః' అను 
వేదాంత [పథమ సోపానము ఈ యేళా[గ భావనకు ముంచే వీజరూప 


శం 
ముగ సిద్దమైనశ్తు. మూడవ చరణమున పరత త్త్వరూప (పా్పికలిగి 
అహా ౧ ఎవి 0. యన్‌ 

'దేహి, పరమార్థచరమసోపాగము. దాటి సాలోజ్వనిద్ధి నందినట్లర్థ - 

_ వ్‌ ) క. 
మగుచున్నది. దీనితో ' ముముకుశ్వం' అను వేచాంగపుకడవటి. 
మెట్టు, దాని సీద్దియు నర్శింపబడినన్తైనది. 'నిత్య్వానిత్వవస్తు వివేకః, 

టబ ధి ళా షయ ర్త ము దల 

ఇహాము [తఫలభొగవిగాగః, శమదవమూది సాధననసంవ త్తి !, ముము 
కుత్వం ' అను నాలుగు న్తంథములపై ననే గదా మోతస్మామాజ్య 
మంతయు నిలిచియున్నది. 


పై విధముగ ప్మపలంభమును వర్ణించిన అన్న మయ్య శృంగారము 
కచకుచాది వర్ణనముతో బయటికి భౌతికముగ గన్పట్టుచున్నను, దాని 
వెనుక చాగియున్న _ జీవాత్మపరమాత్ము భావనలతో ముడివడిన- 
నాయికానాయక బంధము గమసింపవలసియున్నది. అక్ష ఈ 
నంపుటములోని ౨29, 235, 801, ఏ!14, ఎ*టలుగూడ అన్న మయ్య- 
కృంగారము భౌతిక విమయదూరమని స 
విస్తవమగునని పిళదీకరింప లేదు. 


వషవము* చొటుచున్నపి. 
టబ 


విమయము క్భంగారము గావున, నాయికా - నాయక _ 
నఖి - సవత్నీ - ముగ్ధా - మధ్యాది నా నొవీ భేదములతో, ఇర కవులు 
స్పృృళింవని పథములలో రచన సాగినది. కాని ఎక్క డను వేంక శేశ్వర 
మద జారలేను. ఏ జబేవుని వేర్కొని ఏక్ళంగారము వర్షించినను 
అంళా మనస్వామియం దే సమన్వయము. _ కావున అన్నమయ్యది 
నాయికా ఖభావసంపన్య మై బయటికి శృంగారముగా లోపలికి స్వామి 
పరముగా జరిగిన ఈ నంకీర్తన 5 "9 యంతయు గోపికాభ క్తికి (ప్రతీకగా 
నిఎచుచున్నది. ఈ గోపికా భ కి భాగమును నిరూపించులీల *ళుకుని:-_ 


“ విశ్రేతుకామా కిల గోపకన్యా 
మురారిపాదార్చితచి త్తవృత్తిః 
దధ్యాదికం మోహనళా దవోచర్‌ 
గోవింద దామోదర మాధవేతి॥ 


జిం 


అను పద్యమూ న్మరణీయ మే. ఈతనిగోపిళాాభ క్రికి తన ళృంగార- 
వాబ్బ్యయమున _ పలుతావుల వాకొనిన కృష్ణ గోపికావిలాసములే 
సాొటీ. 


“పిఠా చ రక్షకశ్శేషీ ధర్హా జ్టేయో రమాపతిః | 
స్వామ్యాధారో మమాత్మా చ భోక్తా చాద్యమనూదితః '' ॥ 
(ఆద్యమను। = అష్టాక్షరీ) 


అను భాగవత నం్రవదాయము అన్న మయ్యకు వట్టుగొమ్మగా నిలిచి 
నది. అందువలననే శృంగార కీ _ర్తనలందుసయితము పరవళముగా 
వాత్సల్య - అధ్యాత్మ - స్వామి భావములు పనిచేసిన కీర్తనలు కోన్ని 
దొరభినవి. 


అన్నమయ్య శ్రీ, వేంక శేళ్వరుని వరత_త్త్వముగి", కులరైవ 
ముగా, శృంగారభ క్రి భావనలో నాయకునిగా ఇాసించినన్తు అర 
మరలు లేని నెచ్చెలికాసిగా గూడ భావించి ఈ ళృంగార వర్ణనలు 
సాగించనట్లున్నది. కొన్ని తావులలోని పచ్చిదనము నాయీ 
యూపవహాకు కారణము. పాఠకులాొళ"వులు గమనింపగలరు. సంయో- 
గమును వర్ష్మించిన పట్టులందు సంయోగా_న్నముగా కీర్తన ముగియుట 
నవాజమే. వి పలంభమును వర్షించెడు కీర్తనలందు గూడ చరమం- 
చరణమునందు ఏదో మయొకవిధముగా శలకు మొలకు ముడివేసి 
నంయోగాంతముగా రచన సాగించి తనిసిన మనీపి. యితడు. కీర్తన 
“లందు గూడ స్వామితోడి దీర్చ కాలిక వియోగమును నహింపని మె తని 
చిత్తవృత్తి యీతనిది. దని నంతటినీ మధురథక్రి యని పెద్దలు 
వ్యాఖ్యానించిరి. ఈ మధురభ కక్రిని వల్ల భ వై శన్యాదుల సం పదాయ- 
ములు చాలమూలలకు లాగినవి, అది మన కపస్తుతము, 


ఈ భక్తి రసమగుననీ కాదనీ ఆలంశారికులు పెద్దగ చర్చించి 
తుదకు ఇది భావమే యని పలువు రఖభి, సాయపడిరి “టష్టై నాకే 


అతివ 


రసాః స్మృతాః "అని కొందటు, ““నిశ్వేదస్థాయి భావో2 న్ని 

శాన్తోఒపి నవమో రనః '", “'నవ నాళ్యు రసాః స్మృతాః” అని 
కొంద8ల వాదదిద్దయ న్తంభములను ఉవ్రతిష్టాపించిరి. భగవద్విషయక - 
మైనరతిగూడ ఆనంచా[కువులు మొదలగు అను భావములతో, అప్పు- 
డప్పు డేర్చ జెడి ధృతిచింళాస్మృ త్యాది సంచారి భావములతో, భగవద్వి 
(గవాదర్శన -_ 'శతదర్శనాద్యుద్దీపనవి భావములతో తన్మయీ భావ 
పర్యంతమెై రనళద్ద వాచ్యమగుచున్నదని మధునూదననర స్వతి తన- 
“*భ కెరసాయనొ” మను [గంథమున నికూపించినారు. పదియవది భి 
రనమని, వై చెప్పిన ఆలంకారికుల వాదాన్ని నోరు మూయించిన 
మహిమో పేతుడతడు. 


రతియనగా. (పీతి. మనసును రమింపజేసి వృూాదయమునకు 
తృ ప్రినిచ్చునదంతయు రతికి పా తమగుచున్నది. భక్తులకు థగ 
వంతుడూ అంతే. భౌతికమైన నాయిళశా నొాయకులరతి తన్నయీ,- 
భావముతో రసముగా మారినదని అంగీకరించిన ఆలరికారికులు, భగవ 
ద్విషయకరతిని తన్మయీ భా వావస్థలో వల భక్షిరసమని వేర్కొనరో 
'ఇలియకున్నది. 


_రతియందు (వధానముగ గలుగునడి చిత్తద్రుతి (మనను కర 
గుట్ర). అది భగవద్విషయమున సంభవించుటలో తప్పేమి? భగవంతుని 
సౌందర్యము, వాని మహిమలు, ఆ మహిమలు చాశెడిచరిత్ర ఇవి 
యంతయు భగవద్విషయరతికి రసత్వమును చేకూర్పకుండునా? ఈ 
విషయమున :- 


ద్రుతే చిత్తే ప్రవిష్టా యా గోవిందాకొరకా స్టిరా। 
సా భక్తి రిత్యథిపాతా విశేష స స్త్వ్వధునోచ్యతే ॥ 


చిత్తద్రుతేః కారజూనాం భేదాదృక్తిన్తు థిద్యతే 
కాన్యుక్తాని తు సంక్షేపా ద్యాఖ్యాయంతేఒధునా న్ఫుటమ్‌ ॥ 


౪౫1 5-53 


న! 


కామః శరీరసంబంధవిశేషః నృహయాళుకా 
నన్నిధానాఒనన్నిధావలేదేన న ల వేద్ద్విధా ॥ 
ఈజ్జవ్యాయాం దుతౌ చిత్తే యా స్యాచ్చ్రికృషవీస్ణకా । 
నంభోగవిపయోగాఖ్యా రతిః సా. పా క్రమాదృవేఠ్‌ 4 

_భక్తిరసాయనం $ - 1,9,8, 48 


భ కిరసాయనములోని-వెళ్లోకములు మనకు (పయాణముగ నిలుచు 
చున్నవి. సంయోగవిిపయోగాత్మకమైన ఈథగవద్విషయకరతిని 
కీర్తించి తరించిన మవార్డులు కుక - శానక - నారచాదులు. అక్సే 
అన్నమయ్య - జే[తయ్య - రామచాస - క్యాగరాజూది మవోపురుషులు 
గూడ. అద్ర్వైతనిద్ధి [వాసన మథునూదననరన్వతియే ఈ భక్తి భావ 
మును "ెద్దపీఠ మెక్కించి 'చానిక్వై. భ.క్తిరసాయనమను [గంథమునే 
రచింపగా, పుట్టుకతోమా,తమే అదై్యతిమయెనఅన్నమయ్య యీ- 
భక్తి భావనకు తలయొగ్గుటలో వింత యేమున్నది? (శ్రీ మద్భాగవత 
విష్ణుపురాణాదులందలి గోపిళాభ_క్రి మన అన్నమయ్య నెక్కువగా 
ఆకర్షించినది. చాని ఫలితముగా మనకు దక్కినది యీ సంకీర్వనల 
రాశి. తత్వ్వదృష్టితో ముక్షినిపొందుటకంు భక్రిభావముతో ముక్రిని 
పొందుట సులభమార్గమని ముందే విన్నవించితిని. 


ఇతర దేవతాభ కికంళె కృష్ణభ _కి చాలగొప్పది. అది కుదు 
రుట తపస్పిద్ధి. “ డళాళ్వ మేధీ పునశేతి జన్మ కృష్ణ పణామీ న పునర్భ 
వాయ” అనిరి పెద్దలు. మన అన్నమయ్య (శ్ర వేంక శేశ్వరుని 
సాజాత్కృనపర బవ్యాగా భఇావించినాడనుటకు ఆతని శృంగార 
వాబ్బయమం'ళా సాతీ. ఆయపురూపమైన కృష్ణళ క్రిగల యా 
వాజ్బయము మనకొక గంగాస్నా నము. 


“ మృద్వీకా రసికా నిఠా సమితా స్ఫీతం నిపీఠతం పయః 
స్వర్యాతేన సుధాన్యధాయి కతిధా రంభాధరః ఖండిత: 


అతి 


త_త్ర్వం (బూహి మదీయజీన భవతా భూయో భవే (భామ్యకా 
కృషేశ్యతరయోరయం మధురిమోద్దారః క్వచిల్లదీతః 1") 
ఆని కృష్ణభ_క్రిని కొనియాడిన పండితరాయలు మనకీ విషయమున 
సృతికర్త 
సామాన్యజనులు త _త్త్వదృష్టితో దైవమును చూచి కొలిచి 
తరించుట వలనుగానిపని,. వారి వారి అనుభవములకు తగినళ్ళంగార- 
లీలలన్వై శే మధురముగ చేపట్టి పాడు ళొనగలరు. అందుకనియే 
అన్నమయ్య, శృంగారదృష్టితోవై న వేంక ుళ్వరనామాంకిత కీ రన 
సాగించి కృళార్థులగుదురుగాక యని, గుడజిహ్వి కా న్యాయముతో 
ఈ శృంగార క్రీర్తనలరాళిని పెంచినట్లున్నది. మనబోటివా రీస్టాయి 
నందుళో లేకపోయినను వోస్యము చేయకున్న చాలును. మన మీబడిలో 
మొదటి తరగతిలో చేరుట కింకా ఎన్నో జన్నలెత్తవలసి యున్నది. 
"పెద్దలు మనబోటివారి నుద్దేశించి యే: 
ల్‌ జ్ఞాతతత్త్వన్య తోకోఒయం బాలోన్మత్త పిశాచవత్‌ | 
జ్ఞాతతత్తోోఒపి లోకస్య బాలోన్మ త్తపిశాచవత్‌ ” ॥ 


అని వ్యాఖ్యానిం చినారు. 


అన్నమయ్య సాహిత్యము: 


ఈయన _సాహిత్యమంతయు , శీ)ీవె వ్లవ సిద్ధాంతమ్నువై 
నాధారపడినది. ఆ మత (పచారమునకు వ్ర “వాబ్బయమంతయు 
నడుము. కట్టుకొని నిలిచినది. ్రైవభ_క్రి వాబ్బయమునకు పతిగా 
వీరి వైష్లవభ వ్‌ హాబజ్బయ మవతరించి నట్లున్నది. యథావాక్కుల 
“అన్న మయ్య భావములకును మన అన్నమయ్య ఛావములకును పోలిక 
గలదు. వ్రైవము నందు ఆవేశ మెక్కువు" అది ఇక్కడ తక్కువ. 
అక్కడ పాల్కురికి సోమనాథుడు (వథముడు, ఇక్కడ మన అన్న - 
మయ్య ప్రథముడు. ్గ్‌ 


య 
|! భాష :- 


ఇందలి భామ యంతయు [గాంథిక బ్యావవోరిక పదములతో 
సంకీర్ణము. వ్యావవోరిక పదము లన్నియు గాంథికసన్నిహితరూప 
ములలో అరసున్నలు, బండిఆకాలను విడువక (వాత కెక్కినవి. ఇది 
భాపాశాస్త్రము. (0%)1010బ/ లో వ్యాకరణళా(స్త్రుములో సాధన 
చేయువారికి ' తం గేటిజున్ను. (గంథముల కెక్కు యోగ్యత కోల్లో- 
యితిమే అని వెనుక కొదిగి కుంగుచున్న వ్యావవోరికపదవ:'౯కు 
జళుకు దీర్చి, వాటికి తన పదవాజ్బయమున వలసినంత విడిది -న్చి, 
అర్ధసౌ లభ్యముతోపాటు కావ్వభావనాసౌరభము. గూడ గల్గి-చిన 
మేటి యీతడు. ఈ పని అందరును చేయలేరు. (గ్రాంథిక వ్యానవోరిక 
ముల యందెంతో చొరవ, వానిని కలిపి [ప్రయోగించుటలో ఎంతో 
తెగువ, నలుగు రాపథమున వెరపు లేక నడిచి తన్న నుసరించునట్లు 
చేయుటలో పెద్ద చట్టకితనము కావలెను. ఈ అన్ని చక్కటులు మన 
అన్నమయ్యకు కలవు. కావుననే ఆయన మాట వేదముగా, ఆయన 
నడచినతీరు మవోకవులకు బాటగా ఏర్పడి ఈతని తరువాతి పద 
వాబ్బయ పద్య వాబ్బయములు చౌకళళించి దవుడుడీసినవి. తననాటిశే 
తన ననుసరించు వారి గుంపు కొంత పెద్దదై యుండును. ఆందువలననే 
వారికి ఛభాయా౬పపహోరులని "పేరువెట్టి ల 


రామక్రియ 


వెజ్దులాల మీకు వేడుక కరితేను 
అబ్జు వంచి తడు కల్లంగ రాదా ॥ పల్లవి ॥ 


ముడీచి వేసినపువ్వు ముడువ యోగ్యము గాదు 
కుడిచి వేసినపుల్లై కుడువ(గా( గాదు 
బడి నొకరు చెప్పిన( బ్రతి చెప్ప(టోతేను 
అడరి శ్రీహరికి వది ఆరుహము గాదు ॥ వెలు ॥ 


నీటు 


గం పెడుముక దిన(గా నొక్కవరిగింజ 
తెంపునం గలసితే తెలియ నెట్టు వచ్చు 
జం౦పుల( బలవరించ(గ నొకమంచిమాట 
ఇంపైతే హరి యందు కిచ్చునా వరము ॥ వెజ్టు!॥ 2 


ఉమిసినతమ్మలో నొకకొంత కప్రము 
సమకూర్చి చవిగొని చప్పరించనేల 
అమరలగ భఛాయాపహారము చేసుక 
తమమాట గూర్చికే దైవము నగ(డ2 ॥ వెజ్దు॥ 8 
(అన్న. ఆధ్యా - 108 రేకు) 


ఇళ్యాదిగ పడి పదిపానుచరణములలో ఇదే ధోరణిళో వారిని 
దూసి పోసినారు. తన కాలముసనాటిశే వీరు పలువురి కనుకాఠ్యులుగా 
నయినారని ేలినది. 


2. శిలి: 


ఇది ఫద వాజ్మయ మైనను తెలి యంతయు [పాబంధికముగ 
సాగినది. పదములు, సమానఘటన, వర్ణనలు ఇవి యన్నియు 
[పబంధముల ధోరణిలోనివే. ఉదావారణము ;- 


సామంతం 


చల్లనై కాయ(గదొ చందమామా స్‌ 
వెల్ల (ల్లిఏ గాః దిరువేంక పేశు' నెదుర 
మొల్తమిగ నమృత౦పు వెల్లిగొల్చుచు లోక- 
ఉం ఉం 
మెల్లి విను( గొనియాడ(గాను ॥ పల్లి వి॥ 
(సం, [12 £్రి 


ఈ పాటలోని పద్ధతిని గమనించితిమేని శైలి వై చెప్పిన 
విధముగ నున్న దనుటలో సంబేహాము లేదు. అక్కడక్కడ [గామ్య-- 


ఈజిరి 


జనో కః వలె _శుభ్రాంధ వ్యావవోరిక ములు గల శెరియు కలదు. 
వికివిగా నున్నది వై ప్పిన శారియే. అన్వయము గూడ _వె 
నుచావారించిన పాటను చూచితిమేని |పబంధ ఫక్కిలోనే కన్సడు 
చుండును. యతిపానఘటన మంతయు, తిక్కనవలెనే భూతబలి వేసి 
స్‌ట్లుగ, ఇఛాందనులను చూచుకొండని 'పొచ్చరించినట్లు కనబడునుః 
అక్కు.డక్క.డ యత్సిషాసస్థలములందు జల్లువదములు కానవచ్చుట కీదూ 
కుడే శారణము గావచ్చు. విలంబము నోగ్వని భావత్సీవత, చాని నల్లి 
వేయుటళో గలవేగము ఈతని యోర్పును సన్న గిల చేసియుండును. 


ఈతని రచన తిక్కన రచనవలి చేళి నూండలిక పదబహుళము. 
ఎెక్యనిర్మాణముగూండ మనను వ్యవవారించునపుడు మాటలాడు 
నట్టిదిగా అక్కడక్కడ దోచుచుండును. ఈ పద్గతి తికానయందు 
లు ( థి 
అడుగడుగున గన్నట్టుచుండును. 


ఏ. నంధులు నమాసములు ; 


'రేక్తులలోని నంధుణన్ని యు అన్నమయ్యవవునో కావో తెలి 
యదుగాని అవి కొంత వింతగా దోచుచుండును. ఉకా ౮*౦తములపై 
గూడ అచ్చులకు యవలు నంధించినవి కానవచ్చును. (దుత నంధులవై 
గూడ అచ్చుల కిట్టులే కూపములు గానవచ్చును:ు. వీరిమతమున 
ఉళా రాంతనకారము (డ్రుతముగా దోపదు. నళారపుపొల్లు మాతమే 
(దుతమనిపించుచున్నది. కొన్ని పదములందు అరవమునందువలె 
ఉదంతశద్ద ర్మార్ధక థాతుజ విళీషణములకు [ద్రుతముచేర్చి వాడుటయు 
కలదు.  ఫోవుతోవ" అనుటకు *పోవు/[గోవ' ఇళ్యాదులు. 


సమానదులందు ఒక వఏిచిత పద్ధతి చూపట్టుచున్నది యువ త్రై- 

దస్శృ చా త్యార్ధకళల్బ ములు అన్వయింపవలసినవదముదగణఅగాక నమస్త 
థి ది గి జాలి 
పచాదియంటే (వయోగించుట -_ “నీవిందైన మురివెపువేయి 
గన్నులు" ఆ (9 = 201! ఆండవ చరణం). “విందైన మురిపెపు 


శి౮ా 


నీ వేయిళన్నులు* అని యుండవళతెను. కాని వీరి సమాసఘటన 
వ్రశారము నీ శబ్దము తప్ప తక్కినవాని కన్నిటికి సమాన మేర్ప్చరచు- 
కొని తరువాత నీ శబ్దముతో సమసింపవలనియున్నది. _ 'ఎవ్వతో 
మోము. = 'ఎవ్వతె యొక్క మోమో ' అనునర్ధమున ఈ సమాస 
ఘటన విచ్శిత మైనది. ఇట్టి వచ్చటచ్చట గలవు. 


4. పద(ప్రయోగ విశేషములు 


సాధారణకవులలో కానళాని పదప యోగములు వీరిలో కాన 
వచ్చుచున్నవి. అందులో వ్యాకరణమునకు నిఘంటువులకు చేరని- 
వెన్నో కలవు. (సంకీ | చర -8- పాద _,1) 


1. ఏటికి :. 


ఈ వాబ్బయమునందుతస్ప తక్కిన స్థలముల యం బెచ్చటను 
ఈ పదము సాన్టానుస్వారముగ నగపడదు. ఇది 'పమిటి' ళబ్బ- 
వికారము గనుక మధ్యనున్న మకారము లోపించినప్పుడు తశ్ర్రాన- 
మున అన్ధానుస్వారముండుట న్యాయ్యమే. ఈ పద్ధతి ఈ వాజ్క్యయ 
మునందంతటను గానవచ్చుచున్నది. ఇది “పంటిదచ్చా' ఇత్యాది వ్యవ 
హారమునందుగూడ గు ర్తింపవచ్చును. 


2 బాయట, బాయిట:- (8-8-4) 


బహిళ్ళబ్దభవము “బయలు' శాగా, బావ్యాళదబ్దెభవము 
బాయట, జాయిట ' కావచ్చును. ఈ ఆండురూపములు ఈవాబ్బు 
యమున తరచుగా నగపడుచుండును. వీని సంగవా - బావవిభ కిక 
థూపమే ' బయట, -బయటకి, 'బెటికి' ఇత్యాదులు శావచ్చు. 


రి అప్పన :- (7! . 


ఇది అర్పణళబ్దభవము. మన అెనుగున అందరువా జెడి “అప్పన" 
గాదిది. ఆష్ట అను నర్థమున అప్పణె= అష్ట 
అని కట్టల్‌ 


విల 
4. అప్పటి, అప్పటిని (106 - పల్లవి) 


అప్పుడు శబ్ద మౌవవిథ క్రికము._ ఇతర వాబజ్బయమునందు 
అప్పటికి ' ఇ తది వ (నశరూపకావ్యయములే కాశవచ్చు 
చున్నవి. ఈ వాజ్బయమునమాత్రము ఇది [కియావిశేషణముగ 
నుపయోగించుట వింత. “విడిచిన నెప్పటి చని” వారి-పూ. భా.5-248 
అను ఎలజ్జన వారివంశ |పయోగ మొక్కటి మొతము దీని కీడుగా 
నాకు తోచుచున్నది. 


5. బాలులు, బాలులాల (280 ఎల్లి - ప్రి 


అద న్తదీర్చపూర్వలో పధముల్నపె విభక్తి లకారమునకు రేఫము 


లేకుండ (ప్రయోగించుట ఈ వాబ్బయమున చిరిపిగా గన్పట్టుచున్నది. 


6. చింక (112 - 8.0) 


ఖింకకు మారురూపముగనో, మూలరూపముగనో ఈ వాబ్మ 
యమున నిది పలుళావుల గలదు. 


, మాంట. (1088-21) 


ఈ పదము అరనున్నతో కలఠినియు, కలియకయు ఈ వాబ్బయ 
ముననున్నది. అరనున్న కలిగిన (వయోగమే ఎక్కువ. పలుళావుల 
అరసున్నలుండుటచే _పామాదిక మనుటకు వీలుగాదు.[ఇది మ్మాళా- 
శబ్దభవమైన 'మాజ్ఞ్రం' అను అరవపదమునుండి పుట్టినదిగా తోచు 
చున్నది. నబిందుక నిర్చిందుక పానసాంకర్యమునకు ఉదావారణముగా, 
అనంతుడు తిన ఛందోదర్స్పణమున ఈ కింది లత్యమిచ్చినాడు:- 


వీ(పు మూపులు మబితలమోపులయ్యె 
మా(ట లే(టికి మేటి తా(బేటి కనంగ (1-52) 


ఇను కొన్ని యెడల “మాటి మాంటికి' అనిగూడ సార్థలిందుకముగ 
"కేకులలో గలదు. 


ళం 
8. చదురాలు :- (71 పై పల్లవి) 


చతురురాలునకు తద్భృవముగా తోచుచున్నది. 


$. అయిరాణీ:- (189. 2-1) 


ఇది 'అయిశేని' అవి మన ఇతర తెనుగు వాబ్బయమునందు 
గలదు, ' అరివేణి కుండలు” అని లోళవ్యవవేరమీ నాడును కన్పట్టు 
చున్నది. 'శాని 'అయిరాణి”* అను (పాక్ళశతూపము శుద్ధముగా 
వెకీర్తనలో నున్నది. “అయిరాణి, ధుంధుమారి, పఠాచి చ శకవల్ల 
ఛాయామ్‌” అని పథ్యాషాచందిక-రూణాది 818 నూ. ఇది ఇం చాణీ 
శబ్దభవముగా తోచుచున్నది. ఈ అయి రేని కుండలతో జగుపుపూజయు 
ఈచీపూజ యే. వివాహళాలమున సొమంగల్యసిద్ధి కె శచీపూజపళ స్త మై 
యున్నది. “సాన్నిధ్య యోగాత్కిల తత్ర శచ్యాః *' రఘు-'-8 అనిన. 
కాళిదాస (పయోగముదీనికి సొత్యము 


10 జాజర: (274) 


ఇది'యొక వీచిత మైన శబ్దము “జాజర = దొంగ, జాటరపాలి 
కలు అంకురార్పణ శరావము"' అని సూ.ని. ఈ జాజరళద్దము. వె- 
"రెండర్ణములందును యభథాక్రమముగా తస్మర-శాద్వల శబ్దభవముగా 
గానవచ్చుచున్నది. 'శాద్వల' శబ్దభవమనుట యే ఇప్పటి చర్చ 
నీయాంళము. “శాద్వల” జాజరఅగుట స్ముపసిద్ధమే. అందువలననే 
“' జాజరపాలికలు ' అని నూ. ని. గుర్తించినది. 


దీనికొక (గామీణమైన ఆచారము తాగ్దాణగా తోచుచున్నది. 
వై గాఖ శుద్ధపూర్ణిమను మొలకలపున్న మయని. క్యష్టకుద్ధపూర్జి మను 
పరువాక పున్నమయని వ్యవవారించుచున్నారు, వైశాఖ ళుద్ధ 
పూర్ణిమకు బచారు దినములు ముందుగా "పెంకులకుంపట్లలో మట్టివోసి 
నానా ఛాన్యములను నారువోయుదురు. అందు పఛాన్య మేపుగా బెరి- 


తిం 


గిన ఆధాన్యము దండిగా బండునని కర్షకుల కొకగుర్తు. ఇానినాధా 
రముగా 'జేసికొని పరువాకపున్న మకు వ్యవసాయము సాగింతురు, ఈ- 
మొలకలకుంపట్ల నన్నింటిని దేవాలయముల వెన, తమ పితృ దేవతల 
సమాధుల_వె ననుంచి ఆ మొళఅకలపున్నమనాడు పూజించుట రాయల 
సీమ పళశ్చిమఖి*గమునందంతట నేటికిని గలదు. వెన్నెలబలినిన వై శాఖ 
శుక్షి పథమునందు, పూర్ణ్మిమనాడును ఆ మొలకనోముతోపాటు జక్కి 
"మొదలగు పలువిధములగు అటలాడుట ఈనాటికిని గలదు. ఆదీ 
యొకవేడుక, _ఆ "జాజర" (మొలక)కు సంబంధించిన వేడుక గావున 
అది జాజర వేడుక మైనది. [కమకమముగా ' జూజర” శబ్దము "వేడుకకు 
పర్యాయముగా నిల్చినది. ' జూజరపాటలు " ఇత్యాదులుదుగూడ ఈ 
యర్ధ మే కావచ్చు. ఈ నాయూవాను సాహిత్యజ్ఞులు పరిశీలించి ఆెలి 
పిన. సంతోషి౦తును.. వేండి -1-లుజవేండ్లు, వాండి -- లుజ వాండ్లు 
ఈ ఆది వయోగములును గలవు, 


ఇల్లే. ఈ వాబ్బయమున శబ్దచర్చ సొగింపబూనినచో అది 
అనంతమగును. మచ్చునకు కొన్నిచూపితిని. ఒక్కొక్క పదమున 
కొక్టొక్క పాటయే ఉచావాకణముగా చూపితిని. తక్కినవి పాఠకులు 
చూచుకొ"వగలరు. 


గ. సామెతలు :. 


ఈ ' సామెత ' శబ్దము “సామ్యశ” అను నంప్కృత ళల్చమునుండి 
పుట్టియుండవచ్చును. సామ్య తాళ బము వ్యాకరణదుష్ట్టమైనను 
ల క స్ట ది లజ 
లోకము స్వీకరించినది. ఒక అర్థమున్యు చెప్పుటకు మారుగా అనంత- 
లోకసిద్ధిగలిగిన తత్సద్భశార్థమును చెప్పుటయే సామెత యొక్క పర 


'మోర్తము,. 
ఖి 


విని 


(1). ఊరులేవి పొలిమేర (55 - పల్లవి.) :_ 


ఈ పొటయందు చాళసా మెతలుగలవు. ఎండలేనినాటినీడ, 
దండతేనిళాలిమి, ఇచ్చలేనినాటిసొబగు, బొంకులేని చెలిమికి త్యాదులు. 
సుప్రసిద్ధములను వదలితిని. ఆ ఛారములేనివార్త యనునర్థమున *" ఊరు 
లేని పొలిమేర ' అనివాడినట్లున్నది. 


(. కలగన్న చోటికి గంపయెత్తినయట్లు (64 - పల్లవి) :_ 


కలలో గనపడినస్థలమునకు గంపతో నంసార మెత్తికొని పోవుట 
యని యర్థము. అసం భావ్యమైనచానికి ఆశపడుటయని భావము, 


(8. కొలిమిగూటిలో సూదులమ్ముట (1241 సంకీ) :_ 

పాటయంతయు సామెతలఠే. '"మీల కీతలు గరపుట, “అడవి 
మృగముళలకు పల్లమువేయుట ' మొదలగునవి. సూదులుత్పన్న మగు 
స్థలముననే (కొలిమిగూటిలో) నూదులమ్మబోవుట పనిలేని పనియని 
భావము. జన్మృసిద్ధవిద్యలు గల్గినవానికి అ భ్యాసముతో నేర్పబూనుట 
వ్యర్హపయాసమని " మీలకీతలుగరపుట ' యకుట కర్థము. 


4. "పరు నిద్దుర వుచ్చుట (140): నిత్య పవావాశీలియగు 
పటిని కొంత నేపు నిదురింప జేయుట (స్తంభింప జేయుట) అసాధ్యమని 
ఛావము,. నిత్యజాగరూకుని వంచించుటయు అంతే." 


5. పూంటకూటిమీ6ంద తమ్మ ఉమియుట (288 సంకీ) : దీనిలో 
అన్నియు సామెతలే. “గోరుచుట్టువై రోకటిపోటు ' ఇళ్యాదులు 
న్నుపసిద్ధములు. పూంటకూటిమీంద తమ్ము ఉమియుట=కష్టపడి సంవా 
దించుకొన్నవస్తువును అనుభవదూరము చేయుట అని భావము. 


ఇట్టి వెన్నైన గలవు. అపురూపములై నవానిని కొన్నింటిని 
మ్మాతమే నేనిందు, నూచించితిని. తక్కినవి సవృ్ళాదయులపాలు. 


6. జాతీయములు :._ 


ఇది 140% అను నాంగ్లపదమున కనువాదము. ఈ జాతీయ 
శద్రార్థమే కొంత పరామర్శింవవలసియున్న దది. జూలికి సంబంధించినది 
జాతీయము కావచ్చు. ెలుగు - అరవ - కన్నడ జాతివారు వారివారి 
అనుభవములనుబట్టి ఆయా భామషోమ ర్యాదలనుఐట్టి ఒక విశిష్టార్ధ మునందు 
కొన్ని పదములను వాడుచుందురు, అవి వాక్యములుగావు పదములే. 
శాని అవి కొన్నివదముల అధ్యావోరముతో ఒక నమ్మ గ వాళ్యార్థ 
మును స్ఫురింప జేయుచుండును. ఆ పదములు ఆవిశిష్టార్థములలో 
ఆ జాతివారికి. సుప్రసిద్ధములగుటచే, దాని యర్థము 'ప్పువానికి, 
వినువానికి నుగవాముగా నుండును. ప్రస టి “నంతనరకు'. 
గుంపుగా పసం తలమాసినవానినో మోనగించి విక 
యించువస్తువు అని యర్థము. ఇది ఆంధ్ర దేశమున న ను; (పనిద్ధము. ఇట్టి 


వన్నియు జాలీయములని నా భావము. ఇవియే మన ఫరవష్టతుట, 
నుడికా రాలు కావచ్చు. 


1. ఊరువాడెడి చెలమ. (/5=సంక్రీ: దీని యందన్నియు 
జ=కీయములే. "1. సంతతగరు, 2, కట్టు వదలిన్నకేపు%, 8. జిగురు 
చుట్టిన కండె", 4. ఇెరవు పెనరు ", 5. బట్టబాయిటి.ఈత, 

చెరకు వండిన పండు ' (చెరకు -(- పండిన). "7. తంగేటి జున్ను *, 
ఈ. జాజులు (వసాదము. " 
వీని యర్థములన్నియు మట్రసిద్ధములు గావున వివరింప లేదు. 


అలంకారములు ; 


సాధారణముగ కవులు వర ర న్మాపియులగుటచే శజ్టార్ధాలం కార 
ములల* తమ (పతిభనంశయు ఛోరవోని, శీవల పం కవులుగ చే 


పై] 


తిష 


అతివలనెడిసర్బా లధరాలు గజచిన 
తతి మదనవిషాలు తలకెక్కెను 
మితిలేవిరతుల( దిమ్మిరివట్టై దేహాలు 
మఠతిమటచె నిందుకు మందేదొకో ॥ భవ ॥ 


పొల(తులనెడిమహాభూతాలు సో(కిన 
తలమొలలు విడి విత్తలై యున్నారు 
ఆలరుచెనకులచే నంగములు జీరలాయ 
'మలసి యిందుకు విక మంత్ర మేదొకో ॥ భవ ॥ 


తరుణికా(గిళ్ళ నే కావజ్వరాలు వట్టి 
కరఈగి మేనెల్ల దిగ(గార( జొచ్చెను 
నిరతి శ్రీవేంకళేళ నీవే లోకులకు దిక్కు. 


ఆ 


అరుదుసుాననుండే యంత్ర మేదొకో 1 భవ ॥ 


(0$వం- 8? కీర్తన) 


శృంగారమునకు :. 


నాదరఠరామ[కియ 


ఏమొవో చిగురుటదరమున యెడనెడ+ గన్సురి నిండెను 
భామిని విభునకు వ్రాసిన పృతికరాడుగదా ॥పల్ల వి॥ 


కలికిచకోరా&ికి. గడకన్నులు గెంపై తోచిన. 
చెలునం బిప్పుడిదేమో చింతింవరె చెలులు 
వలువున( బ్రాణేశ్వరువై నాంటివ యాకొనచూపులు 
విలువున( బెరుకఃగ నంటిననెత్తురు గాదు గదా ॥ ఏమొ ॥ 


పడతికి చమగవమెజు(గులు పై పె( దియ్యెదవెలునల 
కడుఘించినవిధమేమో కను(గొనరే చెలులు 
ఉడుగనివేడుకతో( బ్రియ(డొ త్రిననఖశ+ రేఖలు 
వెడల(గ వేసవికాలపువెన్నెల కాదుగదా 4 ఏమొ || 


తట. 
ముద్దియచెక్కుల కెలకుల ముత్యపుజల్లాలచేర్చుల- 
వొద్దికలాగు లివేమో వూహింపఠరె చెలులు 
గద్దరితిరు వేంకటపతి కొమినివదనా౦ంబుజమున 
ఆద్దినసురతపు(జెమటల అందము కౌదు గదా ॥ ఏమొ ॥ 


(12 సం-82 కీర్తన ) 


ఈ అధ్యాత్మ శృంగార కీర్తనలు రెండును అనన్యసామాన్య- 
ములనుటలో వివదించు సాహిత్యమర్శజ్ఞులుండరు. 


గ బాహ్యచూభ్యంతరం చేతి ద్వివిధం రత ముచ్యతే । 
తఈ(తాద్యం చుంబనా శ్లేషన ఖదంతక్షతాదికమ్‌ 
ద్వితీయం సు5తం సాక్షిన్నానాకరణకల్చితమ్‌ ” ॥ 


అనిన కామశాన్ర్రుము - మూడుపూవు లారుకాయలుగ నంత 
రించినాడన్నమయ్య వై క్షీర్తనమునందు. ఆతడు వర్షించిన వర్ణనను 
బట్టి ఆతని సాహిత్య మర్శజ్ఞత, అలంకార శాన్హ్ర, పాండిత్యము, 
ఛాషాపటిమ, ఆందరకు  తలియునపియే. అందులో సూత్ముమైన 
శృంగారరసాభిజ్ఞత కొందరు మ్మాతమే గుర్తింపగలరు. 


ఎజ్జటి వెదవిని నల్లసిరాతో (వాసిన జాబుగా ఉత్చేమీంచుట 
అందశెరుగుదురు. ఆనాయిక తనివిదీర కస్తూరీతిలళాంకిత మెన-- 
(వియునిమోము పలుమారు ముద్దిడుకొనుటచే "పెదవిపై నల్లగుర్తు 
లేర్చడిన వనిన శారణముగూడ తెలియుచున్నది. ఆ వెదవిని జాబుగా 
ఉ్యశ్చేతీంచుటకు తగినన్ని కస్తురిమ్ముదలు కలవంళే ఆమె ఎన్నిసార్లు 
ముద్దిడుకొని యుండవలెనో, దానికి దగిన సాయకునిసాందగ్య 
మెంతో కొందరే గుర్తింపగలరు. అశు వియున్నివె నాటినచూపు 
నిలువున "వెరుకుట, దానిచే కన్నెజ్జనగుట, చానివలన అది. నెత్తురు 
_ మరకగ ఊహించుట ఎవెకి తెలియుచున్నవి. అందులోని యేకాగ్రత, 
సిధిలేక పరబలాత్కారముతో చూపూడ దీయవలసినదుర్గతి, సవ్చాద 


యొక 'వేద్యము. పయ్యెదలొని చనుగవమిసిమి బయట పరువులు 
వెట్టుట అతిశ యో క్రియే. శాని చానికి చూపిన హేతువు శృంగార- 
రననిష్టాతునకు గాని తలియరానిది.  చనుగవవై నఖళశి రేఖలు 
'మొలచినవట. ఆకాంతి వాని వెన్నెల యట. మునుపు నాయికకు 
చూపీనతమక మే ఇప్పుడ) కవి నాయకునకు చూపినాడు. ఆసమ్మర్ష 
మును సవ్భాదయు లూహింతురు. చెమట బొట్లు ముళ్యాలజాలుగా 
వర్శింపబడుట కవిలోకనవాజమే. శాని ఆచెమటబొట్లు అధరా-= 
స్వాదసమయనంజనిత మైన  _ స్నాత్త్వికస్వేదరూపముగ _ వర్శించుట 
అనుభవజ్ఞులగుకొంద లే గుర్తించురు. ' కామినా మధరాస్వాదః 
సురతా దతిరిచ్యతే 'అని కామశ్శాన్త్రము. ఇంతలోతై న భావమును 
నవాజాలంకార  సమన్వితముగ _అతేటతెనుగుపదములతో వర్షించు. 
నేర్పు అన్నమయ్యకు దక్క మరొక్కరికి లేదన్న అత్యు క్తి కానేరదు. 


అట్టులే ఈ నంపుటము నందలి 259 వ పాట భావము గూడ 
ఈతని అపతిమ ళావనాళ క్రికి సాతీగా సవ్భాదయులు గుర్తింప 
గలరు ఇటి వీవాబ్బ్యయమంతటా నెరవినట్లున్న వి. 

లు గా 


ఈతని ళ భంగార వర్ణ నములందు ఎక్కువఖాగము అనుఖావ 
ములు, సా త్త్విక భావములు, సంచారి భావములు మ్మాతము విరివిగ 
నుండును. చానికి ఆలంబనోద్దీపన విబావములను మనమూహించు 
కొని రనసిద్ధిని పొందుచుండవలెను. ఇది ఆలంకారిక సంప్రదాయము. 


' విభావాను భావసంచారిసం యోగా దసనిష్పతిః % అను 
భరత నూత్రమున, మూడింటి సముదాయము రననిష్పాదకమా లేక 
ఏ ఒకటి ఆెండున్నను రసానుభూతి గలుగునాయని (పళ్నించుకొని, 
“యద్యపి విఖావానా మనుఖావానా మౌత్సుక్య = బ్రీడా - వార్ష - 
కోపా - సూయా = పసాచానాం చ శేవలానా మత్రస్థితిః; తథా - 
్యేశేపా మసాధారణత్వ మిత్యన్యతమద్వయా కేపకశ్వే సకి 


తింా 
వానై కాంతికత్వమితి” అని మమ్మటాచార్యులు పూ ర్తిచేసిచారు. 
కావున వె చానిలో ఒకటున్నను తక్కినవి ఆస్వాదవేగమున ఆ'కేప 
లభ్యము_లై రససిద్ధికి దోవాదము లగుచున్న వి. 
కావ్యవకొళః, 4 ఉల్లాస, 26 కారికొవృ త్తి? 


“యతత్రక్వచిత్‌  ఏకస్మాదేవ అసాభారణాత్‌ రసోద్చోధః తత 
ఇతరద్ద్వయ మాతేష్యమ”. అని రస గంగాధరము. కావున ఇందొ 
కొ్క-క్క పాటయు ఒక్కౌక్క ళృంగారరస [పవావాము. ఈ కీర్తనల 
సముచాయమంతయు శృంగారరనతీరసాగరము. ఈ సాగరమున 
రశ్నములు వెదకువారి వెలితే గాని రత్నములకు వెలితిలేదు. 


౪. వింతలు విక్రేషములు :._ 


ఈ అన్నమయ్య వాబ్బయమునందు అపురూపమైన భావచిత 
ణనముతో పాటు _పహేళికాకల్పనముగూడ అక్కడక్కడ కన్పడు 
చున్నది. ఆ కల్పనమునందుగూడ ఈతడు సాటిలేనిజోదే. (0 ఈ 
నంపుటము 155 వ పాట '“దిక్కులేకపోయే నిక్టేదినడినము * ఇది 
చిక్ర్కైన (ప్రహేళిక గావున దీని భావము స్పష్టమగుటలేదు. (2) ఈ 
సంపుటము 216 వ పాట "ఎండలు శేయెండలుగా నిరువంక జూచు 
వాడు" [పథమచరశిములోని ఒకటవ పాదమునకు శ్వేతద్విపమున 
నివాసమేర్చజచు కొన్న వాడు అని, రెండవపాదములోని “పాలలోని 
పాపడు'=వెన్న అనీ అర్ధముచేసికొనవలెను, మూడు, నాల్గుపాదములు 
సుగహూములే. అదేపాట రెండవ చరణం ఒకటవపాదము '* అలపోతు 
చానితోడ నంటిన మేనివాండు' = వృష ఖాసురుని సంవారించినవాడు 
గాని, శివునికి అన్ధాంగమైన 'వాడుగాని కావచ్చును. తక్కినది సుల 
భము. (8) ఈ సంపుటము £ిలి5్‌ వ పాట మూడవచరణం ఒకటి 
"లెండుపొచాలు “ కొండవింటివాని గుత్త, గొనినయట్టి కొండుక 
పాయపు. గూంతురుత౦డ్రి”=గంగకు తండియని యర్థము. 


౪701! 5-54 


టో 


(4) జిలివ పాట ఒళటవచరణం ము డవపాదము- 'గాలివుంటినంటి (1) 
లోన గాపురంబు సేయవచ్చు"_ఇది అర్థముకా లేదు. గాలికి పుండువంటి 
దగు సము దమనెడు ఎవటిలో కాపురముచేయుట అని యుండ 
వచ్చునా? అప్పుడు “'గాలిపుంళుసంటిలోని అని పాఠముండవలనసి 
వచ్చును. ($ £97వ పాట - మూడవచరణం రెండవపాదము 
' గుల్ల కూంతతోడి నోరు కొనగోరుబఠిమి ' ఇదియు అర్ధముకాలేదు. 
ఇన్తు చూచినచో ఇందులో ఎన్నో [పహేళికలవంటివి మన పండ్లకు 
మెదుగుట లేదు. 


ఒక్కొక్క పట్టున శుద్ధ వ్యావవోరికముగా సాగించిన ఘట్టము 
లును గలవు, 268, 8687, ౪/8, 878 వగైరా కీర్తనలు దీనికి కార్చాణ 
ములు. అశ్లు వూయుటకు-పుయ్యుట. నీయెడకు - నియ్యడ వంటి 
పదాలుకూడ. 


ఇందు 115వపాట, సాదృశ్యము నాధారముగాగొని తన 
యూరిచుట్టు [పక్కాలనున్న కనుమలను గురిచేసికొని శృంగారరసాం- 
కిశముగ వర్ణి ంపబడీినది. (1) సోమళిలకనుమ (2) గద్దెరాతికనుము 
(8) ఎట్టిశిలకనుమ (శ్ర) దొంగలసానికనుము (5) గుబ్బలికొండ 
కనుమ, ఈ కనుమలకు పాటలోని శృంగారముతో కేవల శ్చ సాద్భ 
శ్య మేకాక మరి పదో సంబంధము కలదని యూహించి, ఇవి యెక్కడ 
నున్నవో తెలిసికొనగోరి ఆ [పాంతమువారిని విచారించితిని. వారిలో 
ఒకరు తీ మైనంపాటి సు[బ్రవ్మాణ్యంగారు (తెలుగు పండితులు) 
విచారించి ఈ నిధముగా [వాసిరి 

ఖగ మవోత్మా! నేను చెప్పినట్టు ళాళ్ల పాక. (గ్రామం 
చుట్టూఉన్న అన్నమాచార్యులు సూచించిన కనుమల వివరం "తెలుపు 
చున్నాను. 

(0 దొంగలసానవి కనుమ -- ఇది సిద్ధవటం శాలూళా జఒబుళం 
దగ్గఅవుంది. (ల) సోమళిల కనుమ - జ నెల్లూరుజిల్లా సరివాద్దున 


ఆం 


అత్మకూరు శాలూకా - సిద్ధవటం ళాలూకా వాద్దులోనున్నది. (8) 
గధెరాతి కనుమ - ఇది నేడు నుద్ద రాతికనుమ అని వ్యవవోరం. ళెళ్ల 
పొక సనమీపంలోవుంది. (శ్ర ఎట్టిశిలకనును. పోలి - అప్పరాజు వేట 
సమీపంలో “కడియాలపళ్లెకనుము* అను వ్యవవోరంలోవుంది. (₹) 
గుబ్బలికొండక నుమ - లం జెకనుము నేడు వ్యవవోరం. (6) మంతనాల 
కనుమ - ఇది నడిగడ్డ దగ్గరవుంది. లేచాకుకు సమీపం. నాగేళ్ల కనుమ 
అనీ నేడు వ్యవహారం. 


ఈ కనుమల విశేషమేమంశే వ్రతికనుమదగ్గణ ఏవైపుననో 
ఒక వె పున చెన్న కేళవస్వామి వారి ఆలయంవుంది. నేడు కొన్ని చూడ 
వచ్చును. కొన్ని శిధిలావస్థవొంది యున్నవి.. ఈ కనుమలు షట్బ కా 
కృతిలో నున్నవని, షట్కోణాంతర్షతములని 'వెద్దలంటారు. సుదర్శన 

| గి ౧ 
చ[కంలోని షట్టోణాలకు, షట్బ్మకాలకు వైవ్లవమంత శానన్హ్ర విషయం 
గ్‌ భా జాణ న 
ఏదై నా సంబంధ సామ్యములున్న వేమో మీరూహించాలి....” 


కోడూరు *,౦ 
15._7-'6 


బుడుగుంటపలఠల 
౧౧౧ 
| మె, వేంనసు 


వీకివరిశీలన కొంతవరకు నిజమనిపించుచున్నది. ఏవో కను 
మలనై కే అన్నమయ్య వాడియుండజేమో. ఆ నాటికి చెన్న కేళవ 
స్వామిజేనాలయములు ఆకనుమలలో ' నుండుట, అవి తాళ్ళపాక 
చుట్టూ ఉండుట, షట్కోణాంతర్షతములని "పెద్దబవవ్యవహారముండుట 
శారణముగా ఈ కనుమల నన్నమయ్య వాడియుండును. ఇంత పెద్ద 
వాబ్బయములో ఈ కనుమల వ్యవవోరము 'నేనింతవరకు ఈ పాటలో 
దక్క ఇంకెక్కడా చూడలేదు. చరిత జిజ్లాసువులు దీనివై సాధన 
సాగింతురుగాళ ! 


ఆయి 


మన మ్‌ట్లు ఫరామర్శింపజూచినచో ఇతిని కృతుంలో వేచార్ధ 
ములు, వేచాంతములు. పురాణగాథలు, ళృంగా రాదికసములు, 
తత్త్వము, భక్తి, పదములలో జాతీయత, సందర్శోచితములై న 
లోకోక్తులు, ప్యంగ్యమ ర్యాదలు, అ౯౦కారములు, ఓహో! ఒక్కూళు 
మిటి! సాహిత్య సర్వనస్వమంతయు. తనకు తానే నిండి పండి 
పరిమళించుచు, (శ్రీ, చేంక ేశ్వరమహిమలు ఊటలుమియు చుండును. 
ఈతని కృతుంన్నియు, భాను పద్రైనా, |గంథ మజాతిదై నా, తానే- 
రైవమును పేర్కొన్నా, అదంతా (శ్రీ వేంక కేళ్వరునికి జోడించి 
(శ్రీ స్వామివారిశే సమరన్చించుకొన్న వే. 


ఈతనీ గచనలో గానవచ్చు పుర్శ మొకటి గలదు. మాటలు 
'శేటగ నుండుట. భావము లోతై యుండుట. దానివలన సాహిత్య 
మున సాధారణమైన పరిచయము గలవారు వెవె తేటను [గహించి 
మురియుచుందురు. _ మర్శజ్ఞులగువారు లోతు లాలోచించి నియు 
దురు, . 


10. అనుకరణములు :- 


ఈ విద్య మన తెలుగువారికి ఉగ్గుతో వచ్చినది. మన వాజ్మయ 
ములో మొదటిదగు భారతమే అనువాద(గంథము. తరచి చూచినచో 
'దేళశళాషూ (గంథములన్నీ అనువాద(స్రారంభములే. అంతమ్మాతాన 
అనుకరణము లనరాదు. వన్త్వ్వనువాదమే గానీ భావములు భావలు' 
థిన్నములు గచా? 


నమానవిషయమును వర్షించునపుడు భిన్నకాలములందలి _ 
కవులకు గూడ భావైక్య మేగ్పడవచ్చు. దానిని భావసంవాద 
మన్నారు పెద్లలు. 
చి 


ల! 


“* నంవాదాన్తు భవ న్హ్యేవ బాహుశ్యేన సుమేధసామ్‌ ? 
నైకఠదూపతయా సర్వే శే మంతవ్యా విపళ్చితా ౫ 


(ధ్యన్యాలోక ము- ఉద్యోతము ల్లో 


తరు వాతివారు పూర్వకవుల (గంథములను చూడకుండవచ్చు 
గూడ, కానీ తరువాతి వాని-వె అనుకరించినాడను నవవాదము రాక 
తప్పదు. అనువాదముగానీ అనుక రణముగానీ పంచమవోపాత కాలలో 
చేరవని మనము గుర్తింపవలసియున్నది. అనుకరించు వానిలో స్వతం[త 
భావనాబలమూ, ఇతర తపతిభోన్మేషము కనబడినచో, అంతటి- 
వానిచేత గూడ ననుకరింపబడిన వపద-ఖభావ-సంఘటనా-అలంకార- 
సమావేళ మాధుర్యము గలవాడని అనుకార్యునికి కీర్తి చేకూరును 
గానీ, అనుక ర్తకు తక్కువ దనము రాదు. "భోజనం దేహి రాజేంద్ర 
ఘృతనూపసమన్వితమ్‌ । మాహిషం చ శరచ్చంద్రచం దికాధవళం 
దధి' వలె పరభాగము మాతము సారవంత మై సొంతము నిస్సారమై 
నపుడు ఆకవి నుద్ధరించువా రుండరు. కావున నవాజ (పతి భాసంపన్ను 
నికి అనుకరణము దోవముగాదు. అట్లు చూచినచో వాల్మీకికి తరు- 
వాత కవియే లేడు. కాళిదాసాది సంస్కృతకవులకూ నన్నయాది 
'తెలుగుకవులకూ గతియేది? కావుననే సంస్కృ తాంఢ కవులందరూ 
తమ్మ పాచీనులను నిర్భయముగ పొగడుచూ, తమ న్వతంత్ర వతి. 
భతో పతిష్టితులై నారు. 


“ వాల్మీకివ్యతిరి క్తస్య యద్యేకస్యాఒపి కన్యచిత్‌ । 
ఇష్యతే ప్రతిభార్రేషు త త్రదావంత్య మక్షయమ్‌ ॥ * 
అని గుర్తించుకోవలనియున్న ది. 


అనుకరణమే పనికిరాదను మాట నా ఓనామాలు నాకిచ్చేసి 
నీవేమి (వానుకుంటావో _వాసుకో * అనుట వంటిది. అందువలననే, 


౪లి 


“ వాచన్చతినహ్రాణాం నహవెరపి యత్నతః | 
విబదా సొ క్షయం నైతి ప్రకృతి రగతా మివ॥” 
య మ్‌ ఫ్‌ 


ధ్వన్యా ఎ శీట10. 


అను సవ్భాదయశేఖరవచనము కవికోటికి జీవగజ్ఞుయొనది. 
అనంతముగ కవికులము వి స్తరిల్లినది; పిస్తరించుచున్నది; విస్తరింప 
గలదు కూడ. 


“ దృష్టపూర్వా అపిహ్యర్థాః కావ్యే రనపరిగ్రహాత్‌ | 
నర్వే నవా ఇవాభాంతి మధుమాస ఇవద్రుమాః॥ ధ్వన్యా -4_4, 


ఆశా 


అను వాక్యమును కావ్యపరంపరాపరముగ గూడ వ్యాఖ్యా 
నింపవచ్చు. 

ఈయనుకరణము !. (పతిబింబ సద్భశము ల్సి ఆ లేఖ్యతుల్యము 
గి అన్యసౌమ్యము అని మూడు విధములుగ "పెద్దలే వివరించినారు. 


“సంవాదో హ్యవ్య సొదృశ్యం, తత్పునః పప్రతివింబవత్‌ 
ఆలేఖ్యాకారవ త్తుల్యదేహివచ్చ శరీరిణామ్‌ ॥ ధ్వన్యా - 14.12, 


“తత్ర పూర్వ మనన్యాత్మ, తుచ్చాత్మ తదనంతరహమ్‌ 
తృతీయం తు ప్రసిద్ధాత్మ, నాఒన్య సామ్యం త్యజేత్కవిః ॥ 
ధ్వన్యా - 4-18 
అని సామ్య వాదము నంగీకరించినది సవ్ఫృూాదయలోకము. (ప్రతి 
భావ్యుత్ప త్మి సంపన్నమైన కపి కుటుంబములో, వానికంఠ. వీడు; 
వీనికంశు వాడు; ఇత్యాది భేదము నేర్పరచుట సాధ్యముగానిపనియని 
ఆచార్య దండి: 


* ఇకుక్షీర గుడాదీనాం మాధుర్యస్యాంతరం మహత్‌ । 
తథాఒపిన తదాఖ్యాతుం సరన్వత్యాఒసి శక్యతే ॥ కావ్యాదర్శము, 


౪౪ 


కావున నే నీవె అనుకరణములను చూపినా అనుకార్యుని 
"వెద్దరికమే. తెలుస్తుంధి గానీ, అనుక్నర్తలకు లోకువగ "దని "పెద్దలు 
గుర్తింపగలరు. 


అన్నమయ్య (పాచీన కవుల నెవరిని వేరెత్తి స్తుతించినట్లు 
లేదు. కానీ, రామాయణము-మవో భారతము - భాగవతము వగైరా 
(గంథములను వేర్కొన్నారు. అన్షే శంకర రామానుజాదులను మత 
ములను వేర్కొన్నారు. అందువలన (పాచీన కవుల సాహిత్య రస= 
మును జాగా జుజ్జి నారనే 'ఇలియుచున్నది. సంస్కృతాంధ కవుల 
వలె ఏవ రామాయణాది [గంథకథలనో ఉపాఖ్యానములనో ఆ ధార 
ముగా చేసికొని వీరి పదవాబ్బయము నడువలేదు. వీరి కవిత్వమునకు 
మూలవస్తువు (శ్రీ, చేంక కేళ్వరుని మూలమూ ర్రియే. భాషా-భావ 
ములుచూ స్తే, ఎట్టన వారివంళమూ, కొన్ని మాండలికములందు 
సోముని ఉత్తరహరివంళమూ, తిక్కనగారి దేశివదసంపద కానవచ్చును, 
కానీ ఇది వీరిది అని 'తేల్చిచెప్పుటకు తగినయాభారములు లేవు. అది 
కాలాంతరమున సాధ్యమగునేమో చూడవలసియున్నది. వీరిపొటలు 
ముక్తకములవలె దేనికదే సంపూర్ణము. ఉత్తర తాన్వయములేదు. 
ఎప్పుడేమైనా చెప్పవచ్చు. అది ఆయన స్వేచ్చకు సంబంధించినది. 
శజ్షాలంకారములందు పోతన పోలిక కన్పడుచుండును. ఇద్దరూ 
ఎంచుమించు సమకాలికులు: ఒక మండలమువారు. కొంత పూర్వము 
వాడైనా సోముడూ అంతే. కావున అనుకరించినట్లు తేల్చి చెప్ప 
లేము. వీరిరామాయణము దొరికితే చూస్తాము. 


ఇక ఈతని ననుసరించిన వారు :_ 


1. ఈ సంపుటము నందలి 264.!.8 లో ' కొనవాంర్లై 'తేను ", 
ఇది 'వాండి" శబ్దబవువచనము, ఇట్లనే ' వేండ్లు' “వేండి' శబ్దబహువచ 
నముగ ఈతని [ప్రయోగమునగలదు. * విషమళరుంజేయు తూపుల 


౪౫1 


వేండ్లకన్న వాండ్లు వాధూల మువిశాస నర్ణతతుబు”..! పాండ గంగ 
మావోత్మ్యము = ర్‌=వి[14 సాహిత్య అకాడమీ పతి). 

“వాండి" శబ్బముపై " వాండ్లు "శాండ్‌" శ్పమునకు “ఇాంద్చు' 
వలె వ్యాకరణసంపన్న మైనను అపురూపమైనది. అందువలననే 
"'తెనాలివారు దానిని గిల్లుకొన్న్నారని 'నె భావము. 

ప తమిళమందువలె, , స్రీ గమనమునకు నెమలిని ఉవనూన 
ముగ చెప్పుట అన్నమయ్యయం దక్కడక్కడ కలదు. శ గతిమధ్య న 


కుంతల _ుబక వీజూాగర్వదుర్వార క. హాని లి నీ 
మృ గేద కుంభి చమరీయూథంబు నేణంబులుల”, వెంట ఎ మ 
(8-5) 


లి. ఈ నసంపుటమున 261.1.1లో ' మొగమున ఆగ డి మొన 
వాండిగుబ్బల * అను అపురూపపదబంధమును, ల*మరాజ భూవమణుదు 
“ మొగమున _కెగయునీవలుదవలి చన్ను గుబ్బలు" (కావ్యాలంకార 
సంగవాము ఇఫ్‌ఇ [19లో వాడుగొన్నాడు. కామ వజభూపణు'ని 
“ లలనాజనాపాంగ * అను సమానభాగము కొంత అన్న మయ్యే. 
ఆ భూషణుడే, ఈసంపుటమునందలి [148వ పాటపూరర్తిగా ' అళిఘట 
మీన కేసరి శ రాసన గోమకరంబులకా " (వసు చర్మిత-5్‌-5ల) పద్యముతో 
ననుకరించినాడని డాక్టర్‌. పుట్టపర్తి నారాయణాచార్యుల వారు 
ఒక యుపన్యాసమున పల్కిరి. 

కాని ఇట్టి కల్పనము 

“ అనయము యంత్రమత్స్యము నొకమ్మున శ్రీనరసింహు( డేయ(గా 
వెనుకకు(దార్కి పుల్లణ(చి, వేషము మార్చి, బిలంబుదూరి, కా- 
ననమునకే(గ్సి సిగ్గున నణంగి, భరంపడి వీంగి, తా విషం_ 
బెనసి, నతిజాభజించి నదు లీ(ది భమించెను రాసులన్నియు౯ా 

(కొవ్యాలంకారసం గ్రహము-( ఇ 61) 


అను పద్యమున మరింత చమళ్కారముగా సాగించినాడనక తప్పదు, 


౪స్‌ 


4. ఈ నంపుటము 170-2-3ళో “వింత మీనశని వె. (దుల 
కన్నుల యెంత గనమౌనొ యేలాగే” అను పాదములందు చూపిన 
మీశళని దోమమునందభి కఠఅవును, 'తూలె జగంబు మీనళవిదోపషము 
చాంకి నిరస్తపన్యమై' అనిధూర్జటి (శీ కాళవా్రీశ్వరమావోత్మ్య్యము- 
8-158ఎ)తో నినుకరించినట్లున్నది. ఇది అనుకరణము కాదన్నను 
దోషములేదు. 


( 


ఈ సంపుటము €45-! 


“ వపిత లావణ్యంపు వదన శళశిశకలములు- 
చనుగిరులపై నేల జారిపడెనే 
'వెనక( దురు మనరాహు వేవేయరూపులై 
తనర ముఖచం”-రు(డు తలక/(డు గదా: 


అను దాని భ'*వమునకు ఛాయగా [పఖి"వతీ వద్యుమ్నమున పింగళి 
నూరన: - 
“చందర్రభీక ఘనధ్వాంత సంచయమున._ 
కధయ మొన!గి వేణీభరం బనునెవమున 


తనవెనుక వేసికొన్నది తణుణి మొగము 
చంద్రు(గైకొనమి కిదియ సాక్షి గాదె; ((వ్రలా.?_67) 


అని అమకరించినట్లు తోచుచున్నది. 
6. ఈ జాబ్బయమునం దక్కడక్కడ ' భేరిజోకొట్టుట' అను 


_.వదము విషరీతపయళ్నార్ధమున వాడబడుచున్నది. చానిని పింగళి 
నూరన;-- 


“వట్టి మణంగు-బెట్టి నుడువంబనిలే దిదియెల్ల భేరిజటోం 
కొట్టుట కొక........ * (వభావతీ (వద్యుమ్నము-8.70) 


అని అనుకరించినట్లు తోచుచున్నది. ఇది సమకాలిక దేళ్ళ్య లోళోక్సి 
కూడ శావచ్చు. 


ఆళి 


అనుక6ణము పదముతో, పాదముతో, వివమయముతో, అన్నిం 
టితో గూడ నుండుననుటకు:- 


“పాదోవజీవీ పదకోపజీదీ 
ఛాయోపజీవీ సకలోపజీవీ. 

ర వేదథ ప్రాప్పకవిర్వజీవీ 
స్వోన్మేషతోవా భువనోవజీవ్య॥ ॥1 


అకు తే మేందునివచనము (1పమాణము. 


ఉదావాంణము లన్నియు వీలళైనంతగ ఈ సంపుటము లోని 
కీర్తనలతో నే యుండవలెనను నంకల్పముతో ఇట్లు సంగహించితిని, 
విస్తారమైన ఈ పద వాబ్బయములోని ఇతరసంపుటవు అన్నింటినీ 
నం,పతిం చితిమేని ఇంక నెంద రెందరో అనుక ర్తలు బయటికి ౮*గ౭రు. 
ఈ సంవుటములోని 51, 5! పాటలు చాతఊణాక శృంగార (గంథము: 
లకు ధ్వజములుగా గన్నట్టుచున్న ని. ఇట్టి భావములు చా&ణాత్ళ 
వాబ్బియమున గుట్టుగా, రట్టుగా ఉన్న వానిని నవృాదయులు 
గుర్రింపగలరు. 


అన్నమయ్య సంగీతము : 


నంగితము నూతగాొని పద వాజబ్బయము నేల “అప్టించెనా. అని 
ఆలో చింపవలసియుండును. అది ఈతని సం మైకాంతిన మైనభ్రికి 
నంబంధించినడని నాయూవా. నాదోపొననము, మోతసొాధనసామ 
[గిలో నిర్షుణోవానన పద్ధతికి చెందినదని 'పెద్దలందురు. నగుణవవూ ర్య 
లెందరున్నను వారినందరిని సమేళించిన ళుద్ధమూ ర్తిని నాదముతో 
నుపొసించవచ్చునని :-_ 


వై తెల్బ్పనవిధముగా అనంతసాహిత్యసార్వ ఫౌముడగు సీగడు 


౪౮ 


* నాదోపాసనయా దేవా బ్రహ్మవిషమహేశ్వరాః। 
భవన్తుపాసితా నూనం యస్యా దేతే తదాత్మకా॥1 1 


ఈ ళ్లోళము 'ఇెల్పుచున్నది. అన్నమయ్యకు 'వేంక శేళ్వరుడు సర 
'దేవళా నస్వరూపుడుగా కనబడినట్లు:-- 


"బాభి 


ఎంతమా[త్రమున నెవ్వరు దల(చిన ఆంఠతమాత్రమె నీవూ 
ఆంతరా:తరము లెంచి చూడ బిండంతె విష్పటి యన్నటు ॥పల్లపి. 


కొలుతురు మిము వైష్ణవులు కూరిమితో విష్ణుండవి 
పలుకుదుకు మిము వేదాంతులు పరబ్రహ్మ మనుచు 
తల(తువుు మము శె వులు తగినభక్తులను శివు(ండనుచు 
ఆలరి పొగడుదురు కాఫారికులు ఆదిపై రవుండనుచు ఎంతె। 


సరి నెన్నుదురు ళా శేయులు శక్రిరూపు నీవనుచు 
దరిసెనముల మిము నానావిధులను తల(పులకొల(దుల భజింతురు 
సిరులమిమ్ము నే యల్బబుది.దల(చినవారికి నల్పంబవుదువు 
గరిమల మిమునే ఘనమని తల(చినమఘనబుదులకు ఘను(డవు ॥ఎంత. 


సీ.౮న( గొఆంతలేదు మఠి నీరుకొలంది తామరవు 
ఆవల భాగీరథిదరిబావుల ఆజలమే వూరినయట్లు 
శ్రీ వెంకటపతి నీవై తే మముజేకొని వున్న దైవమని 
యీవల నే శరణవియెద నిదియే పరతత్వము నాకు ఎంత: 
(అన్న-ఆధ్యా. 170 చేకు 
ఈ పాట తెల్పుచున్నది. 
“యే యథామాం (వపద్యన్తే తాంస్తవైవ భజామృహమ్‌ | 
మమ వర్య్యాను వ!ర్తంత్రే మనుష్యాః పార్ట సర్వకః ”॥ భగం4-11. 





1. నంగీతరక్నాకరము - ౧ 31, (64%, ఆనండాశమ _పెస్‌-పూనా) 


నో 


అనిన గి తకావచనానుసారముగ, 


"యం శ్రైవా స్పృముపాసతే శవ ఇతి: దబిహ్మేళి వేదా న్తినో; 
భౌద్ధా బుద ఇతి; ప్రమాణసటవః క రేతి నెయాయికాః। 
ఈ న అవ కా 
అర్హన్నిత్యధ జ్రైనళాసవరతా!; కర్మేతి మీమాంసకాః; 
సోఒయం వో విదధాతు వాజ్ళీతఫలం తై లోళ్యనాథోపాం! “॥ 


ఆనుదానికి దీటుగనున్నరీమాట. _ దీనివలన నాతని కిోగమడ 
'జ్వేషము లేదనియు స్పష్టమగుచున్నది. ఎక్కడైన ఇతగనుతములను 
తూలనాడినట్లు కన్పడినను భాగవత సంప్రచాయ మమ ళారముతో 
అది 'నహినించాన్యాయము' నకు చేరినదిగా గుుర్సింపవలసియుండును. 
జన్మసిద్ధమైన అద్వైత వాసనబిడ్డు ఈతనిని వదలలేదని అక్కడక్కడ 
నషషమగుచుండును. 
"లకు 


కావున అన్నమయ్య, శనఇష్షదై వమగు 'వేంక శుళ్వరుని నగుణ- 
మూర్తిని నిర్గుణమగు నాదోపాసనా మార్గముతో జోడించుటకే సంగీ 
తమును చేపక్టానా యనిపించుచున్నది. ఆ మూర్తిని తలచిన వెంటనే 
భావ పరంవరలు, సాహిత్యసామాజ్యము తన యెదుట నిలిచి అ- 
వేళకందిన పదో మెట్టును ఆధారముగా చేసికొని పొడినట్లు కన్నడు 
చున్నది. అందువలననే ఈఎని కీ ర్త“లందు సంగితము పాదపీఠముగ 
మొతము నిలిచినట్లు చెప్పవచ్చును. 


క్యాగ రాజాది క్భాతులందు కానవచ్చు నాదవిస్తార సౌకర్యము 
ఈతనికీర్తనలందు కానరాదని సంగీత మర్శజ్జుల మాట. ఆయా 
కీర్తనలందు మాత్రలకు వలసినన్ని యతరములు కూరిపోసినట్లుండు 
టచే, నంగీశజ్ఞడు స్వతంతించి నాదవిస్తారము సంపాదించుకొనలేక 
పోవుచున్నాడు. కొన్ని పట్టుల కుదించియు, కొన్ని పట్టుల వివన్త 
రించియు పాడుకొను ధైర్యము మనకు కల్గినచో ఈ పాటలు కొంత 
నంగీతమునకు లొంగి పనిచేయును. ఇంతమా[్రమున మన మన్న- 

[1౪ 


జం 


అన్నమయ్య, అ్యాగయ్య. అందునను తన నంగిత సరపదాయము, 
చానిని వ్యాప్తికి తేవలెననెడి తహతవా, అందు క్రై చేరిన శివ్య సమా- 
జను త్యాగయ్యకు కలదు. ఈ మాశముగూడ ఐహిక వాంఛల_వె 
మనను లేనివాడు అన్నమయ్య ఇతడు ఎంత రక్షుడో, అంత విర 
క్తుడు. “పాడెడువాడు నేను, ఏనెడువాడు (శ్రీ, వేంక శేళ్వరుడు, 
కావలసినది యతని అన్ముగవాము, తనకు వలసినది ముక్తి, తన సంగీ 
తమునందును, సాహిత్యమునందును రుచి నాస్వాదింప గలిగిన వాడు 
స్వామి యొక్కచజే” అని అన్నమయ్య తీర్శానము. శావుననే ఆ 
సం్యప్రచాయమును (పచారించు శిష్యకోటికొఅకు గాని, వారిని దిద్ది 
తీర్చవ లెనను మమకారముతోగాని ఈతడు పనిచేసినట్లు కనబడదు. 


ఒకవిధముగా తలపోసి చూచినచో, 'నంగిత సంవ్రచాయ 
దర్శిని ఇత్యాది (గంథముల వలన, నంగీతకళ ఆం[ధమున జన్మించి 
అరవ దేశమునకు వలన పోయినట్టు కన్పట్టుచున్నది. నేడీభేదమును 
రసికు లంద "రెరుగుదురు. 


అన్నమయ్య కృతులు 1. 


అన్నమయ్య కేవలము పొటలకు మ్యాతచే (వాసినాడను- 

వారును లేకపోలేదు. శాని సంన్కృృ తాంధ ప్రాక్సతములయందు అడ 

లో యడ 

మాకలు అేక సాగిన దీతనికవిత. ఈతని కావ్యరాళిని గూర్చి ఈతని 
మనుమడు చిన్నన్న :- 


యోగమార్షంబున నొకకొన్ని, బుధులు 
వై రాగ్యరచనతో వాసింప(గొవ్ని, 
రాగిల్ల శృంగారరసరీతి. గొన్ని. 
సారసనేేత్రుపై సంకీర్వనములు 
సరపత్వమువ(దాళనముఖముల్‌ గా(గ 
పరమత౦డత్రములు ముప్పదిరెండు వేలు 


వెన 


ప్రవిమలద్వీపద వ్రబంధరూపమున 
నవముగా రామాయణము, దివ్యభాష_ 
నావేంకటాద్రి మాహాత్మ్య్యమంతయును 
గౌవించి, రుచుల శృంగారమంజరియు, 
శతకముల్‌ పదిరెండు, నకలభాషలను 
వ్రతిలేని నానాప్రబింధముల్‌ చేసి! 


(అన్న -- చరి - 45.46 పుటలు) 


అని వాళొనియున్నాడు. ఇవిగాక సంస్కృతమున అన్నమాచార్యులు 
రచించిన సంకీర్త నలతణ మొకటి గలరట. ఈ యిన్ని౦టిలో :-_ 


(0 శృంగారమంజరి, "రేకులు ర్‌ 
(2) అ ధ్యాత్మకీ _ర్తనల "రేకులు. 868 
(8) శృంగార సంకీర్తనల కేకులు 1021 


వరాల ఆరవ. 


వెరసి 2280 ేకులు 


మ్మాతమే మనకు దొరకినవి. సరాసరి శేకునకు ఆరుపాటలవంతున 
ముప్పది రెండువేల కీర్వనలకు చాదాపు 5400 లేకులుగడా ఉండవలసి 
నది! అందులో సగానికి తక్కువగ నే మనకు లభ్యమెనట్లు. 


అన్నమాచార్యుల ద్విపద రామాయణములో 'యుద్ధకాండ' 
మున్నట్లు, 1075, ప్మపిల్‌ , ' సవ్నగిరి 'నంచిక, వ వేజీలో శ్రీ దివాకర్ల 
వెంకటావధానిగారు పేర్కొన్నారు. అది అ న్వేషింపదగియున్నదిః 
'వేంక శేశ్వరముద్రతో అలమేలుమంగ వై చెప్పిన శతకము రేకులు 
ఇక్కడ లేవు గాని, ఆ శతకమును అన్నమౌాచార్యుల పేరుతో వావిళ్ల 
వారు ముదించియుండిరి. 





1. పై ద్వివదలో మోదటి నాల్గుచళణములు ప్రావరహితములుగ నున్నవి. 1,8 వడ 
ములొకటిగ 2, 4 వదములొకటిగ కూర్చిన అ దోవముతీరి అన్వయము నులభళమగును. 


లభ్యమైన శేకులలో శృంగారమంజరి కేకులు 5, “* ఇాళ్లపాక 
కవుల లఘుక్ళతులు "(గారం కమం! ఇంగడ 06 2041100412 కెంంటి) 
అను పేరుతో మొదటి సంపుటముగా 19085 లో మన ేవస్థానమున 
మ్నుదితములై నవి. అన్నమాచార్యుల అభ్యాత్మనంకీర్వనల రేకులు 
868 పూర్తిగ ముదితములై నవి. ళృంగారసంకీర్తనల మొదటివంద ఈ 
సంపుటము. 2లివ సంపుటముతో అన్నమాచార్యుల శృంగార సంక్షీర్త 
నల శేకులు 8వ వంద ముదితములై నవి. నడుమ 16వ సంపుటమున చిన 
లిరుమలాచార్యుల "కేకులు అనుబంధముగ ముదితములై నవి, పోగా 
అన్నమాచార్యుల 9, 10, 11 వందల రేకులు (విస్‌శాపీలు తయాళశై. 
అచ్చుకు కాచుకొనియున్నపి. [12 వ వంద ేకులు చాచాపు సగము 
(వెన్‌శాపీ తయార్రైయున్నవి. 18వ వందనుండి 2000 వరకుగల 
"కేకులు, ఆ.వె 2001, 2002 సంఖ్యగల 'రేకులూ (వాసి ముద్రింపవలసి 
యున్నవి. 


పం[జడెండవన౦పుటమును౦డి ఇళువదవసంపుటమువరకు 
అన్నమయ్య శృంగారనంకీర్తనలే. [1వ సంపుటము అఆాళ్లపాక పెద 
తికుమలాచార్యుల అఛ్యాత్మకీ _ర్హృనలు, మజల 22వ సంపుటము అన్న 
మాచఛార్యుల శృంగారసంకీర్శనలు, 28వ సంపుటము ాళ్ళ్లపాక "వెద 
తిగుమలాచార్యుల శృంగార సంకీర్తనలు. ఇప్పటికి 18 లో ఆనుబంధ 
ముగా చినతిరుమలా చార్యులవి, 2౨1, 98 లలో "పెదతిరుమలాచార్యు 
లవి పోగామిగిలినవన్నీ అన్నమాచార్యుల వే. 


ఎజ్జిన శామాయణము వె రాలతోపాటు అన్నమయ్య వాబ్ళు 
యముగూడ కొంతఖాగము కాలగర్భమున కలసినట్లు _వె చిన్నన్న 
ద్విపదవలన మన మూహింసవలసియున్నది. ఇప్పటి కగపడని'రేకుల_క్రై 
తి. లి. దేవస్థానము వారు ఈమధ్య గూడ అహోబలము, సించోచలము 
(శీరంగము వైరా 'డేవస్థానములి వారితో జరిపినవిచారణము 
నిషృలమైనందుకు చింతింప వలసి యున్నది. శ్రీరంగములో 40 రేకులు 


మనూ తముండినవని, ఆ 'శేకులు "తెప్పించి 28వ సంపుటమున శెక్కించి 
ఆ రేకులు (తిప్పిపంపుట జరిగినదనీ వా రం 


వె చెప్పిన సంపుటములన్నియు తి. తి. దేవస్టానమువారిచే 
ముదదింపబడి వ్మికయింపబడుచున్నవి. 


రేకులలోని (వ్రాత :- 


ఈ రాగి కేకులలోని (వాత [పాతకాలము శాసనముల(వాతకు 
చాల సన్నిహితమెనది. (1) ద్విరుక్తములయిన పరుషనరళములకు 
ముందున్న నిండుసున్న పూర్హానుస్వారముగా (2) ఆద్విరుకృములై న 
పరువమనరళములకు ముందున్న నిండునున్న ఆ న్‌ నుస్వారముగను 
(8 మవోప్రాణాతరములు, ఊప్మూకరములు వై రాలకు ముందున్న 
నిండునున్న పూర్ష్హానుస్వారముగ నే గుర్తింపవలసి యుండును. 


(0 విసంధిగా టచాయుట (8) ఉకారాంతములవె గూడ అచ్చు 
లకు యవలు నంధించుట (8) (దుత సంధులు అక్కడక్కడ య ఖేచ్చ 
ముగ మానుట = (ద్రుతాంతముల_పె అచ్చులకును యవలు సంధించుట 
(4) నళారాది పదములు శళారాదిగా నుండుట (5 ' ఎంత, పల” 
మొదలగువానికి బదులు "యంత, యాల” అని యుండుట (6) ఇతర 
(వయోగముళణందు కానరాని అరనున్న కొన్ని పదములందు శాన 
వచ్చుట, (ఈ యంశము భాషా వ్యాకరణ శాన్రుములతో నంవదించి 
నిర్ణయింపవలసినది.) (7) “ఎసంగులో' “అంట” కు [పతి యగు 'అంటి 
లో భాల స్టాముల అన్ధానుస్వారము లేకుండుట, (8) (గాంథికవ్యావ 
వోరిక పదములందు అవ్యవస్థగా శకట ేఫలుండుట (9) ఒకే పదము 
సాధుశేఫ శకట ేఫలలోనుండినను, యతి పానస్థలములలో మ్మాతము 
ఏదైన నొకశు యుండుట, (10) [గాంథిళరూప నన్నిహితములగు 
వ్యావవోరిక రూపములలోగూడ అరనున్నలు శకట శేఫలు పట్టు విడు 


౪01 5-55 


వక నిలుచుట (1%) అజాది పదములు యళారవళా రాదిగా నుండుట 
(12) వాల్లులవైని ఇఈ, ఎప, ఒ ఓ లకు భేతము లేకుండుట ఇళ్యా 
దులు - ఈ రేకుల (వాతలో విశిష్టత, 


పచాది యకార విషయమున ఆది వ్యాక_ర్రయగు నన్నయ్య 


గాక: 


“అద్యః [కియాను భూ కార్థద్యోతిన మాద్యగం వినా నర్వః” 
అనిసూతించి, “నర్వశ్రాజ్వత్‌ కార్యం శ్రేయం యస్య ద్రుతవక లలి కేథ్యః" 
అని నిజస్వళూపముమను ని బెట్టిరి. ఈ వ్యాకరణ వ్యాఖ్యాతలుగూడ 
“'యెచ్వాని వాకిట” ఇళ్యాదిగ నుచాపహరించి సమన్వయించిరి. 


పదాది యకార, వు, వూ, చొ,వోలు, న స్థాన శశారము 
ఇవి, సాధారణజనా భ్యాసమున (వాతలళోనిండి, 'యెంతగా పండీతు- 
లీనడించుళొన్నను తొలగనంత లోకసిడ్దిని సంపాదించుకొన్నవి. ఈ 
శాగి కేకుల వె (వాత "పెద్దపండితులచేత సొగియుండదు. అవ్యుత్పన్ను 
లైన పోగరపనివారితో సొగియుండును. వారికై వాడమూ కొంత 
సవాకరించియుండును. ఇంతకు ఈ పదకవిత్వమున కవులే పనిబూని 
వ్యావహారికరూపములను వాడినారు. ఆది వారి ఉద్దేశమునకు, అఖి 
మానమునకు, వాక్కులకు నంబంధించినది. పండిత పరిమష్మ రృలుగా 
ఈ వాబ్బయమువె తొలుత చేయివేసిన కీ. శే. పళాకరశా(స్తిగారు, 
పాటమొదటనున్న య,వు, వూ, వొ, వోలను అజాదిగా, శళారా 
దిగానున్న తెలుగుపదములను నళారాదిగా పఠిష్కరించిరి, ఆ పద్ధతియే 
ఇప్పటికిని సాగుచున్నరి. | 
“* పదములు శృంగారవరూ_ 
మృదుమధురమనోజ్ఞ వాక్య మిశ్రములైన వ 
/ విదితార్హ (గామ్యోక్రులు 
పదిలముగా( టొంకమెజీ(గి వలుక(5 జెల్లు౯ 
(చివశిరుమలాచార్యుల నంకీ ర్తనలతణము 6కి 


వేష 
చ్చ ల్లవనారీమ్లేద్భా = 
ద్యుల్లానమనోజ్ఞబంధురో క్తులు చవియై 
చెల్లును గ్రామ్యములైనను 
హల్లీసకముఖ్యనాటకొదిక ఫణీతీ౯ '' (58) 
“* జగతి(గల చెల్లాబల్షై 
నగి వగి భాషించునట్టినామడి పలుకుల్‌ 


తగ దన రహి చెడు(; బువ్వుల 
సొగసుడుగకా పిసికి కంపు చూచిన భంగిళల” (59) 


అని శ ంగారపదలతణములను, 


“* దేహాత్మేళ వివేకో_ 
శ్సాహందును లోక వేద ధర్మాఒ ధర్మా- 
ద్యూహాపోహ౦బులు గల 
ఆహరి సంకీర్తనంబు లధ్యాత్మంబుల్‌ "' (61) 


ఆని ఆ ఛ్యాత్మసంకీ _ర్తనలతణమును వివరించిరి చినతిరుమలాచార్యులు, 
రేకులపై ాసిన తీరు :_ 


ఇన్ని వేల రేకుల్వవె ఇంత పెద్ద వాజ్బయమును ఏ సాధనము 
లతో ఎట్లు (వాసినారు? అనుజిజ్ఞూస పర్పడుట సవాజము. నాకును 
ఈ సందియము గఠిగి అక్కడక్కడ విచారింపగా శీ వల్లంపాటి 
అశళ్వత్తంగారు (సంత వేట -- చిత్తూరు) :_ 
థి అకాల 


(1) గాగిలేకునకు తుత్తునాగము పూసి కొలిమిలో ఎజ్జ్బిగ 
కాల్చి పుల్లగోగాకు పసరులో ముంచినచో ఆ లేకు మెత్తవడుననియు, 
ఆ మెత్తదనము ఐదారు గంట లుండుననియు, ఆ రేకును రంపపు 
పొట్టుదిండ్నువె ఒడిలో భ్యదముగ నుంచుళొని, "పెద్ద దబ్బణము 
వంటి మొన, పట్టుకొనుటకు బెల్టుచుట్టిన పెద్ద పిడి, చాన్నివైన బరువైన 
చెండు గలిగిన "పిడిపేడు పోగర ' అను సాధనముతో (వాయు 


నలవాటు, తన బాల్యమున చిత్తూరు జిల్లా వాయల్పాడు శాలూళా 
రొంపిచెర్ల (గ్రామములో వీరబవ్మోచారి అను ఒక కంసాలి యొద్ద 

ఉం ది 
చూచినట్లు చెప్పిరి. 


ల్సి శ్రీ మైనంపాటి సుబవ్మాణ్యంగారు (లుగు పండితులు, 
కోడూరు) హా 


"శీకులను చదరించుకొని వాని, కరగిన మైనములో రంగు 
గలిపి చానితో గీతలు వైచి దానితోనే అమరములు (వాయుదు 
రనితయు, ఆ (వాసిన అతరములనన్నిటిని తన [కిందిపనివారు చెక్కు 
చుందురనియు ఛెప్పిరి. ఈ రెండవచాార్తయే నాకును నమ్మదగినదిగ 
నున్నది. 


ఇన్ని వేలేకులను (_వాతతో నింపుటకు కొన్నిపదుల షని 
వాండ్లైనను పనిచేసియుందురు. కొందరు [(వాయుట, కొందరు చెక్కు 
టచే ఈ వని కడ లేరియుండును. ఈ తాళ్ళపాక వారి వాబ్బ్యయము 
దక్క రేకుల్వవె శెక్కి నిలిచిన ఇంత పెద్ద వాబ్బయము మరొక్కటి 
వినవచ్చుట లేదు. ఈ వాబ్మయమున కావాడు ఎంతో (ప్రళప్తి యుండి 
ననేగాని ఇంతపని జరిగియుండదు. కాళ్ళపాక వెద తిరుమలాచార్యుల 
యాజమాన్యమున అన్నమరాజు తిమ్మయ్య అను వ్య క్తిఈ (వాతపని 
నెర వేర్చినట్లు ని. రే. 5 లో మాత్రము గలదు. అతడు కానొక్కడే 
ఈ పనిచేసియుతడ లేడు. తన వంళమువారు, తన శిష్యపరంపర ఈ వని 
సాగించియుందురు. 


(శ్రీ అశ్వత్థంగారు. చెప్పిన మాట, ఒకటి రెండు శేకులవె 
(వాసిళొను యంతములు మొదలగు వానికి పనికి వచ్చునేమో కాని, 
ఇంత "పెద్ద పనికి చాలదని నాయూవా. 


జలం 
పథమ ముద్రణము : 


ఈ పం జెండవ సంపుటము [వథమ ముద్రణ పరిష్కరణములు 
పూజ్యపాదులు (శ్రీనూ౯ా రాళ్లపల్లి అనంతకృవ్ల శర్మగారి చేతిమీదుగా 
సెగినవి. వాకు అన్నివిధముల అన్నమయ్యకు [పతిరూపులు, 
అంతటివారు. చేసిన పనిని, (శ్రీ 'వేంకశేశ్వర విశ్వవిద్యాలయము 
వారికై నేను మరల పరిస్ట్హ రింపబూనుట సావాస మేయైనను, అధికారుల- 
ఆ దేశమును తలచాల్చి చేయక తప్పినదిగాదు. పరిష్కరింపబూని 
నప్పుడు ళొన్ని స్థలములందు నాకు చిక్కు లేర్చడినవి.  నాయూవా 
కందిన వానినన్నింటిని ఈ సంపుటమున నకతముగు ర్తుతో పాద 
దీపికలో చూోపియున్నాను. ఈ సంపుటము 2682 "వేజీలోని నడ 
(తము మా తము శ్రీ శర్మగారి దే. 1,8 పాదాంత ౨,4 పాదాదులలో 
నంధి నమాన స్థలములం దడ్డగీతలు నావీ. ఆ చిక్కులలో కొన్నిటిని 
గూర్చిన శర్శగారిక (వాసిలిని. దానికి వారిచ్చిన (వత్యు త్తరమిది: నా 


“.... ..వం్యడెండవ సంపుటము పరిళోధించి విషయసుష్టితో 
పునర్ము[దద్రణమునకు సిద్ధపరచువని మీరంగీకరించుట నాకెంతో తృప్తి 
కరము. “ఇట్టి ముద్దులాడి బాలుంజేడవాండు ' (12 సం-148) అను 
ముద్దులాడి కీర్తనము అందులో నాచేయి జారిపోయినదని మీజాబులో 
చదివినపుడు చాలా వేదనపడితిని. పలుమారు నేను వదరుకొనుపడ 
ములలో అదొక గాటి. (వాసి 'పెట్టలేదుగాని దేవగాంధారి రాగ 
ములో చానికి నేను కర్పించుకొన్న స్వరమూ ర్తి నాసంకల్పమందే 
స్థిరముగా నిలిచియున్నది. పొరవడుట నాకు అస్వాళావిక మేమియు 
గాదని ఎటుగుదును. కాని ఇది పెద్ద పొరవాటుగా తోచి 
నొప్పించినది. కాని ఆక కన్మీకముగా వపదఠొండవ నంపుటము చూచు 
చుండగా ఆకీ రన అందు కానవచ్చి నిట్టూర్పు వదలితిని. ఆ 
నంవుటము '"' నిడు శేకులలోని అధ్యాత్ముకీర్తనలు” అను రెండవ 
భాగమున 175వ పుటలో ని. శే. 80వ చాని మొదటిపాటగా ఇది 
'ప్రకటితమైనది. ముందే వ్రకటితముగాన పునరు క్రి పని లేదని సా. శే. 


నో 


26లొ* నుండినా వదలితినేమో. శాని అఆ మాట అక్కడ [కీగితతో 
తెలువక పోవుట నా లోపమే, శాని కొంతతంతవ్య మేమో. 
108వ పాట (192) (11-129) “ఎదో.పోదో........ ఆదో-_-పోదో ” 
అను నాపాఠమును మీనిశితదృష్టి “పఏటో-పోటో....ఆటో-పాటో'”' 
గా గురించి సార్ధకపరచినది. నంతోషించితలిని. ఆ (ఈ) నంపుట 
మందలి 155వ పొట (154) అర్థము, 'శాత్సర్యము నా పంటికిని 
చిక్కలేదు. సమకాలికమైన ఏజో చారిత్రక విప్లవమును, తుదకు 
చాని పశాంతియు. చానిలో ఉచ్దేశింపబడినట్లున్నది. _ ఇంతకంకు 
న్పష్టపరచు మాట లేవియు అందు కనబడలేదు. ”*... 


బెంగుళూరు, 560011 | 


వ 78. రా. అనంతకృష్ణశర్మ 


26 వ రేకులో 'రెండవప్రక్క మధ్యపాట ముందుముదణమున 
తప్పిపోయి ఈ మ్యుదణమున అచ్చు కెక్కుటచే, మొత్తముపాటలు 80 
(పూ. ము.), 880 గా ఇప్పటి మ్ముదణమున వచ్చినవి. (శ్ర, శర్మగారి 
జాబులో కుండఠీకరణములో చూపిన పాటలనంఖ్య పూర్వము[దణము 
నకు సంబంధించినది. 


ఉపసంహోారము :__ 


ఎంత భక్రియున్నను, మరెంత పాండిత్యమున్నను, ఒక్క 
'వేంక శేశ్వరునిపై అసంకీర్ణములగు ఇన్ని భావపరంపరలను సృష్టింప- 
గల +సిక్య మింకొక్కరికి లేదనుట నిర్వివాదమైన సత్యము. 


౬.౦ 


ఇన్ని చారితళశాంశములతో, ఇంత భక్తి భావముతో, ఇన్ని 
భాషావిశేషములతో, ఇన్నిలోళోక్తులతో కూడిన ఈ వాజ్బయము, 
సారన్వత పట్టభ్మదులు (డాక్ట రేట్లు) కాదలచిన వారికి ఎంతై నను సాము 
గరిడీ కావచ్చుము. అట్టివారితో ఈ వాబ్బయము వన్నె కెక్కగలదని 
ఆళించుచున్నాన, దీనికి నాందిగా మన వేంక శేశ్వర విశ్వవిచ్యా- 
లయఘువారు దీనిని పాఠ్య భాగముగా తీరానించి కేమో యని తోచు 
చున్నది, కాల మీవిషయమును తేల్చవలసియున్నది. 


కృతజ్ఞత 


ఎంతగా కంటికి వత్తి వేసికొనిచూచఛినను, అచ్చుకూర్చరు లెంత 
మెలకువగా పనిచేసినను, మా కన్నులుగప్పి దొరలినతప్పులను సహా 
దయులు చల్లనిచూపుతో చూచి తెలిపిన మెలకువను పెంపొందించు 
కొనగలము. అన్ని ₹-+ర్యములను మూలకుదోసి ఈ సంపుటమును 
బైటికిదెచ్చుళు [పధాన కర్తవ్యముగా ఆదేశించిన తి. తి. దేవస్థానాధి 
కారులు (శ్రీ పి. యస్‌. రాజగోపాలరాజుగారికి, ధర్మకర్వలమండలి 
అధ్యచులు శీ చెలికాని అన్నా ఠావుగారికి నా కృతజ్ఞ తాఖి నందన 
ములు. ఈ పని ఇంత త్వరగా సాగింప తలపెట్టిన శీ వేంక శుశ్వరవిశ్వ 
విచ్యాలయమువారికి నావోన్దాంజలి. ము[దణమునందు జాగరూకులై 
యన (వెస్‌ మేనేజర్‌ శ్రీ మ విజయకుమార రెడ్డిగారికి, పుస్తకము 
వీలైనంత ని నిర్జుష్టముగా అచ్చుకు బెచ్చుటకు సవాకరించిన అచ్చుకూర్చ 
రులకు, అడుగడుగున వరిమృ్మరణ కార్యమునందు నా మాటకు విలువ 
ఇచ్చి నన్ననుసరించిన తిరుమల తిరుపతి దేవస్థానం 'నప్పగిరి' సంపాదకులు 
శ్రీ శె. సుళ్చారావుగారికి నా కృతజ్ష తాపూర్వ కాభినందనములు. 


మందవేగము గలిగిన నా చేయి. ఈ పీఠికను (వాయలేక 
యున్న సమయమున, శరవేగముతో (వాత సాగింవంగల చిరంజీవి 
నము(దాల లత్మణయ్య, ఈ మధ్యనే ఈ అన్నమాచార్య కార్యములో 


ఒం 


ఒక శాఖకు తీర్పరిగా వచ్చి, నాకీపీఠికా లేఖన విషయమున సవాకరించి 
నందులకు ఆతనిబుణము నేనెట్లు తీర్చుకొనవలెనో తోచకున్నది. ఈ 
పరిష్కరణ శార్యమున లేఖకుడుగ నియమింపబడిన చిరంజీవి క. రామ 
చం దరాజు తొలుత రెండుదినములు మొత్రము వచ్చివని చేసి, దైవ 
దుర్విపాకముతో శాలు విరిగి చికిత్సనొందుచున్నాడు. భగవంతుడు 
ఆతనిని ఆరోగ్యసంపన్నునిగా చేయుగాక యని వేడుకొనుచున్నాను. 
అ వ్యాజపు[త వాత్సల్యముతో ఈ పరిష్మరణమునందు నన్నీపాటి- 
వానినిగా దిద్దితీర్చిన పూజ్యపాదులు (శ్రీ మా౯ా రాళ్ళపల్లి అనంత- 
కృష్ణళర్మగారికి పరన్సహన్మపణామములు. ద్వితీయము[దణ పీఠిక 
పిపులముగ నుండిన బాగుండునని నన్నా దేళించిన మ్మితులు, గౌర 
వార్చులునగు శీ బి. య౯. రెడ్డిగారికి నా ధన్య వాదమ్నులు. 


చది వెడి సవ్భాదయులకు ఇందులో పవైన సందేహములు 
తోచిన, సోదర భావముతో నన్ను లీర్చిదిద్దగలరని వారిని పునః పునః 
(పార్థించుచున్నాను. 


శ్‌ వేదంబులు, పొరాణీకవాదంబులు ,వరకవిత్వవాణివీణా... 
నాదంబులు కృత సుజనాహ్లారంబులు ,లౌళ్లపారయన్నయపదముల్‌ ॥” 
ళా చ లి 


చిః త॥ నంకీ -ల-8. 


“శ్రుతులై కాస్త్రములై పురాణకథలై సుజ్ఞానసారంబు లై 
యతిలోకాగమపీథులై వివిధమంత్రారంబులై నీతులై. 
కృతురై వేంకటైళై లవల్ల భరతి క్రీడారహస్యంబ్బులె 
నా. సా. ళం చా 
నుతులై తాకళులపాక యన్నయవచోనూర్న క్రియల్‌ చెన్నగు౯ 1” 
నూ. 


చి, తి, నంకీ-ల- 18, 


హంతి 


శ్రీ వేంకటాచలాధీశా ఒధీనమాననయోగినే | 
కాళ్ళపాకాన్వయాంలోధి శశనేఒన్నాయ మంగళమ్‌ ౫ 


చుజుకీకృత గీర్వాణ ప్రాక్సృతాంధ్రవచోఒద్ధియే | 
వదసాహీత్యకమల భాన్క్సరాయాఒస్తు మంగళమ్‌ ॥ 


నమోఒ_స్ప్వవంతకృష్ణాయ మమ పుణ్యఫలాఒ ఒత్మనే 
వాణీ ననద్వాయాస్వాద దై ్వారాజ్యాఒఒరూఢ కీర్హయే ॥ 


గౌరి పెద్ది ॥ రామసుబ్బళర్మ 
తిరుపతి, ఆర్యధశాధా ౬ధ్యక్షుడుం 
17-876 శ్రీ వేంక 'పేశ్వర ప్రాచ్య కళాళాల. 
(శ్రీకృష్ణజన్మాష్టమీ. 


తాళ్లపాకవాజ్మయ వరిళోధకుడ్డు 
ళం 


ఖ్రీః 
ఖబథకమస్తు 


శ్రీమతే రామానుజాయ నమః 
(శ్రీ తాళ్లపాక 
అన్నమాచార్యుల శృంగార సంకీర్తనలు 
_డాదనరుకిట్యూలనాలా-- 


స్వస్తిశ్రీ జయాభ్యుదయ శారివాహనళశకవరుషంబులు ౧౩౪ ౬ అగు- 
నేంటి క్రోధి సంవత్సరమందు తాళ్లపాక అన్నమాచార్యులు అవతరించిన 
పదారుయేండ్తకు తిరువేంగళనాథుండు ప్రత్యక్షమైతేను అదిమొదలు గాను 
శారివాహనళక వరుషంబులు ౧౪౨౪ అగు నేటి దుందుభినంవత్ప్సర ఫాల్గుణ 
బహుళ ౧౨ నిరుధానకు 1తిరువేంగళనాథునిమీందను అం౦ంకితముగాను 
తాళ్లపాక అన్నమాచార్యులు విన్నపము చేసిన శృంగారసంకీ ర్రనలు. 


శ్రీ వేంక ఓేశాయవనమః * 


1వ రేకు. (శ్రీరాగం 


ఏ వూరికేవూరు యెక్కడికి నెక్కడ 
నీవు మాకు ని(కనేల నిజమైనా( జెప్పరా ॥*ఏలవి 
యా ర్‌ 


ఆద్దమరాతిరిదా(కా నంమనిందు నుందివచ్చి 
వద్దువోరా సీకువింత వలసినొల్లములు 
నిద్దుర గంటికి లేక నీకునుండ వారమా" 
వొద్దిక చాలని వారముండినా ను6ండితిమి ॥ ఏవూ ॥ 
1. ఈళబ్దము అవరిచితము. (శ (పభాక రళాశ్రుగారు ' విరో ధానకు? తరో రానానకు?” 
అవి సందేహముతో పాఠము సూచించిరి. “సరిగా” అమ నర్ధమున (వయోగించినట్లున్నది. 
ఇది యింకను అన్వీతణీయము. క. వి, రే, ౪౩. నీకు నుండనేలనీ 


9 క్ర గుర్తులు గలవన్నియు, రేకులను చూచి, అర్థము వనుసరించియు నేను 
చేనివన మార్పులు, 


2 థ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 
వేంకమైన పరితాప వేదనల బొరలగేక 
కాక వుట్టి తరిగేవు కన్నుగానలేక 
యే(6కట దీర నీకు నెందరు గలరని" 
వో(కల పులుసు కలువుల( బుచ్చవలెనో 1 ఏవూ ॥ 


అంవ(గాండ తిరువేంకటా(ద్రీశ పెక డ్ష్‌- 
విందవై* నీవా (కొ?) కతెపై వెచ్చందన మున్నదా 
మందెమే[మున నీతో మాటలాడితిమి గాకి 


కందువ మన్నన చాలు కలకాల మెల్లను. ॥1ఏవూ॥ |! 
భైరవి 
గందము వూనేవేలే కమ్మని మేన యీ- 
గందము నీమేనికావికం టె నెక్కుడా ॥ వల్ల వి ॥ 


అద్దము చూచేవేరే అస్బ్పటప్పటికిసి 
అద్దము సీ మోముకంటపె నపురూపమా 
ఒద్దిక తామరవిరినొత్తీవు కన్నులు సీ 
ఇద్దరికన్నులకం టె కమలము ఘనమా ॥ గంద ॥ 


బంగారు వెష్టేవేలే సడంతి నీ మెయినిండా 
వఐంగారు నీతవనుకాంతి (పతి వచ్చీనా 
ఉంగరాలే(టికినే వొడికపు వేళ్ళ" 
వెంగలిమణులు నీ వేలిగోర(” బోలునా ॥ గంద ॥ 


నవర మేంటికినే జడియు వీ నెరులకు 
సవరము వీకొన్నుసరి వచ్చీనా 
యివల( జవులు నీకునేరే వెంకటపతి. 
వవరని శ్రెమ్మోవిచవికంటేనా. జగంద॥ 2 


1 గాననేరక. ఏ, గలరు ఈ. 8. బుచ్చవేలరా. శ. వి, రే. ౪8. విండవువీ, 
5. తిమినీ. కి, జా,వెం. రే(టికే యువిదవీవేళ్ళకు. 7. వి. రే. ౧౦8. గోరి టోలునా. 


శృంగార సంకీర్తనలు 
ఆహిరి 


దంటమాటలనె నన్ను6 దాంకనాదేవు వోరి 
జుంటితేనె తీపులెల్ల6 జూరలాడేవా 


అ త్తయింటికోడల వనన్నమ్మమీంద నేరా నీ_ 
తొత్తుం దిట్టిన ప్రై తిట్ట దొరకొంటివి 
మె్తనైతే దిగంబడి మేరమీరి యింతలోనే 
ఒత్తుక వచ్చేవు చక్కునుండ నేరవా 


పంకిపు మగండు గల పడంతి నన్ను నేరా నీవు 
కొంత్రైనా వెజపులేక గోరనంపేవు 
ఇంతలో నే వేలువెట్టి యమ్ముగైకొని వలపు 
దొంతు. వేరిచేవు బదుకనయ్యవా 


ఊరివారి యింతి నన్ను వుద్దండపు(దుటారాల( 
బేరుకుచ్చి సొలయుచు( బిసాళించేవు 
గారవించి తిరువే-కటరాయ నీవు నన్ను 
యేరా నాగుట్టంతయు బాయిట' చేనేవా 


ఆహిరి 


సంగతెజగవు చీ జాణనందువు 
మంగలాన జాజులు వేమారు వేంచేవు 


అంగన వొకతె నీకు ఆకు మడ(డి*ళచియ్యంగా 
వింగారుతూ(గు మంచముపై సీవుండి 
వుంగరాల వేగ్శ్గతో నువిదమొలనూళ్ళ 
చెంగట డాచిన ఆచేత నన్నంకేవు 


1. వి. రే, ౩8౯. గుటింతయు బయలు సేసేవా. 


॥ పలవి॥ 
ళా 


॥ దంట ॥ 


॥ దంట! 


॥దంట॥ 8 


॥ఎలవిః 
ఉం 


| వంగః 


4 (ఫ్రీ కాళ్ళపాక అన్నమాచార్యుల 


వడంతి వొక్కతె నీకు పాదములొత్తంగను 
బడలి కప్పురళయ్యపై నీవుండి ' 
కడు( దమకమున నెక్కడో మోవల జాంచిన- 
పడిగపు( బాదాలు నాపై( బారంజా(చేవు ॥ సంగ ॥ 


ఇచ్చల నొక్కతె గుబ్బలెదురు చూపంగమ! 


పచ్చలు దాచిన మేడపై నీవుండి 
వెచ్చని మేనితో. గూడి వేంకకే/కుడ సీ_ 


వెచ్చపు6 గొంగిట నన్ను వేసాలం బెప్టేవు. ॥సంగ॥ 4 
కాంటోది 
రాకుంకే మాను(గాక ' రంతులే6టి కే 
'వేంఠపు గుబ్బలాండ్త విటు(డా(త(డు + పలవి ॥ 
క్ష (మ దా 


అ౦ిపిన కప్పుర మొల్ల నం పే౯ దానను( గాక 
వంపుమాముతోడ నీకు వాడనే(టిశే 
చెంపల లప్పలు విండ. జెరిగిన కప్పురపు._ 
గంపకొప్పుల సతుల ఘను(డాతడు 1 రాకుం ॥ 


ఒద్దికగాకక్కడనే వుంపే( దానుండు. గాక 
ముద్దుమోము వంచి నీకు మొక్కనేటికే 
చద్దికి వేండికి మంచిచక్కనిసతుల మోవి 
పొద్దువొద్దుకారగించే భోగి యాతండు ॥ రాకుం ॥ 


అబ్బురపు వేంక పేకుండై తే. దానవు( గాక 
గబ్బి చూపులెల్లా నీకై (పైం*) గప్పనే6టికే 
జొబ్బిలేటి జవ్వాదిసోనల పన్నీట నన్ను 
గుబ్బలంటి సరసాన€ గూడెనాతండుో ॥రాకుం॥ 5 


1. వి. రే. ఒ౫. చూడ(గను. 1, వి, రే. ౫. మాను(గావి కి. వి. రే. కం. 
భోగాతండు. 4. వి. రే. ౫. గూడివాండతడు, 


శృంగార సంకీర్తనలు 
రివ రేకు. శ్రీలగం 


తగిలిన మునులే యాతని గందురంటా ' 
మగువ యెొవ్వరితోడ మాటాడదిపుడు ॥ పల్లవి ॥ 


ఆతులనిరాహారులతవికి( [బియులంటా 
ఆతివ విన్నటినుండీ యారగించదు 
తతి నడవులనుండే తపసులే యతనికి 
పాతులంటా వనములో నెడయదీతరుణి ॥తగిలి * 


లలకొన్న యతనిపై తలపే పరమంటా 
చెలియ చెక్కిటనున్న చెయి దియ్యదు 
వలనై న యతండు దేవతలకొడయ(డంటా 
కలికి రేయి.బగలు కనుముయ్యదిపుడు ౪ తగిలి ॥ 


ఆఅడరి జలిములోవన నత(డుండునంటా 
వడియు(జెమట దుడువదు మేనను 
కడు మంచియత(డు వేంకటగిరివిభు(డంటా 
పడ(తి యాతనినె గుబ్బలనొ త్తీవిపుడు. ॥తగిలి॥ 6 


ముఖారి 
ఏంటికి విచ్చేసితివో యెట్టుదెలుసు మాతో 
మాటలాడంగా నీకు మాటవచ్చీ( జుమ్మీ పల్లవి ॥ 
అప్పన" గొంటివో లేదొ ఆశకైెచేత నే(డైనా 
ఇప్పుడే మాయింటిదా(కా నే(గేనంటా 
యిప్పటి యీతమకౌన యింతలోని పవికింగా 
చెప్పక వచ్చివనాకె చేరనీదు సుమ్మీ ॥ఏ(టి 8 


1. వి. రే. ౧౧౭. *ఆంటి ఆవి (హన్వముగానే వదవుంతటను గలదు. 
$. పె. రే. ౧. మాట, 18. అప్పణ. 


భ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


అనాచరించితో లేదో ఆకెనే ముందరనైనా 

వెనక నాతోడ నవ్వేవు గాని 

ఘనుండవూగకే నన్న6 గది నేవు కడు( బై -_ 

కొన(గ నాకె విన్న కోవగించుగే జుమ్మీ ॥ ఏ(టి జ 
ఆరగించితో లేదో ఆకెపొత్తుననే యింత-- 


గారవము లేక మోము కళదేరదు 
చేరి కూడితివి నన్ను (శ్రీ వేంకకేకుండ యింత 


యీరసాన నాకె విన్న యేమనునో సుమ్మీ. "ఏంటి 7 
అపొరిీ 
కోపముళిద్దరిలో గోరగించీ. జూడరే 
పైపైనె జవనరాలు పంపెడి నింతులను ॥1 పల్ల వి ॥ 


అమ్మ విలువ(ంగనంపె నాతని రమ్మవరే 
దిమ్మ రై వీదులవెంట దిరిగినని 
శమ్మర( గమ్మరనేల కలహమిద్దరిలో 
దుమ్ములుగా6 గస్తూరి ధూళి లేచె మేనులు (ల) ॥కోప ॥ 


దివులమ్మ విలిచీని దేవుని రమ్మనరే 
ఆవలనెవ్వతెకు లోనాయెనో యని 
శావుల బుగులడిచి త (చీంద? నువెల్లానిదివో 
లావాయ జగడాలు లలనకు( దనకు ॥కోప ॥ 


లకిమమ్మ కేమైనా లంచములిమ్మనరో 
ళుకవాణి తలుపు మూసుక తియ్యదు 
వెకలిమై సతింగూడె వేంక'టేశ్వరుండు 
ఒకరొకరికి లోలో నొద్దికలు ఘనము. ॥కోప॥ రీ 





1 ని. రే. ౮౧. కోవగించీ[. 8, వి. రే. 88. మభారి. 


శృంగార సంకీర్తనలు 


ముఖారి 
ఆకండే యెజంగండా ఆకెలాగు 
రాతి గుండెశోడం' దా రాకుంకు మానసీ ౫ పల్ల వి॥ 


అర్షో నేమెందా€కానై నాం గాచుకుండరలేము 
వొద్దనే యెంళవదై నా నోసి రావే 
అద్దికపువారము నేమమ్మ గడు. గోపగించీ 


వొద్దువోయ రాకుంపే( టోనీవే తాను ॥ ఆత ॥ 


ఆంతేవో మదిరాకీ యాడ మాకెదురు చూవీ 
ఏంతై నాం గద్దుపని యీడగేలో ఏ 
వాంత నూడిస్‌ము "నేనే పొద్దాయ దేవులకు 


కాంతుండు మీ/దటియెత్తు గననీవే తాను ॥ ఆత 


మేరే వేంకటపతి మెల్లనె విచ్చేసినాండు 
చేళమె అక్కకు విన వింతమోసి 
ఆలకించి వుండుదము అందరము వాకిటను 


లోలో దానాకెం గూడి లోణండాయం దానుో ఆత! $ 


ఆహిరి 
ఇంత మమ్మిట్లా నెలయించకురా ప 
సంతములన్నియు( బార బట్టింతునోరి 


ఆతిరాజనపు మాటలాడకురా యే-_ 
కతమైన నాచేత. గడు నొత్తువోరి 
ఇళతరులవఠె నన్ను నెంచకురా నీ'*- 
మతి చొచ్చి సీమేను మణపింతునోరి 


ఇంగ ॥ 
1. పె. రే. ౧. గుండెవాందై యుండి. 2. వి, రే. 8౦-నొంతురోరి. 8. యీమరి- 
ఈ * బ్రాను) శబ్ద పువగుక్తి ఇట్టి నచ్చటచ్చట గలవు. 


౪౦0 5-[5 6 


క్‌ థ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


చెలంగుచు గుంపెనలు వేయకురా నీ_ 
సిలుగు మాటల విన్ను€ జిక్కి౦కునోరి 
చలివలపులు మాపై జల్లకురా యీ 
కులుకు. గోళ్ళ నిన్ను గుంపింతు-నోరి 


జంకినచూపుల( దిగ చాటకుర నే- 
నింక నిన్ను( బోనియ్య నెంకైన నోరి 
లంకెల నీ పొందులు దలంచకురా తిరు. 
వెంక పేళ నానేరుపు " వెచ్చింతునోరి. 


సామంతం 


ఇచ్చకాౌలు నాకు నీకు వి(క నేలరూనీ- 
యచ్చప్తు. గో3క* నాతో నావతీరా వోరి 


ఆమ్మతి నామేను నీకు నప్పుడె వోరి చూపు6(- 
జిమ్ముల నేంచకేమైనా( జిత్తగించరా 
అమ్మకచెల్ల నే నీకు నడ్డమా వోరి యింప్ప 
గుమ్మరింపుచు నాగుట్లు కొల్లగొంటివోరి. 


జుట్టి గొంటిఎదె నన్ను6 జాలదా వచోోం యీ 
చిటుంట నీవేందక* చి తగించరా 
అగా అణాల 
ఎన్లైనా నే నీకింత యెవమకా వోరి నీ_ 


విట్టిన చలమే చెల్లె బాపురా వోరి 


1 దీనిలో సీరరణమిట్లున్నడి; “చెంరేగి నీచేత లెల్లంజె స్పెకురా 
కిల నిన్ను(బొక్కింతునోరి; చలివలవులు మాపై. జిల్లకురా, చిలుకు 


॥ గ౦త్‌ ॥ 


ఇంత ॥ 10 


॥పలివి॥ 
లం 


॥॥ ఇచ్చ 4 


11 ఇచ్చ 11 


యీ, పొలయలు 
మాటల నిన్ను! 


జీక్కింతునోరి'. 2, నా నేర్చు వెంచింతు. $. వి. రే. ౪౪. గోపము. శ. నే వేంచక. 


శృంగార నంకీ _ర్తవలు 


వేసాల వేంకటగిరివిభుండా నేండోరి నీ 
వేసిన మన్ననలిన్హై చిత్తగించరా 
వానన కస్తూరిమేని వన్నెకా(డ సీ_ 


యాసల మేకులే దక్కెనద్దిరా వోరి. *ఇచ్చజ 11 


8వ రేకు. శ్రీరాగం 


మగువ వూర్చులనైన మను(గా చలిగాలి 


విగుడు(గా జగమెల్త విండ( దనరూపు *పల్లవి॥ 


అతివవదనము వాడ నలరి చందురు(డైన 
బితుకు.గా వొకకొంత బయలుమెరసి 
సతి యెలు6గు రాయ విరనపు( వికావళియైన 


తతి( జెలంగు(గా నేండు తమశిదురు రేక మగు ॥ 


తెజవ వేనలి చెదర శతే(టి మొత్తములైన 
మెజయు(గా వొకకొంత మేలుగలిగి 
ఒజగి యలసతతోడ నువిద కను మోడ్చుగా ' 


నెజీ. గలువలలరు(గా నే/టిమాపైన ॥ మగు ॥ 


తరుణి దేహము నా6టి దర్వకువి శరమైన 
పరిమళము నిండుగా బహువిధమున 
* కర్రిగమననిపుడు వేంకటవిభు(డు కౌ(గిటను 


కరుణించ లతలై న గాంచు.గా తెలివి. *జమగు॥ [2 
సామంతం 
ఎట్టు వోరిచెనో కాని యింత దడవు- అప్పు- 
॥॥ పల్ల వి ॥1 


డట్టు విట్టు. దల్ల డించె వతండంతలోననే 
1. పె. రే. ౧. మోడ్పంగా. 8. ఇదిని. రే. ౧౦౧ లోవి పాఠము, అన్వితము. 


పా. రే. లోవి పాతముగరీమ నన్నిపుడు" అనన్వితము. 


10 థ్రీ కాళ్ళపాక అన్నమాచార్యుల 


అంట(గాక వున్నదానవని యెజు(గక యాత€- 
డింటికివై రాంగా సీవు నెదురువోయి 
వొంటకున్నరీతి దవ్వులనున్న విను( జూచి 
అంటంజేరి చిన్న(బోయె నత(డంతలోననే ॥1 ఎట్టు ॥ 


వేడుక నాతడు రా(గా వెనకవెనకకు(* బోయి 
తోడనే సిగ్గును నవ్వు. దొలంక(గాను 
వీడి వీడవి కొప్పు విసరయుచు. దలయూ.చ- 
నాడనే మూర్చవోయె " నత(డంతలోననే 11 ఎట్టు 11 


చయ్యన' దిన్నీటి మజ్జిన మాడి నీవు నేండు 
ఉయ్యాలమంచముమీ6ద నుండంగాను 
నెయ్యపు వేంకటపలి విను(గూడి పరవళ_ 
మయ్యినబ్బురముగ నతడంతలోననే * ఎట్టు! 18 


రామ్మకియ 


రాగందే చూళత(డిదె రసికుండగు కెలవాడి-_ 
కౌంగిటి రమణితోడి కనకగరి వాని 11 పల్లవి ॥ 


ఆదిగదె వసంతంబులాడీ( గూడి 
కదలు(గను( “వల చక్కనీ సతులతో 
వెదకి పె కుంకుమలు వేసీ రాసి 


మ. 


వుదుటుచనుదోయిపె నొదగి వొదిగి *రాంగ॥ 


కడు( బేగ్చి నేతికడవల గుబ్బెళల జేరి 
ఆడుగడుగునకు నాటలాడి 
నడిమి సన్నపుసిరుల నగవు రెప్పల గరుల 
తొడికి చెనకీనదివా దొరదై పము ॥ రాంగ॥ 


సప శ ౧. వెనవెనుకు. 3. ని లే, 4౬. ౨6 జెలివైనొంగె వత. 
8. వి. రే. ఇల. మేసబొళి. 


శృంగార పంకీ ర్తవలు 11 


దప్పి దేరంగ వైందపుంగుకుములును వడలు( 
ఐప్పులున ( బన్నీటి పానకములు 
అప్ప(డగు శెలవాడి అదె కనకరాయం డై 
కప్పురము చల్లి (ల్రీశ్రోచక్కవి సతులపైని. ॥4రాంగ॥! 14 


భైరవి 
సి(చి*)న్న వాండవని నమ్మ 'నెల్లదు విన్ను 
సిన్నైన యాటదెల్ల సిక్కుసీరై పోయను ॥ పల్లవి ॥ 


అవుర బొలకిసునరాయ.డ నీవు సంటిపాలు 
నవులంటా నెత్తురెల్ల సప్పరించ6గా 
కవకవ నవ్వి నవ్వి కన్నులు దేలగిలంగ 
సవరన్ని (నిశయాటదెల్ల నప్పుసారై ఫోయను ॥ సిన్న 1 


రారా గోపాలకిసునరాయ నీవదెి గొల్ల మ 
వారి మగువల సూవు (పుళివల్లై వేయగా 
సూరంటోయె రేపల్లె సొక్కవి యా గుబ్బెతల - 
నేరలంతల కన్నులే సిన్ని సిన్ని సిగ్గులు 1 సిన్న ॥ 


కిన్నెర వెంకటగిరి కిసునరాయండ నీవు 
వన్నెలుగ వీది వీది వాయించంగా 
మిన్నుదాంకి లోకానకు మే(టిమైన లకిమమ్మ * 
విన్ను నేరి సరుగన నిలుసుండే సాొక్కెను ॥పిన్న॥ [5 


1. ఈ రేకలో ఈ సంక్రీతకాన పాఠమున కొన్నిముఖ్య భేదములున్నవి. 


*“రా(గదవె నూతమ్ము రనికు(డత(డు, ఆకౌ6గటి .. వేసీ లావి .. వుదుటంగుచ 
ములతోడ నొదిగి నొదిగి,,,వడినార్చి నేతకడువల గుబ్పెతలు నేరి.,,నాటలాడి యాడి,.. 
నడుమునన్న_.._ నడుపు రెన్సల,. తొడికి చెనకేగదివొదొర...కుఢడుములుమవడపవ్చులు,_, 
అవ్ప ( రెండకీరములు చెక్కకచోటు వదలినారు, కెలవాడి వదె*నక,..,.కవ్ఫురమ. గురివె 
'వేంకటరాయండు ” వేంక శేళ్వరమ్ముద అందలి కడవటిచరణమున లేమి, ఇందుండుట, 
విశేషము. 

8. పా, రే. వీవాడె 3. వి. రే. ౯౭. లంతలు తన్నులు. 4. వి, రే. బ౩. లగిమమ్మ 
(పా-రే;వి. రే.లలో అవ్యవస్థితముగా నున్న రూపములను కలిపి పంథవతించి వ్యావవోరి- 
కభాషకు వమీవముగా ఈ పదము తీర్ప(ఐడినది,) 


థ్రీ కాళ్ళపాక అన్నమాచార్యుల 


కాంటోది* 
పొద్దు వొద్దుకును వలపుల నేచేవు వద్ధు శి 
బుద్దిగాదు పీకు నే(ప'* భువనమోహివిని 


అప్పుడు మా విన్నపము లాలకించ( బొద్దులేక 
యిప్పుడు. విచ్చేసినాండవింక * నై నాను 
చెవ్పరావివిన్నియును చిత్తగించి చూతు గావి* 
చప్పర మంచములోని చక్కని కోమలివి 


ఆరిసి మాతోడ* మాటలానతియ్య వేళగాక 
యెలయించ ” వచ్చినాండ వింతలోననే 
సౌలపు మాటలు గావు చూడు నీవే మేడమీంద 
చెలులపైనొరగిన " జిగి గుబ్బలాడిని 


వేగడి రమణి జూచి వేగినంతకు రావైతి 
మాంగె(గా యింతట నీమనవై నాను" 
వేంగు వచ్చెనా నీకు వేంక కేశ కృపంజూడు *" 
కా6గిట నవధరించు కన్నుల కలికిని. 


ముఖారి 
ఇదిగాక సౌభాగ్య మిదిగాక తపము వటి 
యిదిగాక వైభవంబింక నొకటి కలదా 


అతివ జన్మము సఫలమై పరమయోగివలె._ 
వితర మోహా పేక్షలిన్నియును విడిచె 
నతికోరికలు మహాశాంతమై యిదె చూడ 
నతత విజ్ఞాన వాసనవోలె నుండె 


1 పలవి॥ 
ణా 


॥ పొదు ॥ 
ది 


* పొదు ॥ 
ద్‌ 


॥పొదు? 16 
ద్‌ 


పల వి॥ 
యం 


॥ ఇది: 


1, వి. రే. ౨8 సామంతం 8, వి. రే. వేంచేవు యింత. $8.వి. రే. యే(చ వీకు 
4. వి. రే. విచ్చేనితి వీవింక. 5. ని. రే. చెన్పనేల యింతి నీవె చిత్తగింతుగాన. 
$. ని. రే. వుత్తరము మాకాన, 7. పె. రే. యెలబుంచి; ని రే.యెలమి విచ్చేనితి 
ప్లీ వివుడైన. 8. ని. రే,నొరగుండే జిగి. 9, వి, రే. యింతటను నీమనసు. 1%, ని.రే 
శయి(కనేల. 


శృంగార వంకీర్తవల 


తరుణ్‌ హృదయము కృతార్థత6 బొంది విభుమీ(ది 
పరవళానంద సంపదకు నీరవాయ 
సరసిజానన మనోజయమంది యింతలో 
సరిలేక మనను విశ్చల భావమాయ 


(శ్రీ వేంకటేశ్వరుని. జింతించి పరతత్వ _ 
భావంబు విజముగా( ఐబమై( జెలియాత్మ 
దేవో_త్తమువి కృపాధీనురారై యిపుడు 
లావణ్యవతికి నుల్లంబు దిరమాయ. 


శవ గేకు. వనసంళత0' 


' భోభనమే ళోభధనమే 
వై భవముల పావనమూ రికి 


అరుదుగ మును నరకాసురుండు 
సిరులతో( జెరలు దెచ్చిన సతుల 
పకమవపు వయసుల (లప) ఐదారు వేలను 
సాంది. బెండ్లాడిన సుముఖునికి 


చెండిన వేడుక శిశుపాలుడు 
అంది పెండ్లాడంగ వవగ*ళించి 
విందువలెనె తా విచ్చేసి రుకుమిణి 
సందడి( బెండ్లాడిన సరనునికి 


దేవదానవులు రీరతను 
దావతిపడి వార్జి దరువఃగను 
శ్రీ వనితామణి( జెల(గి పెండ్లాడిన 
శీ వేంకటగి' శ్రీ విధికి. 


[లి 


॥1ఆఇది॥ 


1ఇది॥1 1? 


1వల్తవి॥ 
ద్‌ 


॥1ళోభ 


॥ ళో 4 


4ళోభళ॥ 18 


1. తా, వెం. పొరాష్ట్రం. 2. ళోభానే. 8. తా. వెం. వయసున, 8. నవఘళించి, 


శ, వెంకటవతికి శ్రీ 


కేశ 


“శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 
పాడి 


దేవరచిత్తం వెవ్యవధి 
దేవవిర్మితి విధీ యవధానం 


అతివలు నాట్యందాడెదమని వు- 
న్నతి మెజఅయుచు నున్నారిదివో 
(వతినలతో రంభయు మేనకయును 
ధృతి కరుణాంబుధి ధీయవధానం 


గానవిద్య తమకంబున వినుమని 
కౌనుకలివె సురకాంతలవి 
కానుపించుకో గంధర్వసతులను 
తీనుత పంపు సురీ యవధానం 


పరియంకంబున( బవళించెదవో 
సిరుల విభవముల! జెలంగెదవో 
తిరువేంకటగిరి దేవ యన్నిటా 
తిరమందితి విటు ధీయవధానం. 


శంకరాభరణం ' 


ఇంతే విన్నపమింతేలా సీ- 
పంతము చేకొంటి వాలించు 


ఆఅలయు సొలయునతివ లోలోనే 
చెలిపెైనారగు చెక్కు (గుండెస్క?) నొక్కు 
పులకించు నించు వొ (చుంబౌ?) ల(తి చెమట 
చిలికించు గోరంజి త్తగించు 


1. వి. రే. ౯౭8. కన్నడగొాళ. 


॥వలవి।। 
ళా 


జ దేవర ॥ 


॥ దేవర ॥ 


॥ దేవర * [9 


* ఇంతే 1 


శృంగార నంకీ_ర్రవలు 


చెలుల మొరంగు చిం (గుంజిం?) తచేం గరంగు 
పలుక6 దలచు బడలును 
పిలుచు విన్ను సీపేరుకొనుచును '! 
తొల(కు కన్నీరు దుడుచును 


చను€గవ చూచు సారె సీనేంతలు 
తనలోనే మెచ్చి*తనరును 
ఆనయము వేంకటాధీశ యీ యింతిలి 
జెనకి కౌంగిటం దేకొంటివి. 


ముభారి 
కలలోనె యిరువురము నలిగి వేగ 
కలయనుచు( దెలిసి నిను. గొంగిలించితిరా 


ఆఅలుగుదురె. బతులన(గా విన(గ-_- 
నలవాటు లేక నేవలుగుచుండుదురా 
ఆరిగితట' వరక నీవంక నాతోను మరి- 
నలుగులౌనట పూవులంశలోపలగే 


చందుగు(డె సూర్యు(ద్రై జరగ మిగుల 
కెందమ్ములవుర నాకెంగేలుదోయి 
గందమే తోంచెనట కస్తూరియనంగ నా-- 
చందమపుడొకలాగు చందమవ్వనటరా 


విటవరుండ కోనేటివిభుండ నీ-_ 
వెటు దొలంగిన దేహమెట్టు విలుపుదురా 
యిటువఠలెనె మనలోన నెలమి మరచి 
తటుకనను( గఖయనుచు తలకి తిలిసితికా. 


టి ఇంతే న! 


*ఇంత: 20 


జకల;॥ 


జకలజ 


$కల$ లై 


= విన్నునే పేరుకొముచు. 8. మెచ్చుందన, 8 అనయమ్ము వెంకటారీళశ యింతి, 


180 ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 
-వాదరామ(క్రియ 


సకలం హేసఖి జానామి తత్‌ 
(ప్రకటవిలాసం పరమం ధధనే! * ॥ పల్లవి ॥ 


ఆలికమృగమదమయ మషీకలనో- 
ద్లీరితాం హేసఖి జానామి 
లలితం తవ పల్ల వితమనసి వ్‌ 
శ్చలతర  మేఘశ్యామం ధధ'సనే 1 సకలం ॥ 


చారుకపోల స్థల కరాంచిత వి- 
చారం హేసఖి జానామి 
నారాయణ మహినాయకశయనం 
శీరమణం తవ చిత్తే ధవసే ॥ సకలం ॥ 


ఘనకుచశ్రై ల్యాగస్థిత విధుమణి- 
జననం హేసఖి జానామి 
కనదురసా'* వేంకటగిరి పతే- 
ర్వినుత భోగసుఖ విభవం ధరధసే. 1 సకల! 22 


భైరవి 


వవితభాగ్యంబు దేవరచిత్తము -_ మాకు( 
ఐనిగాదు యింక నీ పొదంబులాన ॥ పల్లవి |! 


అడబాలసతి బోనమారగించు మటంచు 
దిడి బడిని కడు విన్నపము నేయఃగా 
ఉడుగని పరాకుతో నుండి * నెచ్చెలి మీ6ద 
బడలి వొరగినది నీ పొదంబులాన ॥ వనిత ॥ 


1. *రతక్సే' యనియుండ(బోలును. ని, రే. ౧౦౬. వదన్మి దధంని, దకంన్ని 
వాన్సీ అని(క్రమముగా ఈ పదరూపములున్నవి. దధాని ఆను సాధురూపమును ఇట్లు అవ్యు 
త్పత్తిచే చెక్కినారు కొంటోలు. 2. నిశ్చలం మేఘ. 8. ఘనతయా వేంకట, 4. ఇది పె. 
శే. లోవి పాఠము. సా. రే, లో 'వరాకునవుండి ' అనికలదు. ఆడదిఛందస్సుకు సరిపోదు. 
* *దధ' ధ్రారణే.-ఆఅను దావిరూవము కావచ్చు. 


శృంగార సంకీర్తవలు 


అడపంబుపతి వీడెమవధరింపమటంచు 
అడరి కష్పురపు( బలుకందీయ/గా 
కడకంట.( జూడదిదె కాంతాళమో మరపొ 
పడతి యిప్పుడు వీ పాదంబులావన 


ఆలవట్టము విసరు ఆతివలను వలదనదు 
పాలిండ్ర పై కొంగు పచరించదు 
యేలాగవునొ'* వేంక కేశ నీవిపుడి టై 
పాలించకున్న నీ పాదంబులాన. 


శళంకరాతరణం 


ఆలరులు గురియంగ నాడెనదే 
అలకల6 గులుక్సుల నలమేల్‌ మంగ 


ఆరవిరి సొబగుల నతివలు మెచ్చంగ 
అఆరతెర మరంగున నాడెనదే 
వరుస పూర్వదువా॥శపు తిరుపుల 
హరింగర(గింపుచు వలమేల్‌ మంగ 


మట్టపు మలపుల మ్హైల కెలపుల 
క్‌ ్పెడి నడపుల దా(-బవదే 
పెట్టిన వ్యజపు పెండెపు తళుకులు 
అట్టిట్ట చిమ్ముచు నలమేల్‌ మంగ 


చిందుల పాటల శిరి పొలయాటల 
అందెల మో(తల నాడెనదే 
కందువ తిరువేంకటపతి మెచ్చంగ 
అందప్పు తిరుప్పుల నలమేల్‌ మంగ. 


17 


న! వవిత న! క! 


*జపలవి॥ 
ర 


జ ఆఅఆలరుజి 


ఇ అలరుజ 


॥ అలరు* 2క 


1. *లాగౌొనా* అవియే రేకుల పాఠము. ఇందలి అండగతికి అది అర్జువచ్చును. 


2 


! శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 
దేశి 


వలపారగించవమ్మ వవిత నీ. 
యలుక్‌ చిత్తమునకొ€కలి వేసిన 


ఆడియాసలనె పక్వమైన బపోయగపు- 
వెడయలుకల మంచి వేడి వేడి రుచులు 
ఎడ నేని తాలిమి నెడయించి పెపెనె 
టా క్కకనా 
పొడమన తమకంపు టోనము వెట్టినది 


అ౪మంచి మధురంపు ఆధరామృతముల 
పవేమారు( దావులు చల్లు వెన్నెలబయటను 
కో_ఎలప్పు. దరితీపు కోరిక6 గుమ్మరించి 
భామకు పూ/బానుపు పళ్ళిము వెట్టినది 


కన్నుల కాంక్షలనెడి కళవళములు దీరె 
సన్నపు నవ్వులనెడి చనవగ్గలి-చెను . 
అన్నువపు మరపు నీ కంతవింత( గలిగె నే(_ 
డిన్నియుమ దిరువేంక కేశుని మన్ననలు. 


-వ రేకు, (శ్రీరాగం 


అవ్పటి యెండ చెమటలప్టే వ్పండీనా 
నెప్పు దప్ప బొంకేవు నే నెజంగనా 


అవుల€ గాచిన నాటి యడవికంపల జీర 
లావల నేండు *మాయక అఫ్టే వుండీనా 
యేవంక నెవ్వతో విన్ను నెనసి చేసిన చేంళ 
నీ వెంత మొజ(గిన నే నెణంగనా 


1. వి. రే) ౫. వవడె మాయక. 


4 పలవి॥ 
లా 


॥ వల 


॥ వల॥ 


॥వల।॥ ల్‌ 


॥పలవి ॥ 
ళా 


41 అప్పటి ॥ 


20 శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 
ముఖారి 


ఎక్కడ నున్నదో చిత్తమేమి డిలంచెనో యింతి 
చెక్కులెల్లా( జెమరించీ జెవ్చరమ్మా చెలులు ॥॥ పల్లవి ॥ 


ఆతని సుద్దులు చెప్పే ఆతివరలే చుట్టాలు 
ఆతనిని వద్దనిన వొరందరు( బగ 
రాతిరెల్లా నిద్దు రెరంగదు పాదములొత్తి 
చేతులెల్ల. బొక్కైెనేమి నేతమమ్మా చెలులు ॥ ఎక్కడ 


నవ్వులు చెక్కులకు. గన్నపుగండిదొంగలాయ 
నొవ్వులాయ. జూపులు కన్నుల మీదికి 
దవ్వులాయ( బయ్యద గందపు గుబ్బల మీదికి 
యెవ్వరి నొల్లదు యి€క నేంటికమ్మా చెలులు 1 ఎక్కడ ; 


చిత్తమెల్లా దక్కంగొనె సిగ్గులు ముంగిట వేనె 
నం. యం 7 ళు 
వ్తివలె దేహమెల్లా వాడంబారెను 
క్తి. గోసినట్లు వేంకటపతి ఘా౭ లకు 
జొత్తు పాపవలె నాయ. జూడరమ్మా చెలులు. 1 ఎక్కడ లై 


శ్రీరాగం 
చెల్లునంటా వచ్చి వచ్చి చెట్టవ ట్టేవు 
తొల్లి యు నెందరినిప్టే దొమ్ముల. బెట్టితివో ॥పల్లవిః 
టె 


ఆ6పరాని తమకాన నాసచేనే. గాక యింత... 
మాపు దాకా వీ తోడి మాటలేలఅరా 
దాంపరావి మదనముదలు మేననవె నీకు-. 
నేంపుచు భ్రమలఈ బెట్టి యెవ్వతె నేసినవో చెల్లు. 


శృంగార సంకీర్తనలు ల 


ఉండలేక నీ వద్దనే వుసురంటి. గాక యింత 
దబండు బండు నేసిన యీపాజ మేలవా 
పుండుగా 6." 6 జిత్తమెల్లా6 బొక్క(జేసితివి నా- 
యండనుండే యెవ్వతెను నమ్ముడు వోయి*వో ॥ చెల్లు ॥ 
తినివోక్‌ నేవింత ! దగ్గరనిచ్చితి. గాక 
చనువున నిన్ను( జేయి చాంచనిత్తునా 
ఘను6డ వేంకటరాయ కమ్మని యీ విరులు 


ముసుపనెవ్వతో (తె?) న్నీపై ముడిచి వేసినవో. ॥చెల్లు॥ 20 


రామ్మకియ 
మీలో మీలో మేరే పెంచిన.__ 
తాలిమి కూటమి వల€చినను* 11 


ఆరడి( బెట్టిన ఆలయికలు ముట్టిన-- 
కూరిమి మచ్చిక.౬ గూరిచిన 
వీరాన మీలో _పేమమే పెంచిన. 
నేరుపు మీలో వించినను ॥ మీలో ॥ 


చనవులిచ్చిన6 జదురులెచ్చిన__ 
కొనచూపులు *లో6ంగొచ్చినను 
అనుగు మోహములచ్చిన. దెచ్చిన- 
వినికి మనికి వెచ్చినను 1 మీలో 4 


(పియములింపులు బిరుదుకెక్కి న-- 
నయము మీలో సా6టినను 
జయమై వేంకటాచల రమణు(డ 
'పయురాలు మీలో బెరనెను. ॥ మీలో 80 





1. వి.రే. ౪ం. నిన్నింత. 2. ని.రే. ౨౭. దంచినను, 8. చూపులలో. 


29 శ్రీ కాళ్ళపాక అన్నమాచార్యుల 
సామంతం ! 


పొదలిన వీడెపు. బుక్కిళ్ళో, తమ_ 
చొదుకుల చెమటల చొక్కి ళ్యో 


ఆముకొవిన యధరామృత వేళల 
మోముల మోముల మొ,ళ్ళో 
కొమినుల* మకరికా షతమ్ముల 
చీమక(మల?)దొంతర చెక్కి ళ్ళో 


కీయ్యపు( గొగిట( గలికి రచనలను 
వెయ్యపు( బులకల విక్కిళ్ళో 
ముయ్యని మోహపు ముచ్చట మురిపెపు-_ 
తొ మ్యలిపాదపు( దొక్కిళ్ళో 


మొలకలేనగవు మోముల గోళ్ళ 
నలిమేటి వదనప్పు నుక్కిళ్ళో 
ఆఅ౨మేల్‌ మంగకు నా వేంకటపతి 
తలంవులొనంగిన దక్కిళ్ళో. 


$-వ రేకు. ఆహిరి 


ఆంవరాని వలపాయ నమ్ములాలా - యింతి 
యేంపులకు లోనై తిమి(క నేమినేత మే 


ఆరగించుమన(. గదరమ్మలాలా - అయ్యో 
సీరు వుక్కలించదిదె నిన్నటనుండి 
ఆరినది టోనమెలా నమ్మలాలా - అయ్యో 
థ్రీరమణు+డింతిట విచ్చేయ6డేమి నేతి మే 


1పలవి॥ 
ల్‌ 


* పొదలి। 


1 పొదలి ;1 


॥పొదలి॥ 8! 


॥వలపి॥ 
రగా 


| ఆంప॥ 


1. వి.రే. ౨౨. దేసాళం. 1. కామినులు, 8. వి.రే. ౨౨. నొక్కిళ్ళో. 
శ. వి.రే, 8౨ న్వైళిని,క నేమిపేతునే (శరువాత నన్నిచోట్లను ' వేతునే 'ఆనియే) తం, 


చ, ఎఒర౮ా-వ వు, యే/పులకు లోనాయా 


శృంగార నంకీ ర్తవలు 23 


అఆద్దమరాతరి వోయ నమ్ము--లా - అయ్యో 
నిదుక గంట(టెటదు నిన్నటనుండి 
యలు లబ 
ఆద్దపుం జెక్కులు వాడె నమ్మలాలా-ఆయ్యో' 
యిద్రరికోపను దీరడి౯క నేమినేతమే ॥ అంప 4 


ఆలయిక ఘనమాయనమ్మలాలా - దీని 
నిలుప వశళశముగాదు నిన్నటనుండి 
ఆలమి వేంకటవిభుగో ఉమ్మిలాలా - దీని 
నెలయించి కూడకున్నీ నింకనేమి నేతమే. 1ఆ(ప॥ 82 


సామంతం 


ఎక్క_డికినెక్కడ యేడకునేడ నే... 
నొక్క తెనాతనికటరో సతులు ॥ పల్లవి ॥ 


ఆయ(ంటబోయ నాండె నాకు నాతనికి నేమివోదు 

రాయిడి యీచే(తలకు రాయ.ది8ండు 

పాయమెల్లా జట్టిగొనో పచ్చిగా నన్నింత నేనె... 

ఉం లబ 

సోయమ్మ తడవకురో యీరో(తలు ॥ ఎక్కడి. ॥ 
చెప్పకు చెప్పకు నాకు సిగ్గయ్య్యనింక నేల 

నొప్పి నేనె నాతండింతి నొచ్చితి నేను 

కప్పిన( బోవు నేంతలు కాలినపుండ్ల లోన_ 

నుష్పులు చల్లక తలరో సతులు ॥ ఎక్కడి 1 

లా 


చాలు. జాలు నేల నాండే చవిగొన్న కూరలకు 
మేలు. గీడు. గొనియాడ మీ/ద మీ(దను 
జాలి(బెట్టి వేంక కేక్వరి6డు నన్నిదె రతి -_ 
నోలలాడించెను చూడరో పొందులు. ॥ ఎక్కడి! 88 





1. తం, (వ్ర, లాలా-నేండు. 12. తం, (వ, వేంకటపతి. 8, తం, (వ, కూడ 
కున్నా(డిక, 4. వి,ర్కే 9౬, రాయ(డారండు,. $, గొవి, $. డింతె. 


“405.౯7 ' 


వ( శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 
వరాళి 


తల(చది వేరొకటాడ(. దడంబడీని 
మలసిన నీ కేల నోర మాట వెళ్ళీనే. ॥ పల్లవి ॥ 


ఇంచుకంత నెరసున్నానే(చిన రెప్పలవెంట 
వించి వించి కస్నులలో నీళ్ళుగారీని 
యెంచరాని సీకన్నులెదముట నాతండుండ(గాను 
యెంచిన నిదుర నీకు నేల వచ్చీనే, ॥తంంచి:! 


ఎక్కువభారము మేననించుకంత దోంచినాను 
తక్కరి యీ దేహమెల్లా( దల్లడించీనే 
మక్కువ నీవిభుండు నీమతినిండి వుండంగాను 
వెక్కసాన వేరీకి వేగించేవే ॥ తలంచి 


వెలయంగ( గోపమొకవీసమంత దోంచినాను 
కలిగిన ముదమెల్లా గాలింటోయిీని 
కలిసితివి దె వేంకటవరి నాతని-_ 


"నెలయింక తమకాన గేడ దా(గేవే. తలంచి 8! 
దేశి! 
లే(తచిగురిదె పవ్వళించవయ్య కానికె” 
బా(తిగా. గమ్మనితావి( బాయకః మీ(టైనది ॥ పల్లవి ॥ 


ఇంపుల వెల(గపండ్లీ ౦దవయ్య కానికె 
గుంపు! దేకుటాకు మకంగున నున్నవి 
'కంపుమోవిపండు చిత్తగించవయ్య కానికి 
దింపని తేనెల పెరతీపులుసో6కినది ॥ లే(3 +. 


1. వి.రే, ౪౧. ఆద్యదేశ? ౬8. ఆద్యులదేశి, 8. తా, వెం. ౨౫౨. *కొనుక' 
అనియే ఈదివజకు, 8. కొమ్మతావులు పాయ మీబె. 


శృంగార నంకీ _ర్తవలు ల్‌ 


పంచల వాండమ్యులివె పట్టవయ్య కావికె 
పొంచి తొంగలిగరుల పొది! నున్నవి 
కొంచెపు వెన్నెలలివె కోవయ్య కానికె 
మంచిమొల్ల * మొగుడల మా(టునా( బాయనివి* ॥ లే6త ॥ 


* ఇప్పుడె వేంక టేశ నీకెకె (గా నాకావికె 
చిప్పిలు(బన్నీటినిండు(జెఐబమెనది 
దప్పిదేరేమాటలకో దక్కెగా నాకాొవికె 
కొప్పునెరుల విరులకుమ్మ్యరితలై నది. + లే(త ॥ 15 


పొబ్రిజి 
జ 


కటకటా యిట్లాయ£గా పనులు చెలిపలుకు 
కిటుకు(గిరములు మును కిందుపడి గెలిచె ॥ పల్లవి ॥ 


ఇంతివ ఖచందురు(డు నీకుముదబాంధవు(డు 
నింశతచలమున.( టోరిరిన్నాళ్ళును 
కాంతు(డవు నీవలుగ6గా6 జెలికి! నీ విరవా_ 
సఎతాపములు రే(చి జలజారి'* గెలిచె ॥కట॥ 


వనజాకిచూపులును వలరాజుతూప్పలును 
యెనయకే జగడించె నిన్నాళ్ళును 
కివిసి నీవీయతివకైలన( దిరు(గ(గ విరుల_ 
ననల కడువాండ్షై నలుగడల గెలిచె ॥ కట! 


లతలు పూవులతావిలంచములు చెలిమేవ 
యితవుగా వడినొస(గ నిన్నాద్భృను 
సతిగెలిచె వేంక పేశ్వర సీ కరుణనిపుడు' 
ధదృకింబూని జవరాలు తిమ(గ(దా గెలిచె కట ౪ ౧6 





1. తొంగలి రెవృల పోడి £. మల్లెమొగడల. 8. మాటున మీటైనది. 4. దప్పిదే7 
మోవివెదకగా కానుక, జీప్పిలవన్నీట విచ్చలమైనది. ఇప్పుడె శ్రీ వేంక పేళ నీవెక్కెగా 
కానుక, కొవ్పునెరిగురులిగురించి వింతలైనది. క్‌, సా.రే. బెరిగి నీ విరహ. 6. చలపోర్‌ 
గెరివె. 7. పారే. శ్వరుకరుణ నీవిపుడు. 


ర థీ కాళ్ళ్గపాక అన్నమాచార్యుల 
సామంతం 


తెదరి తిట్టు పుణు6(గు చెక్కుల( గరగి జార 
సుదతి నెచ్చెలి మీ౧ద సోలగిలినది వో 11 పల్లవి ॥॥ 


ఇంతివీ(పు విమ్మపంట నేమరించి ౭-45 వేసి 
మంతవ మెవ్వరితోనో * మాటలాడేవు 
ఆంతలోనే కళదా(కి అకి మేను జల్లన(గ 
చింతతోనే మోమువంచి సిసవడినదివో ॥ చెదరి ॥ 


పొల/తిగుబ్బలు నొవ్వ( బూవులచెండున వేసి 
కలికశనమున మరలి చూచేవు'” 
కలకంటి యింకలోనే కంతునిబాణమునవి 
పలుకనేరక మానువడి వున్నదదివో ॥ చెదరి 


పొక్కెడిచెలి6 బస్నటి * పొట్లాన( దా(కవేసి 
ఉం 
గక్కరి నవ్వులతోడ( *దలవంచేపు 
గక్కాన నే(డతివ వేంకటరాయ విను(గూడి 
వెక్కసపు మఅపుతో వెరగందినదివో ॥తెదరి॥ ౧? 


7వ రేకు. మంగళకౌశిక " 


తిన్ను( బాసి నేనింత దంటనట యీ 
వెన్నెలబాయిట రేయి వే/గుటింతి చాలదా ౫పల్లవి 11 = 


ఇంటికి రాకుమని నేనంటినట చూడవే 
అంటంగాక వున్నదాన నంటినో యేమో 
కంటికి నిద్ధుంరా3 కొంకలనే పొద్దువో3 
వొంటి నే(బానుపున రేయుంటి' నింత చాలదా తన్ను ॥ 


1, వి, రే. ౧౦౪. శ్రీరాగం. 2. మాటలాడీని. 8. చూచీవి. ఈ పాదములో 
యతి కానరాదు, సదలోపమున్నట్లున్నది.) 4. సా. రే. చెలిపన్నీటి 5, ఏ. చే. నడ 
పలతో( దలవంచీవి. క. ని, రే. ౩8 దేసాళం ?. నదె జాలదా. 


శృంగార నంకీర్రనలు 


అప్పటి దగ్గరి శే రాన్నైతినట చూడవే 
కొప్పు జారి సిగ్గు తోడ గొంకితి నేమో 
చిప్పల రెప్పల జంకించితినట చూడవే 
చెప్పరాని మాట నీతో. జెప్పుటింత !' చాలదా 


ఊరకే మాటాడక నే నుంటినట చూడవే 
ఆరడి పరవశాన నైైతినో యేమో 
గోరికొన. దను. దక్క గొంటినట చూడవే 
యేర వేంకటేశ నాతోనింత నీకు. జాలదా 


శుదవసంతం_.6 చ్చెతాళం 
6 


(పలపనవచనైై ఫలమిహకిం 
చల చల కుడ్యక్షాళనయా కిం 


ఇకర వధూమోపాతం త్వాం (పతి 
హితవచనై లతీహితు మిహకిం 
సతతం తవానుసరణమిదం మమ 
గతజల సనేతూకరణ మిదానీం 


వికలవినయ దుర్విటం క్వాం వతి 
సుకుమారార్దస్తుత్యా కం "* 
దశల 
(వకటబఐవాల * కోపనం మమతే 
నకల చర్విత చర్వణమేవ 


శిరసా నతసుస్థిరం త్వాం (పతి, 
విరపాలాపన విధినా కిం 
తిరువేంకటగిరి దేవ త్వదీయ... 
విరహవిలపనం వృథాచరణం 


ర 


॥1 తిన్ను గ 


॥తన్ను | 


1 పలవి ॥ 
గా 


న! వల ప | 


॥1 [(పలప ॥1 


॥పలప * రఫి 


1. జెన్ననెతి(/ జాలదా. 12. మ్తరితిహ (న్తుతిరివా) 80. 8. బహులి. 
ఉ 


శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 
వరాళి 


ఆంగ జేను ' నా చూపులటు వోవయ్య 
మూఃఈగిన నా వలపుల మూలకు రానేం+ 


ఇమ్ముల నొల్లవి వారమేల నీకు నామేని'_ 
అమ్ముల పులకలొతీ నటు వోవయ్య 
కమ్మ విలుతునిచేత( గా(గెడి నన్నార నేవు 
నెమ్మది నుండి యుండి వీకు నొవ్వనేలా 


ఇతపు గావి వారమేల నీకు నామేని. 
ఆతితాపమంటు( జేసు వటు వోవయ్య 
రతిరాజుచేత నారడిందిడ్డ నను6 జేరి 
జతనాన వుండివు, డి జాలి(బొంద నేల 


ఇంతటి నీ కౌ(గిటికి నేల నేము * మాకోప__ 
మంతరమెజ(గనేరదటు వోవయ్య 
పంతగా(డ వెంకటపతి నీవు నను. గూడి 
చింతతోడ( బొరలుచు * సిలుగంద్‌ నేలా 


(శ్రీరాగం 


ఎన్నండును( గోపగించవిందుముఖి నీవిట్లా ' 
విన్నవి వదనమెల్లా వింతలాయ నిపుడు 


ఇంతలోవి పవికి/గా నెంక చేసినాండవు 
కౌంత విన్నటినుండి క్షముమూయదాయను 
బంళలికూటి సకులెల్లాం ఐలుమారు నే/పగా 


చింకతో. ఐశ్ళెముమీ/ద జెయి చా(చదాయెను 


1 పలవి॥ 
ణా 


1, ఆ(గ |: 


1 ఆగ | 


ఆంగ 40 


॥ పలవి॥ 
ళా 


॥ ఎన్న ॥ 


/ 1. పా. రే, అంగుంజేమ. 1, వి, రే, ౧౭, మదనువి, అమ్ముగోల దాంకుం జేను 


8. మేము, 4. బొందుచు. 6. ముఖివిట్ల, 


శృంగార నంకీర్రనలు 


ఎమినేయటోయి ' నీవుయేమి నేసినా(డవు 
సాముకు విచ్చేయదు జవరాలు" నేండు 
దోమతెర మంచముపై తురుము వీడ6గను 
తామసించి లేవదిదె తల నొచ్చీననుచు 


ఎవ్వరిని దూరవచ్చు నెవ్వరున్నారి6కను 
పువ్వు సజ్జమీంద గాంగె పొలంతికి దేహము 
రవ్వగ వేంకటగిరి రమణ నీ కౌంగిటం 
ఐవ్వళించి యింతలోనె పరవశమందెను. 


ముభారి 


మతికం'బ వెలినున్న మంట (మాట?) మేలు 
చతురులౌటకంప జడులౌట మేలు 


ఇంటిలోననె వుండి హిళ౭వరులై యుండు. 
కంశె( బగయై యుండు కసరు మేలు 
ఆంటుకొని మరు(డొంటి ఆతివనే(పుటకం చె 
పుంటినావ్వుల విరుల పోవై మేలు 


తల్లివలె6 దానుందీి తాపమవుటకంజె 
ఆల్లంతనుండి కీడౌట మేలు 
వెల్లి గొని విట్టూర్చు వేండి చల్లెడికంటె 
లా ట్‌ ళా 
వల్లదపు చలిగాలి బాదలే మేలు 


అలయించి దొర కెడి అమృతపావముకం టె 
అలమి పెకొనెడి చేందెన మేలు 
మా యా 
కలయక కలయు వేంకటైై లపతికం టె 
తలపో(త వేదనల తమకమే మేలు 


శ్రి కౌంటోయి, క, అవ్వరాలు, 3, పొలితికి, 


28 


॥ ఎన్న 


/ ఎన్నః॥ 4! 


; పలవి॥ 
జా 


॥ మతి ॥ 


౫ మతి ॥॥ 


॥; మతి*॥ 42 


శ్ర థ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 
సామంతం 


అప్పుడే నే నీకు మోహపుటాలనై తినా ' 
కప్పకు నీ చేంత లంతకం ఇటో నేను” * పల్లవి 4 


ఇంచుకంత పనక్రైన* విల్లుచొరనీక నిన్ను 
వ. గా * 
లంచములడుగను ' నే అకిమమ్మనా 
వంచనిల నీకు వికై వలల జిక్కితి(. గాక 
కంచు6 బదినునకంత * కంటెంటో నేను ॥ అప్పుడే. 


సౌలపు మాటల నిఫ్రే చూప్పలనె జంకించి 
చలము సాదించ సీ* సత్యభామనా 
వలచి నేనిదె నీకు వసమై చిక్కితింగాక ' 
ర్త 
కలికి చే(తలనంత * కంటెంటో నేను ॥ అప్పుడే ౫ 


రేపు మాపు గోర( దమ్మి రేకులనే లేఖనవాసి 
రూపు నీకు. జెప్పిపంప రుకిమిణినా 
"తీపుల నిన్ను(గూడి తరువేంక టేళ విరి, 
గైైపు నేయంగావి (7) అంతికంటె(టో నేను. ॥ అప్పుడే॥ 40 


ర-వ రేకు [ లైరవి 


కోవిల పలుకదు కొమ్మావిలతల 
దైవిక మిదివో తలకిందాయ 4 పల్లవి ॥ 


ఇటువటు యిను(డిదె యెండలు గాసీ 
పటుగతి గిరుల నభములందు 
ఆటువలె. గప్పిన యంధకారమిదె 
విటలపుటలుకల నిక్కములాయ ॥కోవి ॥ 
1. పా. రే. మోహపాలనైతి -కవ్పకు. 8. లంకాంగంటింటో. 8. వనికింగావిల్లు 
4. అడుగ నీలకి. 5. వి. రే. ౧౭. ఐదమన నంళ. 8. పాదించ(గవే. 7. పా. రే. 
వళమయ్యితి(గాని. $. తలకంత. 


శృంగార సంకీర్తనలు 


వెగటునం దోంట౨ వెన్నెలగాసీ 
జఒగి( గలువకొంలకులుబ్బ6(గను 
ఆగపడి అటువలెనైనాం జెలి నీ. 
మొగమున(. గోవము ముచ్చటలాయ 


సొరిది నలుగడల( జుక్కలు గాసీ 
నరుదుగ నే సిట్టయినాను 
తిరు వేంకటగిరి దేవుని కౌంగిట 
కరణ మన్మథ గహణంబాయ. 


సాళంగనాట 


చాలు(జొలును భోగపమయమున మైమజపు.. 
పాలుపడునట యేటి బదుకురా వోరి 


ఇందువుఖి నిను గొంగిలించి లోపలి జగము 
కందునవి నీ బిగువు( గౌంగినే వదలె 
పొందైన వారితో. బొసంగ( గౌంగిటం జేర్చ 
బొందుగాదట యేటి పొందురా వోరి 


సెలంరనీ వాలు(గన్నులు మూసి జగమెల్ల ( 
గలయ. జీ/(కటెన గక్కానను వదలె 
జూ 
వపలచినంగనలు తమ వలసిన విలావముల... 
వలను నెరపనిదే(టివలపురా వోరి 


కొమ్మ సీవురముపై గోరు దివియుచు నాత్మ-- 
వనిమ్మైన నను(దాక విద్దరివి. దాకె 
దిమ్యరివి కోనేటితిమ్మ నీపై((వియము 
కుమ్యురించని దే(టి కోర్కిరా వోరి 


॥ కోవి* 


॥కోవిణ 44 


1 పలవపి 
ణా 


చాలు ॥ 


4 చాలు॥ 45 


8 శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


కాంభోది 
ఎప్పుడు గావి రా(డో యెంతదడవాయ కాలి. 
చప్పుడాలకించి మతి" జలుర ఎనమ్మా ॥ పలవి ॥ 
6 5 


ఇద్దరమదరిపాటు యేకాంకాన నాడుకొన్న- 
సుద్దులు దలంచిమేమ చురుక నెనమ్మా 
పెదగా( గస్తూరిబొట్టు పెటిన నాతండు గోర 
౧ అజజటీ టబ ళు 
తిద్దుట దల(చి మేను దిగులనెనమ్మా ॥ ఎప్పుడు ఇ 
దః “ 
పాయక యాతండూ నేను( బవ్వళించే యింటివంళ( 
బోయి పోయి కడు. జిన్న6టోతి నోయమ్మా 
తోయపు గుబ్బల' చన్నుదోయి మీ6ద వాండొ త్రిన... 
పాయపు( జందుల జూచి _(భమసితినమ్మా ' ॥ ఎప్పుడు ౪ 
కూడిన సౌఖ్యములందు కొదలేని వావి నా-- 


వేడుక మళఠి6 దలంచి వెరగాయ నమ్మా 
యీడులేని తిరువేంక కేకు(డీదె నాతోడి 


నాడిన ప్లే నాచిత్తమలరించె నమ్మా. ॥ ఎవ్పుడు ॥ 46 
ల ఆఆ 
సామంతలం 
ఎట్టియి:( జేయరా నీ వి(కనేలా నన్ను, 
దిటకుర పలుమారు పదివేలు వచ్చెను * పల్లవి ॥ 
టి లా 


ఇంత వేసితివి చాలు వింకనేలా తొల్లే 
యింతటివా(డని విన్నెణ(గనా” 
ఇంతులపై దయగలది(5ీ నేలా వీ. 
పంతములే నీకు(జెల్లో పదివేలు వచ్చెను * ఎట్టి ॥ 
1. విరే. ౧౦. గుండె. 1. పెట్రన యాతని గోర. 8. పా.రే. వవ్వళించి 


4. వి, రే, తోయగప్పు గుబ్బిచన్ను. $. నాతో. $, ని. రే. ౯౫. కుద్ధవవంఠం్య 
7. వి. రే. ౯౫. నేనెణంగనా. క. గలవింక. $. దక్కె. 


శృంగార సంకీర్తనలు 


ఇచ్చలాడకురా నాతో వి(కనేలా వీ. 
యచ్చలమ్ములే నిజమే యంగా 
యెచ్చరిక మజచితివి/కనేలా నన్ను 
పచ్చి నేయకురా యింత' పదివేలు వచ్చెను 


ఇసుమడించె నీచేత లి(కనేలా సీ_ 
కనుమాయలిన్నియు( గంటిమిగా 
యెనసి వేంకటపతి యి(కనేలా నన్నులి 
బనుపరచితివి'జ్టె' పదివేలు వచ్చెను. 


లలిత 


బండి దొక్కె+ బామునెక్కె./ బనులెల్లా( దక్కె 
ఆండ6 జిక్కె. గోపికలకందరికి మొక్కె 


ఈతడు దొంగిలె వెన యీత(డు నాకంటె వీన్న 


నేతం బాల నోలలాడె నిన్న మొన్న 
పాతకపు రాకాసిపల్లెలు చూరలుగొన్న- 
యేతరిపై నేరమి మాకే(టికి,క నెన్న 


కూరిమినీతండు దొల్లి కొనగొనలనే తల్లి (1) 
మారిపిళ్ళాడించెనే మారుదల్లి 
ఆరుమూరు నేసి విద్యలందరికి. బారంజల్లి" 
పారితెంచి వోలలాడె( బాలవెల్లి 


ముచ్చువలె విష్పుడుండె మూండులోకములు నిండె 
రచ్చ నేనె జూడరే రాతిగుండె 
తచ్చితచ్చి వింటినారి దనుజులనెల్లా6 జెండ 
పచ్చిదేరి వేంకటా[ది పానుపుగా( ఐండె. 


॥ ఎటి ॥ 
ట్‌ 


॥;ఎట॥ 47 
ట్‌ 


|| పల్లవి ॥ 


* బండి 


1 దండి ॥ 


॥ఐండీ॥ 46 


1. విజములాయ. ఏ. యింతవచ్చి వేయకుర మమ్ము. 8, సా,రే. 'నన్నుి లేదు, 
4. వి,రే, వరచితివిదె, క, వి.రే. ౧౫. న్నలీఠండు. $.వి.రే. ౧౭. మారిపిల్లాంగ్లిచ్చెనే. 


7. వి.రే, ౧౫. జిల్లీందారి. ఓ కెండి. 0, వి,లే. ౧౫. దేరి. 
3 


84 థ్రీ తాళ్ళపాక ఆన్నమాదార్యుల 
ఆహిరి 


ఓ యమ్మా వినరో యమ్మా 
మాయలా(డి మానిని 


ఈ యింతికి విభు(డిచ్చినాః చన... 
వేయెడా( టోవదిదిగదే' 
రాయంచ నడప్పల రాజసమ్మున 
పాయంపు రమణని బాయదు 


సారె సటములు సందడింపుచు 
టారీ( ఐయ్యెద సరుగనా 
దూరి రమణని. దొల(కు( గన్నుల 
సీరు నించదు విలువరే 


అంకించి పిలిచినప్పుడాో తిరు. 
'వేంక'పేశ్వరు వెరవని 
బొంకు లేని యట్టి పొందు చేకొని 
పంకజానన పెకొనో 


0వ రేకు. ్రీరాగం 


వద్ద పీకు నాతోడి వట్టిమాటలు 
ముద్దులు నీపై గునిసి మురిసీంటో యింకను 


ఈడ వచ్చి ప్రియము నాకేమి చెప్పేవిందా(కాం 
గూడినాకెకే ప్రియము గులుకరాదా 
వాడిక నిందా(క నీవు వచ్చిన నేరమికి 
సూడు. బాడు( జెనకీం టో సొలప్పం జే/ఠలనే 


ల. 


॥ ఓయ ॥ 


॥ ఓయ॥ 


॥1ఓటయ॥ 40 


1. వి. రే. ౯. డాంటొదమిదేగది. 1. నవ్చుడే,. 8. సా, రే. వెరపున. 


4. పా, రే, లేవిపొండు పొవగుకొని; క. వి. లే. ౯. ననంవైకొవి. 


౨ శ్రదీర్హము సంగీత సంబంధి. ఇట్టి వచ్చటచ్చటి గలవు, 


84 థ్రీ కాళ్ళపాక అన్నమాదార్యుఅ 
ముఖారి 


వెరతుమయ్య చూపు వేంటకాడ 
తరితీపు నేసి మమ్మింతటనె యేంచేవు ॥ పల్లవి ॥ 


ఉంటవింట( గప్పురాన నుల్చి నన్ను నే నేవు 
యింటి వారెవ్వరుంటా యెరంగవు 
కంటిమి నీ యవలింపు కరగి నేంబైకొన్న 
వెంట వెంట. దిరిగాడి వెతల. బెస్టేవు ॥ వెరతు ॥ 


*పీలరివై యేడనైనాం బేరుకొని పిలిచేవు 
క్చేరిన వారెవ్వరుంటా నెజ(గవు 
తాలిమి మీర(గ నీ చి తములో మెలంగంగ 
కొలూ(దనియ్యక యింతో కౌ6కల( బెప్టేవు ॥ వెరతు ॥ 


కొప్పులోని విరులు చెక్కుల జార. జెనకేవు 
*యెప్పుడై నా నెవ్వరుంటా నెజంగవు 
కప్పకురీ చెజంగు వేంకటరాయ చెమటల. 
దొప్ప(దో(గి యెవ్వతో పొందులకు నేంగితివి ॥ వెరతు॥ 62 


మాళవ(శి 


దుప్పటెల్లా జవ్వాదినే తొప్పందోంగె నీకడనేి 
వొప్పదా యింకేసి నీకు వో వలపా ॥ పల్లవి ॥ 


ఉ_త్తలపు విరవోన నుడుకుచు వయసు మీ(- 
'దెత్తినది సతి నీకు నిందుకొరకా 
వత్తునవి విచ్చేసి వనితల కుచముల ' 
వొత్తగిలి వున్నాండ వోహో వలపా ॥ ॥ దుపష్ప ॥ 
1. పొ, రే. చోంవు. 1. నిరే. ౧౨౦. ఇది మొదటిదరణముగా 'ఉంటవింటి 
శెండవదిగా నున్నది. 8. వి, రే, ఏలినజ్టెన్వరు నుంటా. 4. వి. రే. యెంతే, 
ర, ఎవుడు నీవెవ్వరుంటా. 6. పా.రే, కప్పకు చె. 7. వి. రే. వేంగేవు, క, వి. రేం 
తిఒ.. ఏకతాళి, $. నిక్కడన్నే. . = 


శృంగార నంకీ ర్తవలు 


విదుర గంటకి రాక నెలత పానుప్పుమీంద- 
నెదురు చూచీ నీకు నిందుకొరకా 
ముడితల కౌ6గిట ముంచిన కస్తూరి పీకు 
వుదిరెడి వరమున నోహో వలపా 


కన్నుల కలికి నింత కర(గించి కవుగిట 
ఎన్నిక * నేసితివి సీ విందుకొరకా 
చిన్ని చిన్ని నగవుల (శ్రీవేంకశేళ నసీ_ 
పున్నాండవొరపుల్లై వోహో వలపా 


సామంతం' 


'లంకెడి యట్టి మంచినవయనున మనకు 
_---- వేడుకలు దొరకుకెన్నండురా 


ఉదుటు6 జనుదోయి నీవురముపై( దనివార- 
నదిమి మోమును మోము నలమి యలమి 
వదరై న సీవితో వాలు(గన్నుల జంకె-- 
లొదవ నీ మీ6ద నే నొరగుపన్నండురా 


కలికితనమునం నాదు కప్పురపు. దమ్ములము 
కులికి నీ వదనమున( గుమ్మరించి 
పలచనగు గోళ్ళ నీ పగడవాతెర నొక్కి 
చెలువమగు నునుగంటి నేయు పన్నండురా 


గరగరని కురులతో కస్తూరివాననలు 
విరితావులతోడ వినర(గాను 
తిరు వేంఠటాచలాధిపుండ నిను( గూడి నే. 
నరమరచి సదమదములౌట* యెన్న(డురా 


॥దుపష్ప ॥ 


॥ దుష్ప॥ 58 


1 పలవి।॥1 
లి. 


॥ మదము ॥ 


॥ మదము ॥ 


॥ మదము ॥ 54 


1, పా, రె, ఎన్నికె, 1. తం. వ. కొంలోజ్సీ జంపెతాళల, $8. తం,(వ. సదమదంబొట, 


్రీ కాళ్ళపాక అన్నమాచార్యుల 
సౌరాష్ట్రం 
టబ 


ఊరులేని పొలిమేర పేరు పెంపు లేని [బతుకు 
గారవంబు లేని ప్రియము కదియనే(టికే ౫ నల్ల వి ॥ 


ఉండరాని విరహవేదన వుండని సురతసుఖమేల 
యొండలేని నాంటి నీడ యేమినేయనే 
దండిగలుగు తమకమనెడి దండలేని తాలిమేల 
'రెండునొకటి గాని రచన పియములే+టికే ॥ ఊరు ॥ 


మెచ్చులేనిచోట మంచిమేలు గలిగీనేమి వెలవు 
మచ్చికలేనిచోట మంచిమాటలే(టికే 
"పెచ్చుపెరుగలేవిచోట [పియముగలిగి యేమిఫలము 
ఇచ్చలేనినాటి సొబిగులేమి నేయనే 1 ఊరు ॥ 


టొంకులేని చెలిమిగాని పొందులేల మనసులోన 
శంక లేక కదియలేని చనవులే(టికే 
కొంకుగొసరు లేని మంచికూటమలర నిట్ల (గూడి 
వేంకటాదద్రివిభుండు లేని వేడుకే(టికే ॥ ఊరు॥ 55 


10-వ రేకు. సామంతం 


ఒద్దేల మొక్కేవో వుద్ధవుండా తన... 
ఉదండాలె చెలం నుదవు(డా ॥ పలవి ॥ 
దె గా 6 గు 


ఊరూర వలపులుద్ధవు(డా గ్‌ 
మోరుతుమా యింక నుద్ధవు(డా 
ఊరడించ వచ్చేవు వుద్ధవుండా తన-- 
వూరట చెలుములుద్ధవుండా ॥ ఒద్దే॥ 


. శృంగార సంకీర్తనలు 89 


ఒప్పలర మావురిసిన పుం. 
త్తష్పులు వెట్టించె నుద్ధవుండా 
చెప్పకు మమ్మి(5 చెలువుండాతండే 
వొప్పివుంశే( జాలు నుద్ధవుఃడా ॥ ఒద్దే ॥ 


గోపికల మమ్ము. గూరిమి(జిక్కించె-- 
నోపమింతేసి నేముద్ధవుండా 
చస ్ససనే మమ్మింత ప్రాణము నిలుప- 
మెం కా 
నోపె(గా తానైన నుద్ధవుండా ॥1 ఒద్దే ॥ 


తెగి తన్ను( గూడే తెరంగు దలంచి 
యుగములై నవి ఉద్ధవుండా 
పగటున మా మా ప్రాణము మాకి(క_ 
నొగరే తీపాయె నుద్ధవుండా ॥॥ ఒద్దే ॥1 


చెల్లించె మ్యాపేమ ,ఛ్రీ వేంక పేశుండు 
ఉా 
వుల్లమలర నేండుద్ధవుండా 
చల్లని కూటపు జనవిచ్చి మామా-- 
వొన్లైల్లం జెనకె నుద్ధవుండా ॥1 ఒద్దే 156 


ముఖారి 


పలుమరు వుట్ల పండుగను 
చిలుకు చిడుక్కని చింద€గను ॥1 పల్లవి ॥ 
ఊళ్ళ వీధుల వుట్లు కృష్ణుండు 
రాళ్ళు దెగిపడ6 దన్నుచును (వ్నంగను ఇ) 
'పెళు కఠిలు 'పెఠిలు చిఠిలని 
ఉం ళా ళ్‌ళ్ళా లం 
'పెళ్ళుగ _(మోనె పెనురవము పలు ॥ 


౫5-౬8 


శరీ 


ఫ్రీ కాళ్ళ్గపాక అన్నమాచార్యుల 


బంగా(గళ)రువిం దెల6 బాలు6 బెరుగులు 
ముంగిట నెగయుచు మో(దంగను 
కంగు కళింగు కఠింగు ఖణింగని 
రంగుమీరు "'పెనురవములై 


విగుగ వేంకటనిలయుండుట్టిపా... 
అగ్గలిక బగుల నడువ(గను 
భగ్గు భగిల్లవి పరమామృతములు 
గుగ్గిలి పదనుగ6 గురియంగను 


ఆహిరి 


చెడ్డ చెడ్డ మననుల చెంచువారము - ఆల-- 
దొడ్డివాః:డ పోవయ్య దూళికాళ్ళ రాక 


ఏంటి దాననై తినేమి యెవ్వతె నేన్రైతినేమి 
ఆ(టదాని నన్ను నీకు నడుగనేలా 
“మూట మా6టలనె కడు. మోవనాడవద్దు లేటి. 
వేంటకాండ పోవయ్య వెంటవెంట రాక 


ఎవ్వరి వార్రైరేమి' యేడనేడ నుండి రేమి 
దవ్వుచేరువలు నీకు. దడవనేలా 
నవ్వకుండంగానె వట్టి నవ్వునవ్వేవెవ్వరై నీ 
పువ్వక పూచెననేరు పోవయ్య రాక 


ఎక్కువ కొప్పయిననేమి యెంత గుబ్బలైన నేమి 
చక్కదనము వొగడ సారె నీకేలా 


॥పలు॥ 


॥వలు॥57 


1; పలవి।। 
ద 


11 చెడ! 
0౧ 


॥చెడ।। 
డి 


వెక్కసాలు మావి మాతో వేంకటేశ మా(మీ?) యింటి- 


యిక్కువకే పోవయ్య యింఠనంత రాక 


1. సా, రే, రైనవేమి,. 1, సా, రే. నవ్వేవిటునే/డు. 


1: చెడ్ల।। 560 
౧ 


శృంగార సంకీర్తనలు 
శుద్రదే4 
అ 
ఎందరి( జెనకేవేరా నీవు 
ఆందపు నీ మేన నలముచు! 
ఎక్కడికైనా విచ్చేసి యేరా నీవు 
వెక్కస మాదేవు వెజవక 
యిక్కువలంట(గ వచ్చేవేరా నీవు 
నిక్కు నీపేమ నెరపుచు 
ఎప్పుడు మానవు బిగువేరా నీవు 
కప్పురపు నోరం గనరుచు 
యిష్పుడె యింతేసి చేనేవేరా నీవు 
వొప్పదు నాతోడి వుదుటులు 


ఏతరుజీ( దలంచితొ యేరా నీవు 
కాతరాన నన్ను( గలయుచు 
యేతరి వేంకపేళుండ యేరా నీవు 
బూతులమాటాడి పొదలేవు 


హిజ్టీజీ 
తరుణిపై మరునికి దయలేదు నీవు 
మరునినే పోలితి మరియే(టిబదుకు 


ఎదురు చూచి చూచి యింతక యేమౌనో 
హృదయము రుల్లనీ* విటుదలంచి 


పొదల తీగెలయింట.( టొరలి తయీనొనో 


మదిరాక్షికొకమైన మరియేటిబదుకు 


శ్ర! 


॥ పలివి॥ 
ళా 


॥ ఎంద ॥ 


॥ ఎంద ॥ 


॥ఎంద॥ 50 


॥ తరుణీ ॥ 


1. వి. రే. ౪౧-౧౧౨ వీ(సేమ నలయుచు. 1. వి. రే.39 -౪౪. రుళ్లనియిటు. 


8, పొదలి. 


శ 


థ్రీ కాళ్శపాక అన్నమాచార్యుల 


చెలుల దూరిదూరి సిగ్గననేమొనో 
తల(చి తలచి గుండె తల్లడించీని 
కల విన్ను(గని లేచి గక్కన! నేమొనో 
మలసి వెన్నెలమంట మరియే(టి(బదుకు 


ఇంతి. గలయకున్న'" నింక నెంత యౌనో 
పంతపు వేంకటరాయ భయమయ్యాని 
ఇంత నీకరుణీ ని(క నెంత యౌనో 
మంతనమింత లేకున్న మరియే(టి (బదుకు 


రామ(క్రియ* 


వద్దే గొల్లైత వదలకు వే-నీ_ 
ముద్దు (ముద్దు) మాటలకు మొక్కే మయ్యా 
౧ ౧ 


యేలే యేలే యేలే* గొల్లెత 
నాలాగెజ(గవా నన్ను నేంచేవు 
చాలు(జాలు ని౦కంజొలు నీరఠచనలు 
పోలవు బొంకులు పోవయ్యా 


కానీ కౌనీ కానిలే* గొల్లెత 
పోనీలే నీవెందు వోయినను 
మాని మాని పలుమారు( జెనుకుచు మా_ 
తోవిటు సొలయక తొలవయ్యా 


రావా రావా రావా గొల్లెత 
(శ్రీ వేంకటగిరి” చెలువు(డను 
వీవె నీవె నను నించితి కౌగిట 
క్రై వళ మైతిని. గదవయ్యా 


॥ తరుణీ ॥ 


1 తరుణి ॥ 60 


॥వదే ॥ 
ద్‌ 


1వదే॥ 
యది 


॥;వదే॥ 61 
చం 


|. వి. రే. ౪౪ గక్కున, 2, గలయకుంటే, 8. ఇంతా వీకరుణచే,64, వి. రే. 8౧ 
యేకతాశళి. 5. సా,రే. ఏలేయాలేయాలే. €. వి. లే. 8౫. కావీగొ. 7. కటనతి? 


శృంగార సంకీ _ర్హృనలు 
11వ రేకు. ఇద్ధవసంతం 


మెచ్చితి ఐళ€6 వోరి మేటిజాణ నన్ను( 
ఐచ్చి చేనేదింత సీకు( బంతమా లోకానను 


ఏకతాన సొలసి నేనేమి నీతో. బలికినా 
ఆకెత్‌'నే విన్నవించేవాపంగ లేక 
పెకొని వలచి కిందుపడిన యింతులమా(ట 
కాకు నేనే మగవాడు గలడా లోకానను 


చక్కగా నేందీసిన సన్నపు నీపై రేక 
యెక్కువ నాకెకే చూపేవేతులకును 
మక్కువ నిలుపలేని మగువల వెలిపచ్చి 
వెక్కసమయినవాండు విభు(డా లోకొనను 


ఉండలేక చేతనున్న వుంగరమిచ్చిన( టోయి 
వెండియు నాకెకేయిచ్చి విజ్ఞవీంగేవు 
కండగట్టుకొంటివా వేంకటరమణు(డ దీన 
ఐండునేసితివి నన్ను బాపురా లోకానను 


ముఖారి, ఏకళతాళి 


సన్నపు నవ్వు(జూపుల చల్లులాండి యిష్పు-- 
డిన్నివిధముల మించె నిదివో తపము 
ఏడువిలువుల పై.డిమేడమీ(ద నుండి విన్ను. 
జూడ వేడుకైన మించుంజూపు'లాండి 
వాడుచు నీకునెదురు వడి.జూడ నంతలో నీ_ 
వేడనుండో విచ్చేసితివిదినో తపము 
1. పా. రే. మంచిచూపు. 





48 


॥ పలవిః 
ఉం 


॥ మెచ్చి 


॥ మెచ్చి ॥ 


॥ మెచ్చి॥ 62 


॥ పలవి ॥ 
ళా 


॥ సన్నపు॥ 


శీ4 


(శ్రీ కాళ్ళ్గపాక అన్నమాచార్యుల 


కొత్తలయిన మాణికపు కొలువుటోవరిలోన 
ము_శ్రేల! చెజంగుదూలు మురువులా(డి 
తత్తరానం దమకించి తరుణికోరీకలెల్ల లై 
ని త్తునని విచ్చేసితివిదివో తపము ॥ సన్నప్ప ॥ 


పుప్పొడితావులు చల్లు పువ్వులచప్పరములో 
కొప్పు నన్ను(* బెట్టమన్న గుబ్బలాండి 
తెస్పలుగ నిను(గూడి తిరువేంక పేళ నిన్ను- 
నెప్పుడు. బాయకున్నదిదివో తపము ॥ సన్నపు ॥ 68 


ముఖారి 


కలగన్నచోటికిని గంప యెత్తిన యట్లు 
ఆలవు మీటిన దెట్ల నమ్మా ॥ పలవి ॥ 
౮ . గా 


ఎలయింపు( గడకంట నెన్నండో వొకనా(డు 
చెలంగి తను నతడు చూచినవాండట 
పొలింతి యదిదల(చి యిప్పుడు మదనవేదనల__ 
నలసీ ని(కనెట్లనమ్మా ॥ కలగన్న ॥ 


ఎజుకయును మజపుగా నే(టికో వొశనాండు” 
కెజలి తను నొవ్వ6 బలికినవా(డట 
తలినదియె చెలి యిపుడు దలంచి పరితాపాగ్ని_ 
నఅగీ ని(కనెట్లనమ్మా 1 కలగన్న ॥ 


ఇయ్యకోలుగ( గలసి యెప్పుడో యిదెనేండు 
నెయ్యమున చెలిలోన నెలకొనెనట 
తియ్యముల సటకా(డు తిరు వేంక పేశ్వరుండు 
ఆయ్యో యి(కనెట్లనమ్మా ॥ కలగన్న ॥ 64 


1. వి.రే, ౮౩. ముళ్యాల. ఏ, నిన్ను $, ని.దే. ఒళ8. కోయిదెనేడు.. 


శృంగార సఠికీర్తనలు 
కాంభోది 


పొందెటు(గుదునందువు భోగినందున్న నీ. 
యందరు సతులకు నేనాకు మడిచిత్తునా 


ఎవ్వతెకై నా జనవిచ్చేవు మెచ్చేవు నీ_ 
నవ్వులకై నాను మన్నన జూచేవు 
ఆనవ్వలి' యివ్వలి నీ యంగనల వొద్దను 
పవ్వళించి వుండగా నే బాదములొత్తుదునా 


ఏపున నెక్కడికైనా నేంగేవు దాంగేవు నీ. 
కోపాన నాతోనై నా" మేకులు 'నేనేవు 
వైపున నీవెందుండై నా వచ్చిన నేనంతలో__ 
నోపికనప్పుడు నీ కూడిగాలు నేతునా 


వేడుకలెందై నా బారవేనేవు నీ_ 
వాడికచేంతలెన్న్నైనా వన్నె వెప్టేవు 
ఈడు లేని తిరువేంక కేశ కూడితివి నన్ను 
వాడుచు నీ తోడ నేను వాసి చూపంగలనా. 


పాడి 


సుతుని నరకుని. జంప( జూచినాండవు సుమ్మీ 
వతి నన్ను( ధల౧చళ మానిన నీకాన 


ఎత్తుక నీతోడంబుట్టు హిరణ్యకశిపుని 
నెత్తురు దాగితి సుమ్మీ నేండే రాకుంయే 
ఉత్తలాన నేడనైనా నుండుదువో యని భీతి 
.. .విత్తరముగా బెట్టితి పెట్టరాని యాన 


శీర్‌ 


1 పలవి॥ 
ళా 


1పొందె॥ 


1పొందె॥ 


॥పొందె॥ 65' 


| పలవి॥ 
(౧౧ 


॥ సుతుని ॥ 


ఎరపాశతవ్వలపటువ్వలిప్‌ 2 నశ నాతో నేనే 8. సారే. వేసీ కూడి. 


44 థీ శాళ్ళ్గపాక అన్నమాచార్యుల 


కప్పుక నీ మేనమామ కంసుని ప్రాణానకు 
తప్పినవా(€డవు సుమ్మీ తడసిఠేను 
ఇప్పుడి ప్లే నీవు రాని యీరసాన6 (వియములు 
చెప్పలేక పొడిచితి చెడుగైన యాన 


సిరుల మేన మర౦ది శిళుపాలు నీ విశ్ణు 
పొరిగొంటివి సుమ్మీ పోయిళే నీవు 
తిరువేంక 'పేశ నన్ను. దివిరి కూడి (డే?) వని" 
కరుణ బెట్టితి నీకు. గపటాన నాన 


శుదవసంతం 
థం 


చాలదా యీ చనవులు 
'మేలపు నేంతల నిన్ను మెచ్చించ గలిగె 


ఎంతటిదిరా నిన్ను విందా(క రానీక 
పంతమాడి వలపించి బాసగొన్నది 
ఇంతి నో(చినట్టి నోము యెటువంటిదో నీ... 
చెంత(జేరి నీ మంచి చెక్కు నొక్కంగలిగె 


ఎవ్వతిరా నిన్ను నెలయించి తన విండు.. 
జవ్వనము విలువిచ్చి జుట్టి గొన్నది 
అవ్వల దాని భాగ్యమది యెట్టిడో నీవు 
పవ్వళించు. పరుపుపై పవ్వళించం గలిగె 

ఎట్టిదిరా నతి నిన్ను యింటిలోన వెళ్ళనీక 
పట్టుకొని కొంగిటిలో. బాయనీనిది 
అట్టె నిన్ను తిరువేంకటాదీళుడా నీవు 
దట్టించు సీ కౌంగిటిలో తగులంగం గలిగె 

1, వి, లే. ౧౦౩ లుని నికే, 1. కూడేనని. 


॥ సుతుని ॥ 


॥సుతుని॥; 66 


॥ పలవి॥ 
ఉం 


| చాలి ॥ 


॥$ చాల॥ 


॥;చాల॥! 6? 


శృంగార నంకీర్తనలు 47 


1?.వ రేకు ఆహిరి 


చక్కదనములచేత జవ్వన భారము చేత 
యెక్కడౌటా( గానది(క నేమి నేతమే ॥ పల్ల వి ॥ 


ఒయ్యనె బంగారు తూ(గుటుయ్యాల మంచముమీ(ద 
పయ్యెద చెజ(గు జార( ఐబవ్వళించి 
ముయ్యక మూసిన రెప్ప మూయుచు. దెఠచు. గాని 
నెయ్యమున జూడనేరదేమి నేతమే ॥ చక్క ॥ 


ముత్తేల గద్దియమీ(ద ముద్దుల కురులు దూల-- 
నొత్తిలి యొకతె మీద నొరగుండి 
విత్తగించి చేతనున్న చెంగలువ బంతి( జెక్కు-- 
లొత్తు(గాని మాటలొల్ల దేమి "సేతమే ॥ చక్క ॥ 


కమ్మని తావులతోడ కన్నుల నవ్వులతోడ 
చిమ్ము( జమటలతోడ( జెలువొంది 
కొమ్మకు నేడు(గలిగె కోనేటిరాయని పొందు 
నెమ్మనము దా(చ నేరదేమి నేతమే ; చక్క ॥ 68 


ఆహిరి 


దవ్వుల నుండవే యాల దగ్గరేవు ఆత(.. 
డెవ్వరౌతా నెజి(గవిదేమే చెలియా 1 పల్లవి ॥ 


ఒద్దికతో చనుదోయి నొరయుచు కంట-- 
నద్దలింపుచు( దిప్టేవు అమ్మమీ(దను 
ముద్దుమోము విరియించి మురిసేవు ఇంత 
వద్లువో ఆతనితో గర్వము నీకు(జెలియా + దవ్వు ॥ 


శరీ 





(భీ శాళ్ళపాక అన్నమాచార్యుల 


బొమ్మముడి జంకెనల( బొలయుచు మోవి. 
దమ్మచూపి నన్న నేసి తనరేవు 
చిమ్మేవు నీ చెమటలు చెక్కుమీంద ఓ- 
యమ్మరో యాతనితో చొయ్యార మేలే చెలియా ॥ దవ్వు ॥ 


'మొరయు మెజ్టలు పాదమున మెట్టి 
చెరంగులోపల గోరం జెనకేవు 
కర6గి వేంకటపతి కౌంగిట నీ_ 
నెరతనములు చూపే నేర్తువా చెలియ- ॥ దవ్వు ॥ 60 


శంకరాభరణం 


తరుణీ నీ యలుక కెంతటిదింతీనీ వేళల 
గరుణించంగదఠ వేంకట లనాథా ॥ పల్లవి ॥ 
| ళ్‌ ణా 


ఒకమారు సంసార మొల్ల 6 బొమ్మని తలంచు 
_ఒక మారు విధినేంతలూహించి పొగడు 
ఒకమారు తను(జూచి వూరకే తలవూ(చు- 
నొళమారు హర్షమణన నొంది మే మజచు ॥ తరుణి ॥ 


విన్ను( జూచి వొళకమారు నిలువెల్ల (6 బులకించు 
తన్ను( జూచి వొకమారు తలపోసి నగును 
కన్ను దెరచి నినుంజూచి కడు సిగ్గువడి విలిచి 
యిన్నియును. దలపోసి యింతలో మణచు ॥ తరుణీ ॥ 


వదలైన మొలనూలు గజీయించు నొకమారు 
చెదరిన కురులెల్ల6 'జెరుగునొకమారు 
అదనెరి(గి తిరువేంకటాధీశ పొందితివి 
చధురు(డవ్ల నిను. బాయంజాలదొక మారు. ఇతరుణీ॥ 70 
1.. పా.రే. మాననేత్తు. 8, సారే. దిత యీవేళ. 8. ని.రే. లాం మైమం 


శృంగార సంకీర్తవలు 40 
బౌళి 


మోహము నేయించుకొని మురినేవు సీ_ 
సాహసములె' దురా చదురాలికిపుడు. ॥ పల్లగి ॥ 


ఒక్క చక్రమె నీకునున్నది గాని, యింతి-- 
రెక్కల చాల పో ర0డు గుబ్బలు 
మక్కువ 'సేయించుకొని మలనేవు నీ_ 
చక్క(6దనమెదురా జవరాలికిపుడు ॥ మోహ ॥ 


సీలమేఘము చాయ నీమేను గాని పెద్ద- 
నీలమేఘమే పో నెలంత కొప్పు 
జాలి. బొరలించేవు సతిని నీవు సీ_ 
తాలిములెదురా తరుణికి విపుడు ॥ మోహ ॥ 


మరుని ప్రతినిధి నీ మహిమ గాని ఆ- 
మరుని సంపదే పో మగువ నేండు 
తిరువేంక పేళ పొందితివి గాని నీ 
సఠనము లెదురా సకియకు నిపుడు. ; మోహ ॥ 7] 


పొడి 


వచ్చె(చ్చే*)రా మా యమ్మతోడు వన్నెలుగావు నీ. 
మచ్చరములెల్ల మావి మందకే(గ నియ్యరా ॥ పల్లవి ॥ 


ఓసోసి యెందు వొయ్యేవే నొయ్యారపుగొల్లై తా 
దోనము మమ్మునంటక తొఅ(గరటు (రా ఆటు?) 
మూసేవే గుబ్బల. గొంగు మురీపెంపుగొల్రె తా 
మాసినది చీరకొంగు మందకే(గ నియ్యరా ॥ వచ్చె ॥ 
1 వ. లే. ౧౪-౮౧. వానమెదురా.. 1. వి.రే. (౧౪రో ఈ చరణములేదు.) 


౮౧, మండేది. 8. ని. రే. వేంకటగిరి దేపుండ నేండు నీ. 
డీ 


650 . శ్రీ తాళ్ళపాక అన్నమాభార్యుల 


సాన దప్టేవే మాటలే చల్లజంపు గొల్లెఠా 
నేనేమి బాతూ నీకు నెరజాణా 
కౌనిలే రావైతివిగా గవ్బీచూపుగొల్లెతా 
పా జల 
మానమువంకో(. జూడక మందశకే(గ వియ్యరా 1 వచ్చె 1 


జంకించేవే బొమ్మలను జవ్వనంపుగొల్లె కా 
వేంకటవిభు(డ నీకు వెరతుమయ్య 
ఆంకపు గుబ్బలను నన్ను నదిమేవె గొల్లెతా 
మంకు గూటములు మాని మంగకేంగ నియ్యరా. ॥వచ్చె॥ 70 


దేసాళం 


కులుకక నడవరో కొమ్మలాలా 
జలజలన రాలీని' జాజులు మా యమ్మకు ॥ పల్ల వి॥ 


ఒయ్యనే మేను గదలీ నొప్పుగా నడవరో 
గయ్యాళి * శ్రీపాదతాంకు కాంతలాలా 
' పయ్యెద చెజంగు జారీ భారపు గుబ్బల మీద 
ఆయ్యో చెమరంచె మా యమ్మకు నెన్నుదురు ॥ కులు ॥ 


చల్లెడి గందవొడి మైజారీ నిలువరో 
పల్తకి వట్టిన ముద్దు( దబిణంతులాల 
మొల్ల మైన కుందనపు ముత్యాల కుచ్చులదర 
గల్ల నుచు. గంకణొలు గదలీ మాయమ్మకు ॥ కులు ॥ 


జమళి ముత్యాలతోడి చమ్మాళిగి* లిడరో 
రమజీకి .మణుల నారతులె త్తరో 
అమరింఒ'* కౌగిట నలమేలుమంగనిదె 
సమకూ డె వేంక పేశ్వరుండు మాయమ్మకు ॥కులు॥ 70 


1. వి, రే. ౩౨-౬6. జలజల రాలీజా. 1. సమ్మాళిగ, 8, అమరించెః గొంగి,. 
* ఇది కూడని సమాసము. ఇట్టి చిల్లరతోషముల కీవాజ్య్మయపహజన పట్లింపులేదు. 


శృంగార నంకీ ర్తశలు క్‌! 
18వ-రేకు. “ఆహిరి 


కొమ్మ తన ముత్యాల కొంగు జార(గ( బగటు. 
కుమ్మరింపుచు( దెచ్చుకొన్నదీవలపు ॥1 పల్లవి ॥ 


ఒయ్యారమున విభువి వొరపు గను(గొవి రెప్ప 
ముయ్యనేరక మహా మురిపెమునను 
కయ్యంపు6 గూటమికి( గాలుదువ్వుచు నెంతి 
కొయ్యతనమున( దెచ్చుకొన్నదీవలపు ॥ కొమ్మ ॥ 


పైపైనె ఆరగింపకుము పన్నీరు గడు_ 
తాపమవునని చెలులు దల(కగానే 
తోపు నేయుచు( గెంపవు దొలంకు. గన్నుల కొనల 
కోపగింపుచు( దెచ్చుకొన్నదీవలపు 1 కొమ్మ ॥ 


ఎప్పుడును బతితోడ నింతేసి మేలములు 
ఒప్పదని చెలి గోర నొత్తంగానే 
యెప్పుడో తిరువేంక పేకు కౌగిట గూడి 


కొప్పుగులుకుచు. దెచ్చుకొన్నదీవలపు ॥; కొమ్మ ॥ 74 
ముఖారి 

పొదలు' గీ సొబగెల్ల పోదేల కొల 

తుదలేని సీ మేలు. దొరకె(గా నాకు . 4 పల్పివి ॥ 


ఓడలిపై నీచెమట వూరు వాడెడు! చెలమ 
జడియు నీతమకంబు సంత తగరు 
కడగంటి నీచూపు కట్టు వదలిన కేపు 
వడి విన్ను( గరంగింప వశమా నాకు 





1. పారే. పొదలి; ఏ, పీక; 1. వి.రే.౧. వాడేచె. 


6? 


థ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


చిలువవ్వు నీపలుకు జిగురు చుట్రిన కఠిడె 
తెజవలకు నీ మోవి తెరువుపెసరు 
పజచు నీనును6(జే(త బట్టబాయిటి యీ(త 
తలి నిన్ను( బైకొనంగ! దరమా నాకు 


చెలువంపు నీచెలిమి చెజకు వండిన పండు" 
కెలపు నీ యలుక తంగేటి జున్ను 
చలివాపు నీచనవు జాజులు( ప్రపాదంబు 
కలిగె సీకరుణ వేంకట విభుండ నాకు 


ఆహిరి 
మళచ్చిశల మొగసిరి మందులాండ సీ_ 
కిచ్చిన దేహమిది యెట్టయిన( జేయరా 


ఓడక యెక్కడనైన నుండి నీవు 
వేడుకతో మాయింటికి విచ్చేయంగాను 


వాడుమోము( జూచి నవ్వువచ్చు€ గాని కోప 
మేడం దెచ్చుకొన్న రాదు యెక్తైనా. జేయరా 
మ్మ్‌ 


ఎంతవొద్దు వోయిమైనా యిటునీవు 
వింతలేక్‌ మాయింటికి విచ్చేయంగాను 
చింతతో నీ కెదురు చూచితి6 (చెద) గాని 
యెంత నా( బాయదేను యొట్టయినా( జేయగా 


కుంకుమచెక్కుల మెటు6గ్గులతోడ తిరు. 
వేంక పేశ మాయింటికి విచ్చేయంగాను 
వంకలాడి నిను. గూడవలెంగాని 


॥ పొదలు ॥ 


॥ పొదలు ॥ 75 


॥పలవి॥ 
(గ్రా 


॥ మచ్చి (| 


॥॥ మచ్చి ॥1 


యింక విన్ను. బాయలేను యొట్టయినా( జేయరా. ॥ మచ్చి ॥ 76 


శృంగార నంకీర్తనలు 58 
ఆపారి 


వలపు నిలుపలేని వారము నేమటుగాన 
పలుమారు. బట్టుకొన్న( బయికొన వేలరా- ॥ పల్లవి ॥ 


ఒత్తి నీవాడినమాటకోరువ( జాలక నే-_ 
ముదత్తరమిత్తుము గాని ఊరకుండలేమురా 
బత్తి గొట్టానం బెట్టింగ( దినిలేదు వోరి సీ_ 
చి త్తమింకేకాని యింక( జెప్పనేమున్నదిరా ॥ వలపు ॥ 


కాంకలం బెరీగినట్టి కళవళమున నిన్ను, 
దా(కనాడుదుము గాని తడవుండలేమురా 
యే(కటి. జెందినయట్లి యింతుల మాటకు నీవు 
సోంకోరువవలె. గాక చురుకనరాదురా ॥ వలపు! 


సారెకు నీవెడసిన వైంచలేము నీవు 
చేరువనలిగి మమ్ము( జేకొనవేరా 
ధీరుండవు కోనేటితిరు వెంక పేళ నన్ను 
గారవించి యిట్లానే కరుణించ( గదరా, ॥ వలపు॥ 7? 


శంకరాభరణం 


అహో సురతవిహారోయం 
సహజ పరాజయశంకా నాసి ॥॥ పల్లవి || 


యమునాకూలే* నుమలకాగృ హే 
విమలనైకత వివిధస్థలే 
రమణీరమణౌ రమతస్తయో 
(పమదస్య పరాత్పరం నాస్తి ॥ అహో ॥ 
_ 1. వి. రే. ౮౮. హితలకాగృ్భహే. (ఈ పాఠమునకు 'యెమునాకూలే” అను 
పూర్వార్థపాళము కారణముగా నుండి యుండును). 2. పరాపరం, 


ర్‌4 


(ఫ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


రజనీ కావా ప్రాతః కింవా 
త్యజనం భజనం తత్కి౦వా 
విజయః కోవాపజయ:! కోవా 
భుజపరిరంథ స్ఫుటం న్సస్తి 


చీనాంకుక రంబిళ మేఖలాని.. 
శానే జఘనం తరతి సతి 
మానవికలనే మానినీమణే (12 
హీనాధిక పరిహ్మృ్మతిం నాస్తి స్త్రి (తిర్నా బస్తిం 


కింవా మిళశనం కింవాఒ మిళనం 
త్వం వాఒహంవా తన్నా_స్తి 
సంవాదో వా సరసః కోవా 
కింవా వాచ్యా [క్రియా నాస్తీ 


ఆదిదేవ పీకఠాంళశుక బద్ధా (7)-- 
'న్వేద సురఖి కాశ్మీరజలం 
_సాదురుంహ్య (రూవ్యూ?) లజ్ఞావివశతయా 
ఖేదేన వచః కించిన్నా స్త్రి (బో 


వరకుచాాగ సంవ్యానం కరేణ 
హరొ పరలీ పరిహరతి సతి 
సరసలోచనంచల (నాంచల?) వివశతయా 
తరుణ్యాం చ్తైతన్వం నాస్తి 

' సురతా.త,ళమ సుఖం కింవా 
వరలజ్డా సొవా కావా 


పరవళతను వైళవం కింవా 
* నిరతాం తయో నికృతిం నాస్తి (7) 


॥ అహో ॥ 


[| ఆహో ల! 


॥ అహో ॥ 


|| అహో 4 


(1 అహో 11 


1 అహో || 





1 సారే.నిశేే భజ" 1 8. ని.రే, తంవా, 8, సా,రే, తంనాన్లి, 4, సా,రే, 


వి.రే.[కియాంనాన్లి, 5. వి.రే, హరంవరి. శి, ని.ర.. లో ఈ చరణము లేదు, 


* 'నిరతంయోర్సి కృతిర్నాస్తి? 


శృంగార సంకీర్తనలు ర్‌ర్‌ 


పరిమళ భరిత (పచుర సుశీ. ల_ 
వరమృదువాయౌ వాతి సతి 
తిరు వేంకటగిరిదేవ రాధయో.__ 


స్పరసఠతి సుఖ్యశాంతిర్నా స్త్రి. ॥; అహో ॥ 76 
14.వ రేకు. శ్రీరాగం 
విరహమొ సంథోగంబుల! వెడుక శృంగారమొ యిది 
సరసిజముఖి(గని పాణము జల్లనం గలంగెడినః ॥సలవి॥ 
మ గా 


కుటిలాలకి మైంబూసిన కుంకుమగంధపు రసములు 
చిటిపొటి చెమటల. బెనంగొని ఉప్పిలి రాలంగను 
వఫిటరాయని దయలరమ్ములు వీ(వున వెడల(గ నా(టిన 
తొట తొట6 దొరిగిన నెత్తురుతో, దులదూగెడినే 1 విిహ॥ 


మృగలోచన చను(గవపై మెతత్తిన కమ్మని తావుల 
మృగమదమంటినచోల్న మెటు(గులు వారెడిని 
చిగురాకున మరు(డేసిన ' చిచ్చరబాణంబులచే 
ఎగసిన పొగలై తోంచి నేవని చెప్పుదునే ॥ విరహ ॥ 
యోగవియోగంబులచే నొఎగూడిన యీ చెలియకు 
నాగరికంబుల చే(తలు నటనలు మీర6గను 
శ్రీగురండై. చెలువొందిన శ్రీ వేంకటగిరి నిలయుని' 
థోగించిన సరిణామపు పొందులు దెలిపెడినే. ॥ విగప- |; 79 


సాదరామ[క్రియ 
"చెలియకు విరహపు వేదన సేయని సింగారందిది 
సౌొలవక వలపుల ముద్రల చొప్పులు మాపకు,డీ. ॥ఎల్లవ॥ 


1 సారే. పలభోగంలో. 2. వి.రే. ౧౧౪. గరంగెడీవి. 8. తోంచెడి. 4. గిరి 
_రాయండు. 5. దలంచెడివి. క. ని.రే. ౯౪. ఈ పల్లవి పాఠము *ఎక్కిడ!జేనివ 
విదుఖును యీ చి త్తజు బాణాజ్ఞులచే:నొక్కులు దే రెడి రొంలకు నొవ్చులు వేయకుండీ' అని, 


౪01 5-!3 


68 (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


కిక్కిరిసిన చనుగుబ్బలు గీ(టిన( బగిలెడి నయ్యో 
పక్కన గనుకలి దాంకీ. బయ్యెద దెరవకుండీ 
'వెక్కసమగు ముఖకాంతికి వెడవెడ మరు(గై తోంచెడి 
చెక్కుల చెమటలు గందెడి చేతులు వెట్టకుండీ. ॥ చెలియ॥ 


అంగన మేనికి బులకలు అడ్డము దోంచెడి నయ్యో 
బంగరు మొలకలవంటివి పెపె( దుడువకండీ 


తొంగలి 'రెవృల 'కెలంకుల తొరిగెడి కన్నుల 'మెరు(గులి 
ముంగిటవేసిన చూపులిమురిపెము మానుపుండీ (7) ॥ చెలియ ॥ 


శిరువేంకటపతినింతికి. దెచ్చెదమన(గా నయ్యో 
కరుణించినవా(డాత(డీ కళవళమందకు(డీ 
తరుణీమణి మా దేవుని. దగ గౌంగిటీ్‌ సౌఖ్యంబుల 
+- పరవళమందినదేమో పలుమరు( బిలువకుండీ. ॥ చెలియ॥ 80 


పొడి 


ఆంత నేయకుండితే నే నాంటదాననా 
సంతపునీ బిగువెల్లి బయట వేయింతునా" ॥ పల్లవి ॥ 


కూరిమి సతుల థీకి గోర నన్ను" నంటనీక 
సారెకు( దప్పించు కొంటా సాము నేసేవు 
యేరా నీకు నింత వెరపిటువంటి నిన్నునే పో 
జీరలు మేనెల6ి జేసి సిగ్గు విడిపింతునా'" ॥ అంత ॥ 


మొక్కుచు( గెమ్మోవి మీ6ద మోపనియ్యవేర పల్లు 
'వెక్కసపు తమకాన విజ్ఞ వీలేవు 
చిక్కి.తి వెక్కడికి విచ్చేనేవు నిన్ను నే 
దక్కగొని మదన విద్యలనే చొక్కింతునా *' ॥ అంత్‌ ॥ 
1.. వలుమరు చేతుల. దుడువకు(డీ, 2. రెప్పల మజి(గుల తొలకరి మెరుంగుల 
కన్నుల. $8. ముంగిటవేవెడింజూపవులు, 4. శరుణించెను దేవుండు. 6. యీశనితో 
తగు కౌంగిటి. 6, ని, రే. ౯౪, కుండిననే, 7, వేయింతును. 8. సా,రే. గోరు 
నన్నునంట. 8. ని, రే. వొళ్ళెల్ల, 10. పింతును. 11. వెడవీంగేవు, 12. క్కింతును, 


శృంగార సంకీర్తనలు 57 


ఎక్కువ నామేని జవ్వాదిందరు( దెలి నేరంటా 
మిక్కిలి నీ మేనితావి మెరయించేవు 
చక్కవి వేంకటగిరి స్వామి నన్ను( గూడితివి 
గక్కూన నాచూపు నీకు గావలి వెట్టింతునా ! ॥ అంత ॥ 8! 


నాదరామకియ 


ఏమొకొ చిగురుటధరమున' యెగనెడ+ గస్తురి నిండెను" 
భామిని విభునకు [వాసిన పిక కాదుగదా ॥1 పల్ల వి ॥ 


కలికి చకోరాక్షకి. గడకన్నులు గెంపై తోంచిన 
చెలువంబిష్పుడి దేమో చింతింపరె చెలులు 
నలువున( (బాణేశ్వరుపై నాంటిన యాకొన చూపులు" 
నిలువున( బెభుక(గ నంటిన నెత్తురు గాదు గదా ॥ ఏమొ ॥ 


పడ౦తికి చనుంగవ మెటుంగులు* పై పె బయ్యెద వెలుపల 
కడు మించిన విధమేమో కను(గొనరే చెలులు 
ఉడుగని వేడుకతో(* బియు( డొదత్తిన నఖ శశి రేఖలు 
వెడల(గ వేసవికాంపు వెన్నెల గాదు గదా ॥ ఏమొ ॥ 


ముద్లియ చెక్కుల 'కెల(కుల ముత్యపు జల్లుల చేర్చుల 
అ గిం 
వొద్దికలాగు" లిపేమో వూహింపరె చెలులు 
గద్దరి తిరు వేంకటపతి కామిని వదనాంబుజమున 
అద్దిన సురతపు( జెమటల' అందము గాదుగదా ॥ ఏమొ! 62 


(శ్రీరాగం 
చిమ్మకువే గోళ్ళంత జీరలయ్యిసి 
చిమ్ము( జెమటల'” నిన్ను6 జిక్కించె నత౭డ: ॥ పల్లవి ॥ 
1. ట్టింతును, 2, ని. రే. ౯౩. చిగురట అధరము, 3. సించిన శ. శ్వరుమది నాటంగం 
జొచిన చూ. 5. పడతుక చనుగవ మెరు(గు9, 6. _పషేమంబున(బియు, 7. మెరుగు 


లివేే 8, సా.కే, పతి కొంగిటి యధరా మృతముల అద్దిన సురతప్ప వేళల అందము. 
9. వి.రే, ౫౪. జమ్మటల. 


58 కాళ పాక అన్నమాచార్యుల 


కులికి నవ్వకు వే కొప్పు వీడీవి బెట్టు. 
పలుకకువే మోవి బయలయ్యిని 
వులికి పడకు వే వాళ్ళు నొచ్చీని వి_ 
న్నెలయించి వలపుల నింత నేనె నతడు 


కన్నుల మొక్కకు వే కాంక రే6గీవి నీ_ 
వన్నెలు చూపకువే వడ చల్లీని 
సన్నల దిట్టకువే చలమెక్కీవి నిన్ను 
మన్ననలనే సిగ్గు మరపి౧చె నత(డు 


గుట్టున నడవవే కొంగు జారీని యింత__ 
తట్టుపుణు(గే(టి శే తల నొచ్చీని 
గట్టిగ శ్రీ తిరు వేంకటరాయండు నిన్ను( 
బెట్లని చోట్ల ( బెటి పెదనేనె నతండు 
ట్‌ గ ల్‌ టి 


ఆహిరి 


*లంజకౌండవౌదువురా 


లంజకా(డవౌాదువు నీ లాగులెల్ల. గానవచ్చె 
ముంజేత( బెట్టిన సొమ్ములకదమేలరా 
ర ద్‌ 


కొంకక యెవ్వతో కాని కోరి నీబుజము మీ(ద 
శంకణాల చేయి వేసి కొంగిలించ( దోలును' 
పంకిలై న వొత్తులెల్ల వడి. గానవన్చె వింక 
"౪కి నేమిటికిరా నీ బూమెలల్ల 6 గంటిమి 


ఒద్దిక సవ్వతో గాని వోరి నీవురము మీంద 
నిద్దిరించి. గంటమాల సీలములొ తనది 
తిద్దిన జాణవుగాన తిరిగి తిరిగి మాతో 
బద్దనేంటికిరా నేం బచ్చినే.56 జాలను 


| చిమ్మ ॥1 


(1 చిమ్మ ॥॥ 


॥చిమ్మ ॥ 88ి 


॥ పలవి ॥ 
ఉం 


॥ లంజ ॥ 


*, లంజ | 


1, సా.రే.లో ఈపాదములేది, ని.రే.౮. కలలలోగలదు. 1. విశే, ౯౮ బోలురా. 


శృంగారసంకీ ర్తనలు 50 


వేడుక నెవ్వతో తిరువేంకపేశ్వర నిన్ను 
కూడిన నీమేనితావి కొల్ల వట్టుకొన్నది 
తోతనె నాకౌంగిటిలో దొరకొంటి వింక నిన్ను-_ 
నాడ నేమిటికిరా నాయలపెల్ల దీరెను ॥ లంజ ॥ 84 


15_వ రేకు. ఆహిరి 


లే/ంత మాయలు నీకు నింతేసి! 
పూ6ంత ప్రిఫలే* ౬ షితో వారికి (2) 
యింతవంపు చిత్తము" 3 నెవ్యరికై న( దెలునునే! ॥ సల్లవి ॥ 


కొప్పున. జబిన్ని కొనలు సాగ కురులు మరువ నే/(టికే 
కుప్పలు గాంగ6 జెక్కులదా(క కుంకుమ వూయనే(టికే 
ముప్పిరి గొన(గ రెప్పల తుదల ముద్దులు గువియ నే(టికే 
విస్పక నెలవింబార నవ్వుచు వింతలు నేయనే(టికే ॥ లేత ॥ 


గుబ్బల మించులు పయ్యెద వెడల కులికి నడవ నే(టికే 
గబ్బితనము చూపులోని కలికిలాగులే(టికే 
వొబ్బిడియైన చెలులలోన వొయ్యారములే.టికే 
ఆబ్బురపడ(/? జూచిన వారికాసలు సేయ నే(టికే. ॥ లేం ॥ 


కొండల తిమ్మని * జూచి లోలో కుతిల కుడువ నే(టికే 
కొండుక వయసు వారికింత గుట్టున నడవ నేంటికే 
యెండయు నీడయు నిపుడె కంటిమెమ్మెల. బొరల నే(టికే 
కొండంత మేలు నేసిన వారినికొడిమెలెన్న నేంటికే. ॥లేంత॥ 85 


తెలు(గు(ంగాంటోది 
చెట్ట వశ్హే వేరా నన్ను6 జెంచుదానిని * 
పుట్లకేనెలారగించి పోకవుండేవా 1 పల్లవి ॥ 


1. వి. రే.8. జ మాయలుకేల నీకింతేని, 1. వి. రే. ౫౪. సిగ్గులు, 8. ని.రే 
లోవల ఆకువ్వరికిన్నియు( దెణనునే. 1. ని, రే. 8. తిమ్మయ్య ౫౪. తిమ్మయ, 
5, వి. రే. 1౪. వారికి, 6. వి.లే. ౫౪. యీ పుట్ల, ప 


60 థీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


కుదురు గదలని నా గుబ్బలే చూచితి గాని 
గదరు(౬ బుణు6గు కంపు గానవె తివిగా ] 
చిచిమినా నెజంగవు చేరేవునా పొడగని 
గుదికొన్న మరునమ్ము గుండె దాంకెనా 


తోరంపు నా మెటు(గుల తొగలే చూచితి గాని 
జీరలనా చెమటమై చిత్తగించవా 
'కేరేవు నా పొడగనీ కిందుపడి నీవు నాకు 
యీరాని చనవులెల్లా నియ్యనోపుదా 


పిక్కటిల్లు తేనెల నా పెదవే చూచితి గాని 
అగ ళ 
చొక్కపు నా యెంగిలిని చూడవై తిగా 
ఇక్కుువ గర(గి వేంక పేళ నన్ను( గూడితివి 
వొక్కనిమిషమోరువ నోపవై తిగా. 


(శ్రీరాగం 


తేనెయు నేయు* నంపేవు తీపమాటల 
కానీలే తేనెయు నేయు(6* గాదా నీయలుక 


కప్పురమే యంపేవు కటకటా అందుతోనే 
ఆప్పుడ్రైనా నిమ్మపండు నంపవై తివి 
కప్పురగంధికి * నీ కరుణ లేకుండుపే 
కష్పురము నిమ్మపండు. గాదా నీయలుక 


సంపెళఠిగనూనె యంసేవు సారెసారె నందుతోనె 
అంపవైతి గన్నెరలు అప్పుడై నాను కీ 
ఇంపులేని కోమలికి నే(టికి సంపెంగనూనె 
కంపులును గన్నెరలు. గాదా నీయలుక 


1. ని. రే. ౧౧౨, వైతివా. 2 వైతివాా 8. సా. రేం నెయ్యి, 
6. గంధికిని వీ. 6. అంపరావి గన్నెరలు నంపవెతివి. 


॥ చెట। 
ర! 


1 చెటి ॥ 
ట్‌ 


॥చెట॥ 560 
టి 


॥పలవి॥ 
న. 


॥తేనె॥ 


1 తేనె ॥ 


శీ నెణ్యంగా. 


శృంగార సంకీర్తనలు (1 


నేరేడుంబంగ్లే యంసపేవు నెలంతకు నందుతోనె 
ఆరనియానవాలై నా నంపవై తివి 
కోరి వేంక టేళ యింతి గూడితిగాక లేకుంటే 
నేరేడు(ఐండ్లు బాలును నేందేపో నీయలుక ॥1తేనె॥ 07 


కన్నడగాళ 


ఏమన6గలది(క6 గాలము యింతయు విపరీతములై 
భామినిదేహము పరితాపంబున వేంగెడిని 1] పల్లవి ॥॥ 


కప్పురమియ్యని వీడెము గైకొనకొల్లని కాంత 
కప్ఫురమంటిన చో.క్షే కతుంగడుం దొక్కెడిని 
పుప్పొడివెన్నెల పొళ్ళు (7) 1 పొలంతికి వెన్నెల బాయిలు 
నిష్పుల దోగినయ ప్రే నిలువున గాంగెడిని ॥ ఏమన ॥ 


పానుపు పువ్వుల బరవక పవళింపవి సతి పూపుల-_ 
పానుపు కన్నుల. జూచిన( బరవశమందెడివి 
లేనగవొదవని మాటలు లేనిలతాంగికి నగవులు 
కానుకవట్టిన ని నొల్లక కన్నుల విసిగెడిని ॥ ఏమన ॥ 


కందర్పుని గురుండనంగా. గలిగిన తిరు వేంకటపతి... 
చందము చూప్పల భామిని చనవున గొప్పెడిని 
ఇందు వదనకే దేవుండు యింపులంగడు మన్నించిన 
కందువ పొలయలుకల దమకము వడి రే:పెడిని ॥ ఏమన! 88 


ముఖారి 
ఆతండేపో చెలియా మాయాతండు 
చేతనే పరము చూపి (పీ*) చెలువైన యాతండు ॥ పల్లవి॥ 


1. వి. రే. 8౫, ౮౫.లోను 'పొళ్ళు' అనియే. 2. వి. రే. ౮౫. బాయిలి. 
శి. ని. రే. ౩౫. గట్టిన, 


(02 థీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


కుప్పలుగా. గస్తూరియు కుంకుమయు మయినిండ__ 
నప్పళించుకొని యున్న యాతండు 
గొప్ప గొప్ప ము_త్తేల * కుప్పె సవగరము పెద్ద- 
కొప్పుతో. జెలంగీ నదె* కో మాయాతండు 
మలయు. జెమ్కల నవ్వు మకర కండలముల 
ఆలర నిసులె చల్లే యాతడు 
బలువైన ముత్యాల పదకాల హారాల 
వెలు/గొందీ నదె చూడవే మా యాళండు 
సంక: జక్రపుం జేతుల సందుల బాహుపురుల 
ఆం కెల6 బభల మీంచే యాత6ండు 
వేంకట నగము మీ(ద విభవంపం గొంగిలినా _ 
కుంకువగా నిచ్చె నదెోో మా యాతడు 


1గవ _ రేకు. సాళంగం 


వద్దు నాతో బొంక నిటువలె* నీకు నీ _ 
సుద్దుల కా(కల మంట సొద చొచ్చేరా 


కనలి నే నపరాధి( గానని కలికి నీ _ 
కొనచూపులనే యలుగుల బారేనే 
యెనసి యెవ్వతెకొ మోహింతువని నీ మోవి 
మనసార నాలిక మడ్డువళ్లే రా 


మజచి యెవ్వతెతో నే మాటాడననిసీ _ 
చినవ్వు నిష్పులు దోసిట ముంచేనే. 
తెజల( గా(గిన- నీ దేహపు టుక్కు( గంబము 
కజకలిన్నియు నని కౌంగిలించేరా 


1. వి. రే. ౧౪. మూఠ్యాల, 1, ని, రే. 8౧. వలెనా నీకు. 
* 'జదిగో' కు రూపాంతరమా? 


॥ ఆత ॥ 


॥ ఆత ॥ 


॥41ఆత॥ 809 


॥ వదు ॥ 
ద 


॥(వదు॥ 
౧ 


శృంగార సంకీర్తవలు 


నెలంత దక్కితినవి నీ వీడెపు రసము 
చలివాయ నిపుడు పోనము దాగేనే 
కలసియు నన్ను వెంకటరాయ కపటాన-_ 
నలయించేవవి నీపై నాన వె-ప్రేరా. 


వరాళి 


పన్నీరు చల్లెరా నీపై పలచని దెవ్వతో 
అన్నువయలపుతోడ ననలాయం ' జెక్కులు 


కప్పురము చల్లె నీపై కలికి యదెవ్వతో 
యిష్పుడె సీ వురమెల నెటు నాయను 
జ గా వ! 
చెప్పరాని మురిపెంపు చేంతలెల్ల నాకును 
కప్పిన గప్పంగరాని గతులాయ నిప్పుడు 


మృగనాఖి చల్లె నీపై మెలుంత యదెవ్వతో 
తెగువ నీమోమెల్ల తెల్లనాయను . 
నగవు మేలము గాదు నమ్మరా నా పలుకు 
సగమాయ నిష్పుడే యీ చక్కని నీ దేహము 


కుంకుమ చల్లెర నీపై కోమలి యదెవ్వతో 
సంకె దేరి నీమేనెల్లా చల్లనాయను 
వేంకట విభుండ నీకు వెచ్చమైతి. * జెప్పరా 
వుంవకుగా నాకు నబ్బె ఉదుటు నీచే/తలు. 


ఆహిరి 


కుందణంపుమై గొల్లెత లా. 
నెందును బుట్టవి యేతరి జాతి 








1. వి. రే. *౧. ఆసలాయ. 1. వెచ్చనైతి. 


608 


॥వదు॥ 890 
మ! 


॥ పన్నీ ॥ 


॥ పన్నీ ॥ 


॥ పన్నీ ॥ 0] 


॥పలవి। 
ళా 


"రి4 


శ్రీ కాళ్ళపాక అబ్నమాహిర్యుల 

కప్పులు దేరేటి కస్తురి చంకల 

కొప్పెర గుబ్బల గోల్లైత 

చప్పుడు మన్హైల చ న్గలిమ్మెడ్‌ని 

అన్పవి ముందట హ 'స్తిణీటొతి 
దుంస వెంట్రుకల దొడ్డతురుముగల-_ 

గుంపెన నడపుల గొల్లెత 

జంపుల నటనల( జల ల్లళమ్మెడివి 

' ఏంపల చెమటల చీ త్తిణిటోతి 


వీంపున నఖములు వెడవెడ నాంటిన 
కోపపుం. జూపుల గొల్లెత . 
చాంపున కట్టిగల జల్లలమ్మెడిని 


. = చాయపేటి యెలుగున కంకిణిజోతి 


గారవమున వేంకటపతి కౌంగట = 
కూరిమి. బాయవి గొల్లెత.. 
సారెకు నతనితో చల్ల లమ్మెడిని 
భారపుటఅపుల. పద్మిణీటాతి 


ముఖారి . 


సతి గర్వమిది న్నీ శేజము. గాడా. 
- ఆలివ( (చేమముత్రోడ న్రాదరించ్వవయ్యా.. 


కనకపు జమ్మాళిగలు 'మెట్టియల జ-. 
వ్వని గర్వమున నిశై నర్వ "పచ్చి 
వెనక వెనక 3 పోయా వెజచి దేనరంగన్‌: 
కనకపందలము గక్కన నంిపవయ్యా' 


* కుంద ॥ 


(కుంద 


1 కుంద। 


2 కుంద॥ 92 


ఫోపలివిః 
ఉరి 


1 సతి॥ 


1.ని, రే. ౩8౬. ఖెరవి. $ ని.న్నేశట, 8. ఒ౫, వెన వెనకళి. 


శృంగార సంకీర్తవలు. 


అడప తొయ్యలి తన కాకు మడిచియ్యంగా". 
నడపుల* మురిపేన నవ్వుచు వచ్చి . 
అడరి నీపొడగని*' ఆకదే తనకు దానె. 
మడుచుకొనెడి నీవె మడిచియ్యవయ్యా 


కొప్పున సంపంగిరేకులు గానరా. జెరిగి 
కవ్పుచు నెరుల విన్ను. గని కలికి 
యెప్పుడును6 దిరువేంక పేళుండ సే వెలపెల్ల 
చెప్పరాని తమక మే చిత్తగంచఏయ్యా 


భైరవి 
గోళ్ళు మీ/(టుచునుండె. గొన్నాళ్ళు గొల్ల 
వీళ్ళ పాలారగించె వీండు కొన్నాళ్ళు 


కోడెకాండై తిరిగె. గొన్నాళ్ళు తాం 
గోడెల నావుల, గాచెల గొన్నాళ్ళు 
కోడెల వల్లైతాడ్రై గొల్లైతలా తాం 
గూడి పెకొన నుండె. గోరి కొన్నాళ్ళు 


గుజ్జు రూపము ధరించె. గొన్నాళ్ళు (తాగ 
గుజ్జనగూళ్ళార గించె గొన్నాచ్ళ , 
గుజ్జుదాలకి(. దగిలె. గొన్నాళ్ళు తా 
జ 


'బొజ్జనె లోకము వించె పొందుగం గొన్నాళ్ళు 
జి 


కొండ గొడుగుగా( దిప్టైం గొన్నాళ్ళు తా 
గొండముచ్చుల నేలెట్‌ గొన్నాన్గు 
కొండల కో నేటిపాలదై కోరకలా తాం 
గొండుక చేంతలు దొంకోనీయెం గోన్నాళ్ళు 


65 


1 సభి!! 


4సతి॥ 900 


,; పలవి॥ 
1. 


॥1 గోళ్ళు 11 


ఖ॥ గోళ్ళు | 


.11 గోళ్ళు ॥ 904 


1. వి.రే. 5౬, తన్నకాకు. 2. య్యగాను. .8: వడపుల్ల, 4. అడరుచు నినుగన్ని. 


."వి.రే. ౧౫. లనేయే లె. 
క్‌ 


(ఫ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 
ముఖారి 


దొర కంగా పూజ కందువపూజ నీ. 
విరహపు తనుతావి విరవాదిపూజ 


కలికి నీ కనుచూపు కలువరేకులపూజ 
లలననీ నగవు మొల్త్లల' ప 
తలపో6త చింత చిత్తపు. గమలపు పూజ 
చలివే(డి వూర్చు నీసంపంగి పూజ 


కవలు( జెక్కున( జేయి కరపల్లవపు పూజ 
తమపులకలు జొజిననలపూజ 
తనరు నీవలులు దొంతరపూవుల పూజ 
'మొనయు( జెమట మల్లి మొగ్గలపూజ 


చెవకు నీగోశ్ళే చిటుగేదంగుల పూజి 
గువియు గుబ్బలు పూవుగుత్తుల పూజ 
ఘనత మై( గూడి వేంకటపతి మోము సో 
కిన వీదుమోవి మంకెనపూవు* పూజ 


17వ రేకు. _ ముధారి 


వసులు గాచేటి కోల పసపు6జేల 
పొసంగ నీకింతయేల బుద్ధుల గోల 


కటిన చిక్కపు బుత్తి కచ్చకాయల తిత్తి 
లబ జీ అలి 
చుట్టిన పించెప్పంబాగ చుంగుల సోగ 


॥ దొరకి ॥ 


॥ దొరకె ॥ 


॥దొరకె॥ గ 


॥;పలవి॥ 
లా 


ఇట్టి సింగారము నేయ వింత సీకు( [వియమాయ 


వెట్టి సీచేం/తల మాయ విట్ట€లలాయ 


॥ పసులు ॥ 


10 వ.లే,. ౬౩. మల్లెల, 2. ప్లా.లే, చిగురు గేదంగి పూజ. $. వి.రే, ఒ౩. పూవులపూజ 


శృంగార సంకీర్తనలు 67 


'పయల6 బవిలుచుకూ(త పిల్లంగోవి ఐబలుమో(త 
'నేయరాని గొల్లెతల సిగ్గులచేంత 
1ఆయెడల6 దలపో(త యమున లోపలి యీత 
వేయరావి మోపుళలాయ విట్టలరాయ ॥ పనులు ॥ 


కొంకురేని పొలయాట కూరిములలో తేట 
అంకెల బాలులతోడి యాట పాట 
పొంకపు తుత్తురు కొమ్ము పొలుపైన నీ సొమ్ము 


వేంకటనగము చాయ విట్టలరాయ. ॥ పనులు ॥ 96 
భెరవి 
నూ. 
ఉగ్గు వెట్లరే వోయమ్మా చె*_ 
లి టబ 
య్యొగ్గీవిదె శికువోయమ్మా ॥*పలవి ॥ 
గ ణా 


కడుపులోని లోకమ్ములు గదలీ_ 

నొడలూ6ంచకురే వోయమ్మా 

తొడి కెడి సరుగన౭ దొల(గందీయరే 

వుడి కెడి పాలివి వోయమ్మా ॥ ఉగ్గు 4 
చప్పలు వట్టుక సన్నపుబాలుని._ 

నుపష్పరమె క్తకురో యమ్మా 

అప్పుడె సకలము నదిమీ నోరనో 

వొప్పదు తియ్యరె వోయమ్మా ! ఉగ్గు ॥ 


తొయ్యలులిటు చేతుల నల౭గించక 
వుయ్యల నిడరే వోయమ్మా 
కొయ్య మాటలను కొండల తిమ్మన. 
నాయ్యన తిట్టకురోరమ్మా. ॥ ఉగ్గు ॥ | 





మ తనక్‌ రు 
1. వి. రే. ౪౧. యేయెడ జూచిన వీయమున. 1. వి. రే. ౮౧. చెయి 
చొగ్గీ క. ౮౧. పాలిదె. 4. నోరమ. $. తిమ్మయ. ళ్‌ 


శ 


608 


థీ శాళ్ళ్గపాక అన్నమాచార్యుల 
దేసాళం 


కొలవిదోంవరికి గొబ్బిళ్ళో యదు. 
కులము స్వామికిని గొబ్బిళ్ళో 


కొండ గొడుగుగా గోవుల. గాచిన 
కొండుక శిళువుకు గొబ్బిళ్ళో 
దుండగంపు దైత్యులకెల్లను తల-- 
గుండు గండనికి గొబ్బిళ్ళో 


పొపవిధుల శికుపాలుని తిట్ల 
కోపగానికిని గొబ్బిళ్ళో 
యేపున6 గంసునీ యిడుమల. బెట్టిన- 
గోపబాలునికి గొబ్బిళ్ళో 


దండి వై రులను తఅమిన దనుజుల- 
గుండె దిగులునకు గొబ్బిళ్ళో 
వెండి. బైండియగు వేంకటగిరి పై 
కొండలయ్యికును గొబ్బిళ్ళో. 


కాంథోది 


తమ్ములాల అన్నలాల తల్లులాల నే 
నెమ్మనపు హరి బాసి నిలువనేని(కను 


కొమ్మలాల మరుకోట కొమ్మలాల వో-_ 
యమ్మలాల తొల౦ర నా యక్కలాల 
తమ్మి రేకు. గన్నుల యాతనిం బాసి నే- 
నుమ్మల సొమ్మలచేత నుండలేని(కను 


చెలులాల కలికి తొయ్యలులాల పో 
మెల జవ్వనముల మోహినులాల 
చెలువంపు హరి దలచిన నాకు నే (₹)-- 
నులుకు(గన్నీరాంపకుండలే నింకను 


*ఫల్లవి ॥ 
ఉ 


॥ కొలని ॥ 


॥ కొలని 1 


॥ కొంని॥ 86 


॥పలవి॥ 
ఉరి 


॥1 తమ్ము ॥ 


తమ్ము ॥ 
ఫం 


శృంగార సంకీర్హనలు 60 


టోంటులాల జవ్వనపు మే6టులాల నో_ 
గాంటపు6 దురుముల చీ(కటులాల 
వాంటమైన వేంక పేశ్వరు. బాసి నే_ 
నాంటదానన్వై జన్మమందలేని(కను, 4 తమ్ము ౫ 00 


పొడి 
ఏటికి. జేరీనేమిత(డు . 
నాంటించి రతీ నన్నేలె ॥ పలువి ॥ 
న. 


కన్నుల మొక్కీ( గానుకలంపీ_ 
నెన్నటికెన్న(డిదేమితండు 
నిన్నట నుండియు నెయ్యమె షెంచీ 
నన్నేలీతండు నవ్వీనే ॥ ఏ6టి॥ 


పువ్వుల వేసీ. బొంచుక లాసీ_ 
నెవ్వరికెవ్వరిదేమితండు 
దవ్వుల నున్నా( దాపము రేంచీ 
రవ్వలనే కడు రాసీనే 1 ఏంటి ॥ 


కంపుఠతె పూసీ6 గౌంగిట మూసీ- 
నింపులు నేసీనేమితండు 


చెంపల చెమటల శ్రీ వేంక పేళుండు 
అంసరాని విభుందాయ. గదే. ॥46ంటి॥ 100 


(శ్రీరాగం 
సామాన్యమా వలప్ప సతులు బతులనుభవన (ము*)_ 
1 భేమరిన( (బాణంబులేరీతి నుండు 1 పెల్లవ్‌ 4 


1. వి. రే. ౨౩. వన. యామరిన... 


"క్ర ్రీ కాళ్ళపాక అన్నమాచార్యుల 
కలికి చూపుల మనసు గర(గ కెటువలె నుండు 
ఆఅలయింతలను దేహమలయకేలుండు 
బులుపు( బిలుపుల మేను పులకించకేలుండు 
మొలకనగపుల యా (నా?) స మొలవకేలుండు ॥ సామా ॥ 


పచ్చిచూపులు ' కొండి పార కెటువలెనుండు 
వెచ్చనూర్చ్పులు * మనసు వేంచకేలుండు 
మచ్చికల హృదయంబు మరులు గొనకేలుండు 
ఆచ్చలంబున( గాంకలలమ కేలుండు ॥సామా ॥ 


దంటమాటల. గూర్మి దగుల కెటువలెనుండు 
నంటునను మోహంబు నా(టకేలుండు 
గొంటుంజేంతల (లు? మనసు కొల్ల గొన కేలుండు 
శెంటలను విరహాగ్ని రేంచకేలుండు ॥ సామా ॥ 


కింకలను దమకంబు కెరలకెిటువలె నుండు 
జంకెనల( (బేమ కొనసా.గకేలుండు 
'వేంకటవిభు(ని. గలసి * వెడయలుక యేలుండు 
పంకజానన వాని. బాసియేలుండు. ॥సామా॥ [101 


18వ రేకు. మంగళకొళిక 
*నేనేలెవ్వరునేల నీకింక లో 
లోనె వలపు లోంచీ దోవయ్యా ॥ పల్పవి ॥ 
కలువరేకులు నీకు. గానుక యిచ్చినదట 
చెలంగి నీవెందో విచ్చేయ(గాను 


అలమి కన్నులనె నీ వందుకొంటివని యాకె 
పిలిచీనంటా( బిలిచేరు పోవయ్యా ॥నేనే॥ 





1. పుఆశాండి. 8. సూర్పుల. $. సా. రే. వేంకట్నాదివిభుంగాంచి వెడ.. 
౪ నేనేల +- ఎవ్వరు నేల 


శృంగార నంకీర్రవలు 71 


చిగుకుందేనెలు నీపై చిలకించినదట 
నగవు నీ వెందో నగ(గాను 
బిగిగా నీ వపుడే చేకొంటివంటా నాపె 
నొగిలినంటా నొగిలేరు పోవయ్యా ॥ నేనే ॥ 


* మోవిపండు నీకు మోవినిచ్చినద6ట (2) 
మావకింద నీవు మలయం.గాను 
(శ్రీవేంక కేశ యిచ్చితివి కౌంగిలి నాకు 
సీ వెండు వలచినా నేనే పోవయ్యా. ॥ నేనే: 102 


(శ్రీరాగం. 


గొలైతలకేలరా. గోవజవ్వాది నీకు 
చెల్లు/గాక యెొటువలె. జేసినా నన్ను (ను?) ॥పలవి॥ 
గా లా 


కట్టినది అంచులతొగరు. జీర సంది. 
బెట్టినది 'మొలవంక పెద్దగా జు 
'మెట్టిన (ది?) కంచుమన్చైల మించుమో6౭త చేత( 
బట్టినది చల్లచాడె పట్టకురా నన్నును 11 గొల్లెత 11 


మాసినది తురుము చెమరుకంపునే 
వేసినది వెండికుప్పె వెంట్రుకదండ 
వోసికొట్లు గొట్టి కంచుటుంగరాల చేయి 
తీనేవు నీ చెల్లెతోడు తియ్యకురా నన్నును ॥ గొల్లెత ॥ 


ముంచినవి చెమటలు మోమునిండ కడు. 
నించిసది చూడరా నావాలు(జూపు 
యెంచనేల నన్నువినై యేలితివి వోరి 
చెంచెతల లంజకాండ (శ్రీవేంక పేళుండా. ॥ గొనల్లెత ॥ 108 








* ' మోవిపండు” ఇది ఒక జాతిపండా. 


౪0 5- ౬10 


72 


శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 
పాడీ 


ఏకులే నెరప వచ్చీనెవ్వండే వీండు కన_ 
రాతిగుండెతోడ నన్ను రమ్మనీనే చెలియా 


కదిమిన చూపులకు( గన్నుల నవ్వుచు నా-_ 
యెదురయి నిలుచున్నా+డెవ్వండే పీండు 
ఉదుటు మీరి తిరిగీ నొదిగి వీనీవమదము 
సదనేసి వడి నణంచంగదె వోచెలియా 


చేరువనె నిలుచుండి చెలితో నవ్వ(గను 
యీర-ములే యాడీ నెవ్వండే వీండు 
వారించకిటువంటివాని( బట్టి కొనగోరం 
జీరలుగా నొడలెల్ల. జించ౦గదె చెలియా 


చెంతనుండి నన్ను వేసీ సేమంతిపూవులనే 
యెంతి చెప్పినా మానందెన్వండే పీండు 
ఇంతటి యీ తిరువేంక పేళుండి దె నన్ను( గూడి 
పంతమం నెరపి పోయీ. దిట్రుకొనవే చెలియా. 


లలి! 


నిక్కమహపే యీ* మాట నిజవ.నేవు 
నిక్కముగాక టొంరనేర్తుమా దాలుండా 


కంటివటే వెన్న దియ్యంగా గొల్లైతా సం 
న్నంటి చా మా వెన్న వోయనంటిమి గాక, 
ఇంటికి నే వచ్చితనకే గొల్లితా మాం 
యింటిక్రి[క నీకు రానేలయ్య బాలుఃడా 


1. ని, రే్యేఒఎ౨, నీమాట, 


+పలవి॥ 
లా 


॥ ఏతు ॥ 


॥ ఏతు॥ 104 


॥ నిక్క || 


శృంగార నరిక్సీర్తవలు ... 78 


ఏలే మాకు( బాలు లేవకే గొల్లెకా నీకు-_ 
నేలలేవు మమ్మునిక్రై యేంచేవు గాక 
పాల నే/దబిండుట దలంపవే గొల్లెతా ఆ- 
పాలు నీకునేల మా పాలేకాక బాలుండా 1 నిక్క ॥ 


కల్లలాడ దొరకొంటిగా 'గొల్రెతా య్‌ల 
పల్లదాలు వేంకటాదిపె బాలుడా 
ణా వా. న్‌ 
చెల(6టో నన్నాల్లవశే చిన్ని గొల్ల తా నీకు! 
లా ఉం వ “| 
జెలునిప యేమెన, జేయవయ్య బాలుడా. ॥ నివా. [05 
న. టబ మా. ౪ 


పాడి 


ఎప్పటిని చెక్కు నొక్కే వందుకా యిసి' 
యెప్పుడో కూూడితిరి మీరిందుకా యిది. ॥ పల్ల ఏ ॥ 


మందనవ్వు బటొమ్మవలె. గోపగించుకోొని రాగా _ 

నందలాన బెట్టుకొంటివందుకా యిది . 

జందెపు ము త్తెప్పంబేరు సందులదండల నిప్టే 

యిందమంటానింతికిచ్చితిందుకా యిది ॥ అప్ప ॥ 
దీకొని కోమలి నిన్ను. దిట్లుచు దగ్గరి (గా 

టబ ఎలి 
ఆకు మడిచియ్య( జూచేవందుకా యిది 
మీకు మీకే మందటాడి మీరు మీరేమీలోన 


యేకమె కూడితిరి మీరిందుకా యిది 1 అహా ॥1 
రా యీ 


ముద్దులమోముల మీమీ మోవుల్నపె చేంతలెల్ల 
నద్దములో పల జూచేరందుకొ యిది 
 తిద్దకొంటిరి రతులు తిరువే.కపేశ మీ-_ 
యిద్దరికి వింపులాయ నిందుకా యిది. ॥ ఆఅప్ప॥ [06 





1. వి. రే. ౨౪. కొంటిరలపులు. 


74 శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 
పాడి 


చక్కని తల్లికి చాంగుబళా తన__ 
చక్కెరమోవికి దా(గుబళా 


కులికేటి మురిపెపు. గుమ్మరింపు( దన-_ 
సళుపు( జూపులకు చాంగుబళా 
పలుకుల సౌొలపుల. బతితో. గసరెడి' _ 
చలముల యలుకకు చా(గుబళా 


కిన్నెరతో( బతి కెలన నిలుచు. దన_ 
చన్ను మెజ(గులకు చాంగుబళా 
ఉన్నతి6 బతి నొరగి నిలుచు(దన -- 
సన్నపు నడిమికి చా(గుబళా 


జందిపు ముత్యప్పు సరులహారముల __ 
చందనగంధికి చాంగుబళా 
విందయి వేంకటవిభు. బెనంచిన తన _ 
సందిదండలకు చా6గుబళా. 


20-వ రేకి శంకరాభరణం 


పోదిగాో నేండతనికే పొలింతి మానము గావ 
"నేదదేర( జెమటలు చిలికించె. జూడరే 


కుంతలపు నెరుల చిక్కుల చీంకటుల6 జిక్కె 
యింతలోనే ముఖచంద్రు(డింతికి నేండు 


చెంత వాయ. ఐతివచ్చి జిగిచన్ను(గౌండల పై 
ఏంత చందురుల దండు విడియించె. జూడరే 


॥పలవి॥ 
ఉం 


(1 చక్కవి || 


॥1 చక్కవి ॥1 


॥ చక్కని ॥ 107 


॥ పలవి॥ 
ళం 


॥ పోది ॥॥ 


1. వి, రే, ౨8, గొనరెడి, 1. కిన్నెరవతితో కెలన, 8. ౧౯-వ రేకు నన 


మైనవానిలో నొకటి. శ. వి.రే. ౫8 పోదుగా. 


శృంగార సంకీర్తవలు 


ఈతల నిట్టూరుపుల యెండమావులనె వాడె 
లేళతమోవి చిగురు యీ లేమకు నేడు 
పూతగా. దెచ్చి చెలియ పులకలవెల్లి నించె 
మేంతలాడి' రమణు,డీ మెలుంతమై[. జూడరే 


పుట్టుటోగి సిస్టుల చూపుల పూవుందీగెల వె 
పిట్టపిడుగాయ సత్మిపేమము నేడు 
గట్టిగ వేంకటవతి కౌంగిటనలమి కొమ్మ 
దిట్టంజేసి భయమెల్ల దిగందోనెం జూసే. 


నారణి 


ఏమి నేయ/గవచ్చు నేకాలమేత్రోవ 
ఆమీ(ది ద్రైవగతులటుగాక పోదు 


కనుమాయ నెన్నడిమికరవుననె లలితాంగి 
పనువుచును( గుచగిరుల పాలాయను 
కనలి లోలోవి దొంగలచేత( బోటువడి 
వొనర. గట్టినచీరయును శిథిలమాయ 


'పెడమరలి నును(దురుము పెదచీ(కటినె చెలియ 
బడలి వదనము వంచ. బాలాయను 
వెడందకన్నుల చూపువేడుకల వగలెల్ల 6 
దడవి హితవైన చిత్తంబు నెరవాయి 


అరుదైన పరవళంబను అడవిలో( దగిలి 
పరిమళపు( జెమట నదీ పాలాయను 
యిరవైన తిరువేంక కేకు కౌంగిటం గూడి 
కురులు సవరించ సిగ్రలును బగలాయ. 


76 


1పోది ॥ 


॥పోది॥ 1068 


॥పలవి।॥ 
ఉం 


॥ ఏమి ॥ 


॥ ఏమి ॥ 


॥ ఏమి ॥ 109 


పయన య మయ లర య లాలా 
1. నాండె. 1. మేంఠలాండి (కీల. 8. ని. రే. 98. నారాయణి, శీ. త్తంబు( 


విగలాయ, 5, నదిచెమట. 


74 శృంగార సంకీర్తనలు 


ఎఎ వంతకు గాలినణంగునా యనలంబి 
వంత సట్టూర్పులా(5కలి చెరిచె(గాక 4 పలవి॥ 
టి గ ౧౧ 


తలువలూరక సీట6 గందునా యెందైన6 
ఇలియకన్నీరిల్లం జేనెం గాక 
ఎలజంబుపై వేండి చద్లునా రవి యిట్ల 
' ఇచి మదనాగ్ని వదనము నొంచెంగాక 11 ౨9త ॥ 


ఏం బనను( దుమ్మిదలు వెరచునా యెందైన 
+) బాణముల నెరులు మఠల(గె(గాక 
*ఒ మంచున దీగె వాడునా యెందైన 
_రిది చెమటలన దేహాగు నొగిలె. గాక ॥ అంత ॥ 


కుమదహితు(డెందైన6 గూడునా జక్కవల 
కొమరె గుబ్బలమీ౧దం గూడెం గాక 
తిమిరంటు తిమిరమున( దెమలునా యెందైన 


రమణీ వేంకటవిభుని రతిమజప్పగాక. 1 ఆంత॥ 110 
ముఖారి 
ఆపతేక నిను దూరేనంతె కాక 
యేంపుచు(. గూడేటి!' పొందులేలయ్య విభుఃడా & పల్లవి ॥ 


కో _.గించుకొన్నచోట కూరిమితో వినయమే 
చూపిన నామాట నీకు సొగసీనకేే 
యే రేగి నీకు( (బియిమెక్కడనో వుండ.(గాను 
లాఫమయే? పొందు నీకు. దగధయ్య విభుండా ॥ ఆ(ప॥ 


(్‌ 


“ములెన్న 6గ నేను విజములు. పలికిన 

ఎ౧'**లే యౌంగాక వలపొనపే 

యాష్‌ ళలేత వచ్చీని.కనేల మాటలు సీ 

వారిము నుమ్మి౧క6 దడవకుమయ్య వీభుండా ॥ ఆ౮ంహప॥ 


1. ని, రే. *.. గూడెడ్‌. 


శృంగార సంకీర్తనలు 77 


సనిచి కూడినవారు నమ్మక. ప్రియునీమీ(ద 
కనలి యాడినమాట 5సరొనటపే. 
ఘను(డవు తిరువేంకటరాయ మనలోని 
కినుక[లన్నియు నిస్దై “గెలుపయ్య విభుండా ॥ఆ6ంప॥ 1!!! 


... కాంబోరి 
అకివ జవ్వనము రాయలకు, బెట్టిన (ట్రవిశ కోట 


పతి మదనసుఖరాజ్టవారంబు విలుప ॥1 పల్లవి ॥ 


కాంతకనుచూపు మేఘంబులోవలి మెటు(గు 
కాంకుని మనంబు"* చీ(కటి వాపను 
ఇంతి చక్కనివదన- మిందుబింబము విభుని_ 
చ౪త కనుదోయి కలువల. జొక్క(జేయ ॥ అతివ ॥ 


అలివేణిధమ్మిల్ల మంధకారవు భూమీ 

రిలికి రమణునకు సకతముస(గను 

పొల(తికి* బాహువులు పూవు(€దీగెల కొనలు 

పొలసి పాణేశు వలపుల లతల. బెనచ ॥ అకివ ॥ 
పంకజాననరూపు బంగారులో నిగ్గు: 

వేంక'పేశ్వరు సిరులు వెదచల్ల(గా 

చింకచూపుల చెలియచే(త మదనువిచే(త =: 


యింకా నతనినె' మోహించ్వ( జేయంగను అతివ, [12 
నాదళ్లోమ్మకియ, 
ఏమి నేయుదునమ్మ యిన్నియును. నిటుగూ డె. 
క్రామసపు! (బ్రేమ 'వేదన, బాయనీద్యు ము | పల్లవి ॥॥ 


=.“ వమ్మిక్నాపియ,..*8. సారే, మనను. కటి.రే.6ళా, పొలింతికి.. 4. ఇంకో 
వతనిమో, క, తా, వెం; తం. వ, కాంటోది-జంపెఠాళము: 6: కొ, వేం. నాజామప. 





78 థ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


కినిసి నే సొలసి పలికెద నంటినా యతని.__ 
నెనయు6దడదాటు నోరెత్తనీదు 
చెనకి యలపార* జూచెద నంటినా యతని. 
కను(గవ జలంబు సరుగన. జూడనీదు 


కిందుపడి కదిసి యొక్కెద నంటినా యతని. 
యంది (నంది 7) పరవళము"* చేయాడ నీదు 


'డెందంబు మజచి యుందడెద నంటినా యతని. 
జెందిన తలపు మజచియు మజవనీదు 


తిరు వేంక పేశు(. బొందితినంటినా* యతని__ 
దొరతనము నాగరిమ దో౭చనీదు 


సిరిదొల6కు రతుల నలసితి' నంటినా యతని._ 
సరనంబు వేడుకల. జాలించనీదు 


'ఓ[!_వ రేకు కాంబోది-రచ్చతాళం 
తవ మాం (దష్టుం దయాస్తివా 
5 త్రివిధ్రైర్భునాని తే నామాని 


కరరమణిీ కంకతై ర్భృనకుచ-- 
గిరౌ! స్థాపిత కిన్నరీయం " 
సరసం స్టేచృ్చరచనాని త్వయి" 
స్థిరా నదయతి తే నామాని 
కలవర(రవళ) కంపిత కంఠవిలసనం 
కిలకిల మేళన కిన్నరీయం 
లలనా కావా లంఘితవాద్యం 
తిలకయతి తదా కే నామాని 


॥ ఏమి ॥ 


॥ ఏమి॥ 


॥ఏమి॥ 118 


॥ పలవి॥ 
ఉం 


॥తవ॥ 


॥తవ॥ 


1, తా, వేం, యెలవార. 2. తం. ప. అందినా వరవళత, $8, తం. వ।కా, వేం 
గలనెద నంటినా. శ. నలవెదనంటి. 5, ని. రే. ఒ౯ా. థతివికేర్చునా. 8. గిరియో. 


7. క్రిన్నెరియాం. 8. త్వేనునీరా. 


శృంగార సంకీర్తనలు 


నిరత మూర్చనా నివిడతాళరవ 
గిరాయోజిత కిన్నరీయం 
తరుణీ రణయతి తదా సమీపే 
తిరువేంకటవర తే నామాని. 


వరాళి 
సొంపుల నీ వదనపు సోమశిల కనుమ 
యింపులెల్ల (6 జేకొనంగ నిల్లు సీపకికి 


కలికి సీపిజు(దనే గ ద్దైరాతకనుము 
మొలనూళ్ళలతల న ముంచుకొన్నది 
కలయ బోకముడినే కట్లువడ్డది 
ఆలరువిలుకుదాడిక డ్డము నీ పతికి 


ఇదివొ నీ కెమ్మోవి యెజ్ఞశిల కనుమ 
కదిసి లేంజిగురుల( గప్పుకొన్నది 
వదలకింతకు( దలవాకిలై నది 
మదనుని రికి మా(టువో సీ పతికి 


కాంత నీ చి మే దొంగలసాని కనుమ 
యింతటి శీంకటపతికిరవై నది 


పంతపు నీ గుబ్బలే గుబ్బలికొండకనుమ 
మంతనాల కనుమాయ మగువ నీ పతికి. 


కన్నడగాళ _ అటితాళం 


తురుము నీవియు జార తొయ్యలి వెరగంద 
సిరుల బరవళము నేసితిగా నీవు 


(9 


॥తవ॥ి 114 


1; పలవి |: 
ఉం 


॥ సొంపు ॥ 


॥ సొంపు ॥ 


॥సొంపు॥ 115 


1 పలవి॥ 
ఉం 


1. రవంగిరా. 8. ఈ సంకీర్తన అనవ్వితము. యథామూలముగా ఇందుద్ధ 


రింప(బడినది. 


8/4 ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


కొమ్మ మోని సీకుం బిల్లగోవగగో నిడుకొని 
నుమ్మ రించు(గుత్తుకలో( గులుకుచును * 
అమ్ములపు రసము చి త్తడిగా* 6 గురియుచు 
చమ్మి రేంగ రాగము నించితివిగా నీవు : తుపము ॥ 


. డంతిగుబ్బలు నీకు( చాంచజన్యములుగా 
కశివోన మొనలోలి6 గదియ"* నొతత్తి 
తెదలలాకో మదనయుద్ధము గెలిచితినంటా 
వొడలి చెమటలార*నూదితిగా సీవు ॥ తురుము ॥ 


వెలంచివీంటది నీకు వీణి వొళవుగా 
ములుబోండి కొన కగళ్ళ 'మో.పీ మోపి 
కలిపి కౌంగిటను వేంకటగిరి విభుండ ' నీ_ 
మెలుప్పుంగళల తం మీ6టితిగా నీవు ॥ తురుము ॥ 1160 


_కన్నడగౌళ' 
రపహణ్‌ సురటిగాం జరం వీచీని 
చెకురించెనంటా6 జెలి దూరీనీ ॥1 పల్లవి ॥ 


కవగంటనంటా కొాటుకకనుం నీరు 
వొలకంగా మలగు" పై నుసురనీని 
శల నొచ్చీనంటా దంతపుటోవరిలోన 
పలుకదు పిలిచినా బవ్వళించీని ॥ రమణి ॥ 


తొలంగితినంటా తూంగుమంచముమీ6ంద 
'నెలపిన వ్వులతోడ శిరసూంచీని 
అలరిసీతినంటా నలరుంబానుపు(మీద 
పులకలమేసితో( బొాంతెడిని _(లాడీని?) ॥ రమణి ॥ 


ని. రే. ౯౭, గులుకులను. 2, బిత్తరముగా. 8. గమియ. 4, టజార.. 
గాంగ, 6. కటగిరీయదుండ, 7. ని. రే. ౧౧౦, తెగదమ్మటతాళం, 8. గుమలు. 


శృంగార సంకీర్తనలు 


సొౌరిగితినంటా సురతపరవళశాన.__ 
నరవిరి కను రెప్పలల్లాడించీని 
తిరమాయనంటా. దిరువ్లేంక కేక్వరు( 
దరుణి గలసి యింకా. దమకించీని. 


ఆహిరి 


చెంగటనె చెలువంపు6 జీ6కటి దవ్వ6గను 
ముంగిట నిధానమబ్బె మొక్కుదు.(గాకింకను 


కొండుకవయసు కొమ్మగుబ్బలపై6 * (బేమపు- 
"అండదా(6కి పులకలనెన్ను వెళ్ళుంగా 
బెండుపడి క్రైవాలె. బెనుదురుమి(కనేమి 
పండె గోసుకొందుగాక పనులే6టికింకను 


చక్కని జవ్వని కన్నుంజాయల పాదరసము 
పుక్కిటి వెచ్చని వూరుపుల నూదంగా 
గక్కన బంగారాయ. కడలేని కోరికలు 
దక్కెం. దీసుకొందుగాక తడవేల యింకను 


పల్లదపు( జమటల పాల జలనిధి దచ్చి 
వెల్లి గొన సిరులెల్ల 'వేంక పేళు(డా 
పల్ల వాధరిచనవు పచ్చీదేర వేడుకెల్ల 
లం ఓ ళం 
కొల్ల చేకొందువుగాక కొంకనే.టికింకను. 


ముఖారి 


ఏలే దగ్గర నియ్యవి ప్రై నన్ను 
తూలపుచ్చి మరుబారిందోయ దొరకొంటివి 





1. ని. రే. ౭౭ గుబ్బపైం 


81 


“రమణీ ॥ 117 


1పలవి; 
ఉం 


॥ చెంగ | 


1 చెంగ 


॥ చెంగ॥ 118 


॥పలవి ॥ 
గా 


82 థ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


కాలు దాంకీ మొక్కేమయ్యా గబ్బిననేవు * గనక 
యేల దగ్గర విచ్చే నేవిశై నన్ను 
చ 
వాలు(గన్నుల రప్పలు వంచి వంచి మొక్కేవు 
చాలదటకే నన్ను నికైై చంపనెత్తుకొంటివి ॥ఎలే॥ 


తమ్మరసము వడీవి" తలవయ్య నీ మీంద 
యెమ్మెలకడ్డము * వచ్చేవు యే.టికే * నీవు 
వమ్ముదొలి* మాటలనె (1?) (నేళ) వాండివసులనె నన్ను 
కుమ్ముచు. బ్రాణమునిన్రై కొనదొరకొంటివి ॥ ఏలే 


గుబ్బలచెమట దా(కీ. *' గోపగించేవు గనక 
ఆబ్బురంపు.. దిరు వేంకటాధీశుండా. 
జొబ్బిలు నా చెమటల సోనల నించక య'్హ్రే క్‌ 
బొబ్బలుగా నామేనెల్లా. బొక్కించ దొరకొంటివి ॥ ఏలే॥ 11 


22వ రేకు, పళవంజరం 


ఏమిటికి జింత యిదె నీకు 
యేమపు బెండ్లి బెరనెంగా నీకు ॥ పలవి ॥ 
ఉం లం 


కలికి నీ చూపుల కలువదండలు దెచ్చి 
తలంకకాతనిమెడ( దగులవేసి 
మొలక నగవుల నీ ముత్యపు నేసలు చల్లి 
తొలగని పెండ్లి దొరకెంగా నీకు ॥ ఏమి॥ 


చనవు( గూరిముల కొనరులను గరమిడి 
ఘనమైన కొ6కల6 గాలుదొక్కి 
పవివడి వెన్నెల, పాలకూడు గుడిచి 
తనివోని పెండ్లి దగిలెంగా నీకు ॥ ఏమి ॥ 
1. వి, రే, ౧8. గవ్బీవనేవు, 1. వడినీందల 8. కడ్డాలు, 4, వచ్చేవే(టికి. 5, దొవి. 
8. దాంకికో, 7. టాద్రీవడా. 8. జొబ్చిలిన నీచెమటల పోనల నించక కదే. 
* నిరర్ధముకలై న తొలిమాటలనెడి వదనైన మొనలతో ? 


శృంగార సంకీర్తనలు 8 
తరుణి నీ హృదయపు! దమ్మిపరపుతోడ - 
విరవైన సిరులతో విల్లు వించి 
తిరు వేంకటగిరి దేవువితోంగూడి 
సరసపు. బెండ్లి జరగెంగా సీకు. ॥ ఏమి॥ 120 
కాంథోది 
చెంపల యేరు* ముండ్ల చెంచువారము నీకు- 


నింపుగాని * మా పొందులేలయ్యా * పల్లవి ॥ 
కమ్మనిమామయి" పూంత గదరుంబిల్లుల గబ్బు 


యెమ్మెల మాపట్టుచీర యమేపెనార* 
సొమ్ములు బెంచపుకన్నులీ జూపులయమ్ములనె 
వొమ్మదు నీ పొందు నాకు* నొల్లమయ్యా 


“8 చెంప ॥ 
కొప్పుగేదంగులు మాకు కొన నమలీకలు 


గొప్పముత్యాలివి మాకు గురీగింజలు 
కప్పురంబు మాకేటి' గడల తెల్లని మన్ను 
6 య. 
వొప్పదు మాకేల యిచ్చేవొల్లము నేమయ్యా "* 
కుంకవమ మా కిపుడు జేగురు(దొడి నుదుటికి 
వింకపు( ది" మా (పియములు 


॥చెంపః। 


కంకిగా(గ నెలయింది కొంగిట6 గూడితి నన్ను 
'వేంకటవిభుండ యింక వీడవయ్యాః ॥చెంవ॥ 121 
వరాళి 
కటకట సతిళ్ళంగారము కన్నులపండువు దోంపుచు 
యిటువలె విలిచి చిత్తంబిందరినేపెడివి 


॥4పల్లవి ॥ 
కిము ళం 
1. వి రే. ౧౦౦. చెంపల్లయేదు. £. గాము.8ి. వైపూంత. 4, యేసినార. 5. బొమ్మల 


బచ్చేవు నన్ను, 8. మాకు. . కవ్చరపు మానికింది. 8. వొల్లముయ్యా. 8. దేంప్లే, 


న! థ్రీ లాళ్ళపాక అన్నమాజార్యుల 


కోమలి కొప్పునం జెరివిన క్రొవ్విరులాత్మజు శరములు 
_ వేమరు. బొదిగొన నా(టిన విధమున నొప్పెడిని 
కామిని పూసిన కస్తురి కంతుని బాణారుణిమే 
యామై, బై పైంబేరిన యిటువలె నొప్పెడిని ॥5కట॥ 


ఆతివకు భూషణజాలంబంతయు మరునస్త్రములకు 
జతనంబగు మైమరువై సరి జెలువొంచెడిని 
నతి గట్టిన వెలిపుట్టము చంపెడు మదనుని బారికి 
సితకరుండడ్డము చొచ్చిన చెలువము దోంపెడిని కట ॥ 


బలుపగు చెలిచనుగుబ్బలపై వేంకటపతి నించిన. 
లలితప్పరేఖల బి త్తరిలాగులు దోంపుచును 
వలరాయని చి(చీశ్రరునమ్ములు (7) వడిందాకిన గంట్ల వలె 
బొలుపుగ6 జూచినవారల బొమ్మరపరపెడిని. ॥కట॥ 122 


ఆహిరి 


అన్నిజాతులు దానె యైవున్నది”* 
-కన్నులకలికి మాయగరచెనో యన(గ ॥ పల్లవి ॥ 


కన్నె శంక్షిణిజొతి గా(టోలు వీపునను 
సన్నపు మదనాంకములు జడి * గొన్నవి 


వన్నెలుగ వలరాజు వలపు తల కెక్కించ 
పన్నినటువంటి సోపానములొ* యనంగా ॥ అన్ని ॥ 


తెజవన దలపోయ చి త్తిణిజాతి గాంటోలు 
నెజులు విచ్చుచు వీధి నిలుచున్నది 
నెజతనము * మరుండు తను * నిండనేసిన యంప-- 
గరులిన్ని యనుచు లెక్కలు వెట్టుగతివి  4అన్ని॥ 


1. ని రే, ౨౭. వరాళి, 2. యీకన్నుల, $8, నాంకురములజడ, 4, పానంబు 
లన(గ. 5. నవు. 6. తలనిండ. 


శృంగాక నంకీర్తనలు 85 


కాంత హ స్తిణిజాతి గాంటోలు కరమూలము' _ 
లంతకంతకు నలుపులై యున్నవి 
పంతంప్పు మరుండు తన భండారమిండ్త కును 
దొంతిగా విడిన కస్తురి ముద్రలనగా. ॥ అన్ని ॥ 


ఘనత * పద్మిణిజాతి గా(టోలు నీలలన 
తనువెల్ల పద్మగంధంబై నది 
ఛం యా 
మినుకుగా మరుండు తామెరలమ్ములనె"* మేను 
కనలించి వడి! బువ్వుగ శ్లైనో యన(గా ॥ అన్ని ॥ 


ఇదియు జగదేక మోహిణి* దానె కా(టోలు 
కదలు కనుంగవకెంపు గలిగున్నదీ 
వదలకిటు వేంకటేశ్వరుని కుంకుమపూ*త 
చెదరి చెలికను(గొనఅ( జిందెనోయన(గా * అన్ని ॥ 1£8 


ఆహిరి 


కెరలి బయట దాంగీ వీండు తన. 
వొరపులు చూపుచు నొరగి వీండు | ॥ పల్లవి ॥ 


కొమ్మ చూడవే కొలిమిగూటిలో__ 

నమ్మెడి సూదులె యదె వీండు 

ఎమ్మెలు నెరపుచు నెక్కుడం దిరిగో 

నమ్మికబొంకుల నను సౌలిసీని ॥ కెరలి॥ 


నాఃతిరో చూడవే నవ్వుచు మీలకు- 
నీ(తలు గరపీనిదె వీండు 
కా(తాళలబున( గనలెడి నాపై 
చేంతలు నేసీం జెలంగుచు. దాను ॥ కెరలి ॥ 


86 


థ్రీ కశాళ్ళ్గపాక అన్నమాచార్యుల 


అల్లనె చూడవె అడవిమృగములకు( 


బల్లము వేసీ. బైవీండు 

వొల్లని ననునిదె వుల్లమి (ము?) చేకొనె. 
గా న. 

గల్లరి తిరు వేంకటపతి వీడు, 


ఆహిరి 


మూసిన ముత్యాన * కేలే మొరంగులు 


ఆసల చిత్తానకేలే అలవోకలు 


కందులేని మోము '* కేలే కస్తూరి 


చిందు నీ! కొప్పునకేలే నేమంతులు 
మందయానమునకేలే మ్రైలమో(త 
గందమేలే పైపై కమ్మని నీ మేనికి 


. భారపు గుబ్బలకేనే పయ్యెద నీ_ 


వీరపు. జూపుల * కేలే పెడమోము 
జీరల బుజాలకేలే చెమటలు నీ_ 
గోరంట గోళ్ళకేలే కొనవాండ్లు = 


ముద్దుల మా(టలకేలే ముదములు నీ_ 


యద్దపు( జెక్కులకేలే అరవిరి 
వొద్దిక మాటల * కేలే వూర్చులు నీకు 


॥ కెరలి॥ 124 


॥పలవి॥ 
ఉం 


మూసిన ॥ 


మూసిన ॥ 


నద్దమేలే తిరు వేంకటా దీశు6 గూడి ॥ మూసిన ॥ 1265 


£శి-వ రేకు (శ్రీరాగం 


కలకి కౌంతాళములు కౌరింపులా. 


క 


లలితంపు వలపులకు ల౨చనులు గాక 


వి. రే. ౪౫. ముత్యాల. 2, మేనికేలే. 8. చిందని 


4. చూపున, క. కూటమిశే. 


వ. 


1పల వి॥ 
ణా 


శావలతులు. 


శృంగార సంకీర్తనలు ం 87 


కిసరు కను(గెనల జంకెనలు విరసంబులా 
రసములొలికెడి మనోరతులు గాక 
కొసరు గుంపెనల సిగ్గుల వ విళంబంబులా 
దుసికిలని * మోపాముల దొంతరలు గాక ॥ కలికి ॥ 


అబ్బురములై న పొలయలుక లోలంబులా 

గబ్బు. దమకముల మీ(గడలు గాక * 

గబ్బిమాటల సాళంగంబులవి యేతులా 

గుబ్బతిలు మోహముల'* కుంటెనలు గాక ॥ కలికి ॥ 
కొనబు కొనగోళ్ళ తాంకులఏ మే (ని నొప్పులా * 

ననుపులకు నుబ్బు(గవణములు గాక 

వనితకీవేంక  పేళశ్వరు సిరులు మరపులా 


మనసు మర్మముల తన్మయములవి గాక శ “కలికి; 120 
భైరవి 
భామ నోచిన నోము ఫలము సఫలనుగాను 
కామతాపంబునకు కాండవము నోమె ॥ పల్లవి ॥ 


కొమ్మ చలిమందులకు గొంతిదామెర నోమె 
కమ్మ(దాపులకు మును గౌరినోమె 
నెమ్మదిని కన్నీట విండు(గౌల6కులు నోమె 
ముమ్మడించిన వగల ముచ్చింళ నోమె 1 భామ ॥ 


చెదరు గందంబునకు చిట్టిబొట్లు నోమె 
కదియు పులకలకు మొలకలనోము నోమె 
ముదిత మాటాడకిదె మోనదాగెలు నోమె 
పొదలు చెమటలకు నినుపులనోము నోమె ॥ భామ ॥ 
1. ని. రే, ౧౭. గుంపెనలు మంకుల విడంబం. ఏ. సా. రే. దునీకి లెట్టి 8, సా, రే. 
లొల్లబులా, 1, వి. రే. గుబ్బుం దమకముల గుంపెనలుగాక. 6. కోరికల, 6. సా, రే. 
వనిత తిరువేంక. 7. తనివోని నురతముల తన్మయముగాక,. ' * మేనియొక్క ఒన్ఫులా 


౪౫15-5౧11. 


శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


నెలంత మొగమునకు వెన్నెలమించులటు నోమె 
వెలయు.గాంతికి వీధివెలుంగు దానోమె 
ఎలమితో.( దిరువేంక పేళుకౌ6ంగిటం గూడి 


లలితాంగి నిచ్చకల్యాణంబు 'నోమె ॥భామ॥ 127 
సామంతం 
ఆపురూపమైన మోహము దాచి యిటువంటి. 
కపటపు నటనలు గడియించనేలే ॥ పల్లవి * 


కిన్నెరకాయల. టోలు కిక్కిరిసినట్టి గుబ్బ- 
చన్నులపై నును(గొంగు జారంగ 
కిన్నెర మీ(టుచు మంచి సన్నపు నడపుతో 
కన్నులు దేలంగమేను కదలించేవేలే ॥ అపు ॥ 


వీఢడియు వీడనికొవ్చు వేగన ముడుచుచు 
ఆడెడి బిత్తరీమాటలమరంగా 
చూడనొప్పె నీ మంచి నుద్దులు చెప్పంగనెంతే 
వాడక వాడుదురే వై తాళమేలే ॥ ఆపు॥ 


చెక్కుటద్దములమీ(ది చెమట చిత్తడితోడ 
సౌక్కులు దేరంగ మేను సుదతికి 
చిక్కించి నిన్ను6గూడె శేషగిరీంద్రుండు నీ పయి 


మక్కువగలిగి కొంత మనసియ్యండేలే ॥ అపు॥ 126 
పాడి 
ఓఒజపో మెటుపో వొయ్యారమో వీకు 
వెజతుమయ్య గోవిందు(డా ... +పల్లవి॥ 


కవటమో నిజమో కరుజయొ కోపమో 
వుపదారమో వృపతావమో 
నిపుణత త ((ద?) నపై నెయ్యమే నేనేవు 
విపరీతము గోవిందు(డా ఒక 


శృంగార సంకీర్తనలు 


ననుపో నగవో నయమో (పియమో 
"'చనవో చలమో నరసమో 
కనుకూరిమియో గయ్యాళితనమొ 
వెనుతగిలేవు గోవిందు(ండా 


మంకో మరులో మదమో ముదమో 
జంకో లంకో జగడమో 
శంకలేక నను సరుగన6 గూడితి 
వేంకటగిరి గోవిందు(ండా 


ఆహిరి 


లలితలావణ్య విలాసముతోడ 
నెలంత ధన్యత గలిగె నేంటితోడ 


కుప్పలుగా మైనసలుకొన్న కస్తూరితోడ 
తొప్పందోగేటి (గెడి?) చెమటతోడ 
ఆప్పుడటు శశ రేఖలై న చను(గవతోడ 
దప్ఫిదేరేటి (రెడి?) మోము6దమ్మితోడ 


కులుకు( గబరీభరము కుంతలంబులతోడ 
తొలంగ6 దోయని _పేమతోడ 
మొలకనవ్వులు దొల6కు ముద్దుంజూపులతోడ 
పులకలు పొడవైన పొలుపుతోడ 


తిరు వేంకటాచలాధిపునవి మన్ననతోడ 
సరిలేని దివ్యవాసనలతోడ 
పరికించరాని అరవిరిభావముతోడ 
సిరీ దొల6 (ల౦౪?) కెడి చిన్నిసిగ్గుతోడ 


సామంకం 


చింతాపసరంపరలు చిత్తంబునకు( దొడపవు 
ఇంతి సౌభాగ్యంబులిన్నిటికి6 దొడవు 


1 దితి ౪ 


1 ఒఆ॥ |20 


1 లలిత | 


॥ లలిత ॥ 


॥ లలిత ॥ 1800 


॥ పలవి 
న్లివి॥ 


80 (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


- కలికి నెమ్మోమునకు( గబరీభరము తొడవు 
తళుకు(జూపులు చక్క/దనమునకు( దొడవు 
ఎలమిచెక్కుల మించులిరువంకలకు( దొడవు 
'మొలకనగవులు సొబఐగు మురిపెముల తొడవు ॥1చింకా॥ 


కరమూలరుచులు బంగారంబునకు( దొడవు 
గురిగాని కొందీగె గుబ్బలకు( దొడవు 
సిరిదొల(కు జఘనంబు చిన్నినడపుల తొడవు 
నిరతంపు( బాదములు నిలువునకు( దొడవు ॥ చింతా ॥ 


(శ్రీవేంక పేపకృప చెలియకెప్పుడు( దొడవు 
భావసంగతులకును( బరవశమె తొడవు 
ఈ వెల(ది నును(బలుకులించువిలుతుని తొడవు 
లావణ్యములకు సీలలన దా( దొడవు ॥ చింతా ॥ 181 


24-వ రేకు పొడి 


ఆవి యెటువంటి రహస్యములో 
సవరని సతులకు రుల్లనె మేను ॥ పల్లవి ॥ 


కల గని చెలితో కాంత నాయకుని. 

చెలువము చెప్పుచు చిడిముడితో 

పలుక(గనేరక [భమసిన మాటలు 

తల(చి చెలులు కడు( దత్త్వరపడిరి ॥ అవి॥ 
రమణుడు కలలో రమణితో ననిన1_ 

(వ్రమదపు దై న్యపు పలుకులివి 

చెమరించ(గ విని శిరనులు వంచుకి 

కొమెరలు దలంచిరి కూరిమిపతుల ... 4అవి॥ 


1. ఇది వి,రే, 8౬ఒ.పాఠము; ఏ. సా, రే, నగిన, వంవుచు. . 


శృంగార సంకీర్రవలు 91 


'వేంకటరమణు(డు వెలందియు( గలలో 
వింకప్ప6 గూటమి( బెన6(గుటలు 
లంకెల పొందులు లలనలు వివి విని 


కొంకక కనుగొన గురిసిరి నీరు ॥ ఆవి! 102 
సామంతం 
కొవనచూపులనె వింతకోరికలు దైవార 
పెనగాన్న తమకముల. బెన(గు "బన్నండురా 11 పల్లవి ॥ 


కమ్మ (ని కస్తూ (స్తు 7) రితావి కప్పురపువాసనల.-__ 
తమ్ములము నోరిలో. దగ గులికి కులికి 
ఉమ్మగింతల రతులనుడివోని వేడుకల 
ఇమ్ములను గూడి సుఖియించు జన్నండురా ॥కొన 4 


విగువు(. గొంగిటంజేర్చి వి-త్తరపు( జూపులను 
నగవు దేర6గ మనసు నా(టించి మించి 
మొగము మొగమునంజేర్చి ముద్దుమాటలను నును€_ 
బగడవాతిర గదల.( బలుకు టబన్నండురా 1 కొన ॥ 


కడు మోహమున సిగ్గు గదియుటబెన్నండు లేక 
యెడలేవి కూటముల యొచ్చరికె లేక 
విడువకిటువలెనె తిరు వేంక పేళు.ండ నీవు 
వడి( దలంచి నాకడకు వచ్చు కన్న(డురా కొన ॥ 188 


శ్రీరాగం 

దై వకృత మెవ్వరికి. దప్పింపరాదనుచు 
య్‌ జ 

భావించి జనులాడుపలుకు నిజమాయ ॥ పల్లవి ॥ 
కందునకు. బెడంబాసి చందురు(డింతి ముఖ-- 

చందురుండై న నది అందును గలిగ 

కందువగు చెలినొనలి కస్తూరితిలకమను-- 

కందు ముఖచందునకు( గడునందమాయ ॥దైవ॥ 


02 


(ఫ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


జలజములు శశిచేతనులికి యీ కాంతకుచ... 
జలజంబులై న నది సరుసనే కలిగె 
లలితమగు ప్రాణవల్లభుని సురతాంకమున 
విలువ సేయ6గరాని విదియచందురులు 


తీగె బహుజలములకు( దెమలి కామిని మేను(_ 
దీగె యయ్యిన నదియు. దిరుగ మరి కలిగె 
ఈ గతుల. దిరువేంక పేశ్వరుని సమసురత_ 
యోగంబువలన ఘర్మోదక(శ్రీలు 


ముఖారి 


జానామ్యహంతే సరసలీలాం 
నానావిధ కపటనాటక సఖత్వమ్‌ 


కిం కరోమి త్వాం కితవ పరకాంతాన.__ 
థాంకురపకటన మతీవ కురుషే 
శంకాం విసృజ్య మమ సంవ్యాన కర్తణం 
లి 
కింకారణమిదం తే ఖభేలన మిదాసీం 


కిం భాషయసి మాం కృతకమానసతయా 
డాంభికతయా విట విడంబయసి కిం 
గాంభీర్యమావహసి కాతరత్వేన తవ 
సంభోగ చాతుర్య సాదరతయా కిం 


కిమితి మామనునయసి కృపణ వేంకటతై ల- 
రమణ భవదభిమతసురతమనుభవ 
వమదేన మత్రియం (1పచురయసి మానహర 
మమతయా మదననిర్మాతా నకిం త్వం 


॥1దైవ॥ 


॥దైవ॥ 184 


॥ పలవి ॥ 
క. 


$1 జానా || 


| జానా | 


జానా ॥ 185 


శృంగార సంకీర్తనలు 
ఆహిరి 


వట్టిటసలు గాక నాకు వలతు ననెడి మాటలెల్ల 
నెట్టుకొన్న మోహమైన నిలువనెట్లు వచ్చురా 
లబ రా లు 


కొప్పువెట్టుకొనుచునున్న కొమ్మ బాహుమూలమిపుడు 
చొప్పుదప్ప 'రెప్పలెత్హి చూడనెట్టు వచ్చురా 
అప్పుడుపరిసురత వేళలందు.( ఇచ్చి దోంచునట్టి- 
చెప్పరాని పనులవంక( జిత్తగించినాండవో 


మొలకనవ్వు నవ్వుచున్న ముదితముద్దుమోవిమీ(ది- 
చిలుకవోటు చూచి సన్న నేయనెట్లు వచ్చురా 
వలను మెరసి సీకునందు వన్నెలైన చేంతలెల్ల( 
గలయ జేయుపనికి. గొంత కన్ను వేసినాండవో 


తట్టుపుణుంగు శిరసుమీ(ద దైలువారనంటి నొసల, 
బట్లువెట్లుకోరి నన్ను( బట్టనెట్టు వచ్చురా 
టబ బట 
వెట్టిగాదు వేంకటాదద్రివిభుండ నీవు మదనరచన- 
లట్లు నిట్లుసేయ నన్నునంగవించినా(ండవో. 
ట్‌ ట 


మాళవి 


ఏమి సేయ6గనగు నెట్టువలసిననా 
కాముకుల పూర్వసంకల్పమో కాక 


కమలలోచనహృదయకమలంబె మరుచేతి- 
కమలమై తనమనను గాండి పారినది 
గములైన యాపదలు గదిరినప్పుడు దమ్ము 
తమచేతియమ్ములే తాంకునో కాక 


ప! 


॥పలవి॥ 
గ 


॥ వటి 
యు 


॥1 వట్టి ॥ 


॥(వటి॥ 136 
టబ 


॥పలవి॥ 
ణా 


॥ ఏమి ॥ 


రి 


(ఫ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


లోలలోచన మేనిలోనియనలము లోని.__ 
గాలి గూడ (డు?) క చిచ్చుగాలివలెనాయ 
తాలిమెడతెగి రతులు దప్పినప్పుడు లోని_ “ 
లాలిమే తమకములతాపలో కాక ॥ ఏమి ౪ 


శ్రీ వేంక కేశ్వరుండు చెలియ గరుజించినను 
కైవళంబయి యవియ కడునితవులాయ 
దై వకృప గలిగినను తమకు నాపదలెల్ల 
భావింప నిత్యవై భవములో కాక. ॥ ఏమి ॥ 187 


25-వ రేకు, సామంతం 


పొద్దిళనెన్నండు వొడచునొా పోయినచెలి రాదాయను 
నిదుర గంటికి. దో6పదు నిమిషంబొకయేండు ॥ పల్లవి & 


కన్నుల నవ్వెడి నవ్వులు గబ్బితనంబుల మాటలు 
నున్నని యొయ్యారంబులు నొచ్చినచూపులును 
విన్నందనంబుల మజప్పులు వేడుకమీరిన యలప్పలు 
సన్నపుంజెమటలు( దలంచిన రుల్లనె నామనసు ॥ పొద్దింక ॥ 


ఆంగినరెప్పల నీరును నగ్గలమగు పన్నీటను 
దోంగియు. దోంగనిభావము దోంచిన పయ్యెదయు 
కా(గిన దేహపు నెకలును కప్పిన పువ్వుల సౌరబులు (9) 
వేగిన చెలితాపమునకు వెన్నెల మండెడిని ॥ పొద్దింక ౫ 
దేవశథామణి తిరుమల దేవుని దలంచినం బాయక. 
భావించిన యీ కామిని భావములోపలను 


ఆవిభు(డే తానుండి.క నాత(డె తానెజంగ(గవలె 
నీ వెలదికి. గల విరహంబేమని చెప్పుదము, ॥ పొద్దింక 4188 


మలవారి 


ఎందరి దూరుదమిందరు( గూడుక 
సందడివలపులం జంపేరే 4 పల్లవి జ 


శృంగార సంకీర్తనలు 


కంట. బుట్టినవాండు కమలముఖులకడ - 
కంట. బుట్టినవాండు గవగూడి 
జంట వాసిన6€ జంపుదుమని లేని_ 
'వెంటలు గడియించి వేంచేరే 


* ఏంట బుస్టెడివాండు నేడు 'దెరువులై 
వూ(టాడెడివాండు నొనగూడి 
మా(టమా(టకు మాయపు మనసులు 
తీ(టలు రేంచుక తిరిగేరే 


కొండలరాయండు కోనేటి తిమ్మయ్య 
వుండినచోట నేనుండ6గా 
పండిన మోహము బాధల. జిత్తము 
మెండైన వేడుక మెచ్చీనే. 


నాట 


చిత్తము నిజమైన( జేరు నేపనులైన 
బత్తి సౌఖ్యమునకు 6 (బాణము 


కన్నుల కలికికి. గలిగెంటో కడ-- 
కన్నులమీ.ది వింకపు నవ్వు 
చిన్నిచెక్కులమీ(ది చెమటలు - మేన-- 
నన్నువ మురిపెపుటలపులు 

తోయజగంధికి దొరకె.టో మన-- 
మాయ నియతితోడి మజపులు 
సోయగమగు మోము సొబగులు _- కడు-- 
రాయిడి చనుదోయి రచనలు 


* వసంతు(డా ? 


॥ ఎంద ॥। 


॥ ఎంద్‌ ॥ 


॥ ఎంద ॥ 189 


॥ పల్లవి ॥ 


॥ చిత్త ॥' 


॥చిత్త ॥ 


800 ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


'"'లావణ్యమతి (వతి?) మీ6ద లానెందో 
(శ్రీవేంక కేజుని చెలుములు 
తావి చల్లెడి కమ్మ(దనములు - పాసి_ 
పోవని విభుతోడి పొందులు. 


కాంటోది 


ఒయ్యనె దగ్గరరమ్మ వూడిగాల సతులు 
ఆయో। వినరరమ్మ అలళున్నవాండు 


కర(గు(జెమటలతో గందపు( బేంట్లతోడ 
ఒరగి పవ్వళించున్నా(డదొ_త్రగిల్లి 
సరసపు మాటలతో చాచిన పాదములతో 
గురియైన సతులతో గోవిందరాజు 


తెల్లని కన్నులతోడ తేనెగారు మోవితోడ 
చెల్లుబడి. బవ్వళించీ శేషునిమీంద 
వెల్లి గొను వూర్చులతో వెన్నెల నవ్వులతోడ 
కొల్ల వలపులతోడ గోవిందరాజు 


పూంపకొడుకుతో పుక్కిటి తమ్ముఅముతో__ 
నొడ్డిన రతులతోడ నోలలాడీని 
వెడ్డు వెట్టి కూడెనిదె వేంక పేళశుండింతులను 
గొడ్డువోని వరముల గోవిందరాజు.. 


ఆహిరి 
కామించి నీవరుగ( గలయు నాయకుడు నే. 
డేమి భాగ్యము నేనెనే తరుణ్‌ 
కౌంగిన గుబ్బలమీ6ద కమ్మ(జెమటల. దొప్ప_ 
దోంగిన పయ్యెదకొంగు దూలంగను 


వేంగైన కొప్పున [కొవ్విరులు దురిమి విజ్ఞ-- 
వీంగుచు నీవెటు వొయ్యెవే తరుణిం 


॥ చిత్త ॥ 140 


(1 ఒయ్య ॥1 


॥1 ఒయ్య 11 


॥ ఒయ్య ॥ 141 


కామి ॥! 


శృంగార సంకీర్తనలు |! 


ఒప్రైన శిరసుమీ(ద6 గుప్పళించిన జవ్వాది 
చిప్పిలి చెక్కులవెంట( జిందంగను 
ఆప్పళించిన కష్తూరిలప్పలు రాలంగ సీ 
విస్పుడెక్కడికి నేంగేవే వోతరుణి ॥ కామిం ॥ 


వీడినది మొలనూలు విరులు చెదరె. గొంత 
వాడినడి 3మ్మోవి వన్నెలైై 
యీడులేవి తిరువేంక కేశుండిదె నిన్నుంగూడె 
యీడం. గొత్తలివి యేంటివే వోతరుణి ॥కామిం॥ 142 


శుద్గరామ్మక్రియ 
(ణి 


ఇన్ని రానులయునికి యింతి చెలువపురాళి 
శన్నె సీరాశికూటమి గలిగినరాళి ॥1 పల్లవి 11 


కలికి బొమవిండ్రుగల కాంతకును ధనురాళి 
మెలయు మీనాక్షికిని మీనరాళి 
కులుకు కుచకుంభముల కొమ్మరకును కుంభరాళి 
చెలంగు హరిమధ్యకును సింహరాశి ॥ ఇన్ని ॥ 


చిన్నిమకరాంకపు( ఐబయ్యెద చీేడెకు మకరరాశి 
కన్నెపాయపు సతికి కన్నెరాశి 
వన్నెమై పై(డితులందూ(గు వనితకు( దులారాళి 
తిన్నవివాండి గోళ్ళసతికి వృశ్చికరాశి 4 ఇన్ని ॥ 


ఆముకొను నొరపుల మెరయు నతివకు వృషభరాశి 
గామిడి గుట్టుమాంటల సతి కర్కాటకరాళి 
కోమలపు చిగురుమోవి కోమలికి మేషరాశి 


యేమ వేంకటపతి. గలనె ,పియమిథునరాశి ॥ఇన్ని॥ 148 
7 


శృంగార సంకీర్తవలు 


గుద్దలింపుంగులుకుల కొనవంపుచూపుల కు 
ఆద్దపు( జెక్కులది నిన్నద్దలించ(గా 
పెద్దరికా' లాకెతోడ బెరయించేవా వోరి 
చద్దివలపుబేరాల జట్టికొండ రారా 


మెల్లనె మురిసెములమ్మెడి లే/శమాటల._ 
గొల్లెతచిత్త మంతయు. శ్‌ గొల్లగొంటివి 
వెల్లి గా నన్ను గూడితి * వేంక పేళుండా వోరి 
చల్లువలపుబేరాల జట్టికాండ రారా 


సామంతం 


సింగారరాయని దిట్టీ. జెంచెత వేలి_ 
వుంగరాలచేత నన్నా త్తకు నీవనుచు 


గురువింద పొదమరంగున నుండి విగిసీని 
సిరివరు నెదుటనే చెంచెత 
దొరలకే కాక నెత్తురుమన్ను మాకేల 
బురదచెమటనామై పొలసుకంపనుచు 


గుదిగొన్న మొగలిరేకుల యెన్ను కొనగోర. 
జిదిమి దేవునివేసీ. బెంచెత 
గదరు బిల్లాల నేతికంవు సీ వాళ్ళెల్ల 
క్రదియకు నా మేను కంటగించీననుచు 


శస్పురపు( దావి వేంకటపతికౌ6గిట 
జెప్పక యేతురే చెప్పీ. జెంచెత 
దసప్పిదేరు తేనెల తనివార నీ మోవి 
యెప్పుడు. బాయక ఇస్టై ఇచ్చేవో యనుచు 


రై 


జ ఇంత ॥ 


1ఇ90త 1 14% 


॥; పలవి॥ 
గా 


1 సింగౌ 1 


సింగా ॥ 


॥ సింగా ॥ 146 





1. మాటల, 2. పా.రే, పెద్దరికలాతె; త౦. (ప్ర, గద్ధరి కలికితోడ కడుబేరయిం. 


$. తళ, వ. వల్లవష్లాణిచిత్తము. 4. వెల్లిగా నన్నేలు తిరు. 


100 (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 
ఆహిరి 


అయ్యో వీండు నన్నణ౦కించీనే వీని_ 
కొయ్యతనాలణ(చక కోపమేల తీరునే 


గుట్టున వా6ండిందు రాంగ గొబ్బన నే ముంగురులు 
పట్టుకొవి పరపుపై 6 బడందీసి 
గట్టిగ గుబ్బలమీది కస్తూరిచెమటలనే 
అట్టునిట్టు "నేయక నాయలే పేల తీరునే 


గక్కున వా(డిందు రాంగా గడెవెట్టి తమకాన 
చెక్కుదోయి నాకొనచేతనే నొక్కి , 
పుక్కిటితమ్ములమిడిపొదిగాన్న కౌంగిటిలో 
నొక్కిన(గావి నానొగులేల తీరునే 


కూరిమి వాండిందు రాంగా కొంకక నావాండిగోళ్ళ 
జీరలుగా నొడలెల్ల! జిమ్ముచు! దీసి* 
ధీరత వేంకటగిరి దేవుండైన వానికి నా_ 
నేరుపెల్లంజూపక నా నెగులేల తీరునే 


దేవగాంధారి 


* ఇట్టిముద్దులా ండిబాలు6 డేడవాండు వాని. 
బట్టితెచ్చి పొట్టనిండం బాలు పోయరే 


గామిడ్రై పారితెంచి కాంగేటివెన్నలలోన 

._ చేమపూవుకడియాలచేయి వెట్టి 
చీమ గుజ్టైనని తనచెక్కిటం గన్నీరు జార 
*. వేమరు పాపోయె వాని వెడ్డువెట్టరే 





'॥ పల వి ॥ 
న. 


! అయ్యో ॥1 


॥1 ఆయ్యో ॥1 


॥ అయ్యో ॥ 147 


॥పలవి॥ 
న. 


॥ ఇట్టి! 


1. తం, వ.వపడంగ దిగిచి: వి, శ ౧౨. పడవేని, (ఈ రేకులో ఇది రెండవ 
చరణము.) £. రే. ౧౨. గద్దెమెట్టి. 8. నురమెల్ల. 1. తం. (వ. జీమ్ముచును జేరి. 


* ఈ పాట, పూర్వము.దణమున తప్పిపోయినది. 


శృంగార సంకీర్తనలు 


ముచ్చువలె వచ్చి తనముంగ్రై మురువులచేయి 
తచ్చేటిపెరుగులోన: దగం బెట్టి 
నొచ్చెనవి చేయి దీసి నోరనెల్ల. జొల్లుగార 
వొచ్చెలి వాపోవువాని నూరడించరే 
యెప్పుడు వచ్చెనో మాయిల్లు చొచ్చి పెట్టైలోన 
చెప్పరానివుంగరాల చేయి వెట్టి 
ఆప్పండై నవేంక టేళు. డాసపాలకుండు గాన 
తప్పకుండ పెట్చె వానితల కెత్తరే 


(శ్రీరాగం 


వద్దు వోరా నీవు గడు వచ్చి తడవాయనేరు! 
నిద్దరవుచ్చేవు నేము నీకొలందివారమా 


గయ్యాళి యెవ్వతో కాని కస్తురివాట్లు చూడ 
క. 
నొయ్యారముగా వేనె నుదుకైన గుబ్బల 
కయ్యప్పం గూటముల సీకౌంగిలెల్లానంక నీవు 
పుయ్యక పూసిన కమ్మ.బూంత వింతలాయరా 


గొంపెత యెవ్వతోకాని కొదలేని తమకి తా-- 
నంట6గాక నిన్నుంగూడె నదిరి* పాటునను 
వెంటనే తెచ్చితివోరి వెడగెంపునీరు కోక_ 
నంటినది నీవు మమ్ము నంటక తొల6గరా 


కొండలలో నెలకొన్న కోనేటిరాయ.డ యెందు 
వుండిన నామనసులోనుండి పాయలేవుగా 
నిండిన కౌంగిటంజేర్చ నీవు దాన్రై కూడి-- 
యుండినట్ల నే పాయకుండె నెవతెరా 


191 


॥ ఇట్టి 


॥॥ ఇట్టి ॥ 1468 


॥్కపలవి॥ 
వన. 


॥ వదు ।॥ 
(0 


॥;వదు॥ 140 
దె 


1. వి. రే. ౪౦. వాయె యేరు. 1. నద్ధరి. 8. సారే. వుండినామన. 


102 భీ తాళ్ళపాక అన్నమాచార్యుల 
27-వ రేకు, రామ[కియ 


కొంచెము' మాకులము గుణము చంచలము 
చెంచెతతో నీకు నేల చెప్పవయ్య చలము ॥ పల్లవి ॥ 


గదరు. గస్తూరిమన్ను కమ్మని మై* పూంళత 

చెదరిన పట్టునార చీరపాంత 

పదిలమైన పండు ఫలము మామేంత 

ఇదివో నే మెవ్వరికి నేలయ్య రోత 1 లొంచె॥ 
గుబ్బలవె వెడజారు గురుగింజ పేరు 

సిబ్బపు. జక్కుల నవ్వు చిక్కు.జీరు 

మబ్బు మబ్బు నెరుల దిమ్మరి కొప్పుతీరు 

గబ్బిచూపు కన్నుల" మాకడనేల నోరు 11 కొంచె 1 


అడవి లేంతచిగురదివో” మాపరపు 
వెడ వెడ నగవే మావింత వొరపు 
యెడయక తిరువేంక కేశ మాపై వెరపు 
- గొడవహటమి నిన్ను.(ి గూడిన మైమరపు :!1కొంచె!1 150 


వరాళి _- ఏకతాళి 


తక్కులచేంతల మాయదారివట బొంకు-_ 
నిక్కములు నేయనేమి నేరవా యీనీవు 1] పల్లవి 1 


గుట్టున నూఃదిన పిల్లంగోవి నీరవమున 
వట్టిమా6కుల నిగురు వెట్టీనట 
పట్టినం గందెడి న్నామె మై పులకలిగురు-- 
వెట్టంగా గా నన్నింత సేయ 7 బెట్ట (ట్రా ఇ యీనీఃు 1; తక్కు ॥ 


1 ల్యానళన ఇల బ్యాన ఐం భజం ంఅో. 


“విశే ౧ంళ. కొంచెపుమా, ప సా.రే, చెదరినా. 4. వి.రే. మేమె. 
5. గురివింద. 8. కొనలమా. 7. చిగురులవినో. 8. నన్నుంగూ. 


శృంగారసంకీ ర్తనలణ 


పాదముచెమటనీరు పరపి దురితముల 
'సేదదేర నిందరిని జేసీనట 
మేదినీధరు(డ నీ మేని చెమటలతావి-__ 
నాదరించి ననుంగాచుటరుదా యీ నీకు 


అల నీమదింబుట్టిన అంగజుండు లోకులను 
చెలరే6గి కాంపురాలు .సేయించీనట 
కలసి వేంక కేశ్వర కందువరతుల నన్ను 
కలకాలమునేలుట ఘనమా యీ నీకు 


సౌరాష గుజరి 
ఖ్‌ 


కన్నులనే నవ్వితే నే గబ్బిదాననా నీవు 
నన్ను నేల యిట్లా సన్నలనే తిశ్హువు 


గొల్లచల్లంటానే యక్కునం బోయుమనేవు 
చెల్లంటో గొల్లవారింత చెడంటోయిరా 
గొల్లు వేసి యలకల కొప్పున నే ముడిచిన 
మల్లె పూవులేల నీకు మనసాయ నిపుడు 


ణా క్షే వమ య అదు 
కొంత కోక నల్ల నై తే గౌరుపడము సవేవు (7) 


ఆంత నేను సదరమనై తినా సీకు 


పంతగా(డనట్టియాకంబళి సీవు ధరియించి 


అంత నింతనుండి యాల 'ఆవుల.(గాచితివి 


మా(టలాడ నేరకుంకే మాయదారిననేవు 
వేంటలోన ననునింత వేంచుమంటినా 


యే(టికింత తిరు వేంక కేశ నన్ను( గరంగించి 


పూంట వూంటకింతేసి బూమెలు "నేసేవు. 


1. వి.రే. *౪. కొంత నల్లవై తే. 


౪౫1 3-౯ 


108 


తక్కు 11 


తక్కు 11 151 


1పలవి । 
ఉం 


11కమ్ను 11 


॥5కన్ను 1 


కన్ను! 152 


థ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 
(శ్రీరాగం. 


అతడు చొచ్చినవేళ నలరు యడవి 
సతి నీదుమురిపెంపు జవ్వనపుటడవి 


గురుకుచముగిరుల నెక్కువమైన యడవి 
తరుణంపు బాహులతల యడవి 
పురిగొన్న వాలుంజూపుల తేట (బేటి?) యడవి 
గరిమతో6 దనుతావి కప్పురపుటడవి 


గవిమైన నెరులచీ(కటి పెనుయడవి 
ఘనమైన జఘనకందకములడవి 
నునుపు నడపుల యేనుక 'పెద్దయడవి 
చెనకు నట్టనడిమి సింహపుటడవి 


ఆతివ నీ వూరుల యరంట్రయడవి 
కత కజప్పల చిలుకల యడవి 
'పతిలేని వేంకటపతి యాంక యడవి 
తతి సీకు(గానత(డు తపమున్న యడవి. 


శంకరాభరణం 


తలపట్లు వెట్లుకొన్న తరుణీమణి నిన్ను 
లబ య! 
నలసి వేమరుదూరు నాకెవో యీకె 


గొప్పలయిన గుబ్బలవేంగుల నలయు నతులు 
కొప్పులు జార(గఈ దన్ను గొలిచి రాంగా 
చెప్పరాని నటినల పింగారపు. దోంటలోన 
అప్పుడు నిన్ను( జూచిన ఆకినో యూకె 


1. ని, రే. ఒళ. వెట్టుకున్న. 


1 సలవి॥ 
ఉం 


1 అత ॥ 


॥ అత ॥ 


॥ అత ॥ [568 


॥ఠతల॥ 


శృంగార సంకీ _ర్తనలు 


సాదపుంబెండేలు (మోయ. బడ(తులిరువంకల 
'నేదలు దేరుచు. దనచెంగట రాంగా 
మేదకపు తొలుకరి మెలుంగంటా నీ వప్వో-- 
డాదిగొవి చూచిన ఆకెవో యీకె 


బంగారు చెరంగుచీర పయ్యెదకొంగు దూల6౧- 
అంగన వొకతె దనకాకు చుట్టింగా 
ఇంగితమెలి.గి వేంకకేశుండ నిమ్న. గలసి 
'ఆంగడినెల్ల ౬ బెట్టిన ఆకెవో యీకె 


ఆపాొరి 


* దిక్కులేక పోయెని స్టే దినదినము 
'వెక్కసపు లోక మేలే విభు(డెవ్వండో 
గుత్తముగా నెల్లవారు. గుడిచేటి కంచము 
ఎత్తుక లోంబెట్టకొనె నెవ్వండో దొంగ 
కొ శత్తగానే మ్‌ గన్హేకోక బమయట వేసిన 
మె త్తనిదంటా. బట్టి 'మెంగె నెవ్వండో 


బంతిగా(గ నెల్లవారు( బండేటి మంచమూర. 
గుంతలో విరుగందోనె కూళండెవ్వండో 
దొంళుల కడవలోన( దొరలి దాచిన పెద్ద-- 
పొంతకూటికుండ గొంట(టోయె నెన్వండో 


సొరిది సంతలలోని సుద్దులెల్లా వివి వివి 
విరసములెల్ల ( వాపె “వీ: టెవ్వండో 
తిరు వేంకటగిరి దేవుండై యిందరికి( 
గరుణ లోకముగాచె ఘను(డెవ్వండో, 


106 


4॥తల॥ 


॥తల॥ 164 


॥పలివి॥ 
ళా 


4 దిక్కు 4 


11 దిక్కు ॥ 


॥దిక్కు ॥ !5$ 


1. పా, రే. గంటానివృుడా. * దీనిలోనిభావము స్పష్టమగుట లేతు 


100 శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 
28వ రేకు. ముఖారి 


చిన్ననాండు మద్దులు వంచినవా6ండు తొ-- 
నున్నవా(డే యిపుడు నాయొడయ. డై నేండు | పల్లవి ॥ 


గోవుల. గాచినవాండు గొల్లైతల మేనిగబ్బు(-- 
దావుల సెనుభమల! దగులువాండు _ 
కోవిదు(డెట్టనాయ. గోమలుల. బదియారు.__ 
వేవురను వలపించే వెరవరెట్టాయెనే ॥చిన్న ॥ 


వెన్నలారగించువా6డు విడువక వెకలియై 
కన్నచోనే తిరిగేటి గద్దరీండు 
వన్నెకాడెట్లానాయ వడి గోపవనితల- 
నెన్నూని చేంతలెల్ల సెట్టు నేసినాండే ॥ చిన్న ॥ 


కొండలెక్కి. దాంటువాండు కొండ మోచునట్టివాండు 
కొండలే నెలవుగా. గైకొన్నవాండు 
కొండుక పాయపువాండు గుబురై న తిరుమల__ 
కొండమీ(ద నెలకొన్న కోనేటివాండు. ॥ చిన్న ॥ 156 


ముఖారి 


కలికి కోరికల నుంగరము వెట్టిననాండె 
చెలువంపు విరహాగ్ని 'నేనెంగా పెండ్రి ॥1 పల్ల వి॥ 


గరిమె. * గేయారకంకణహ_స్తముల సతులు 
మురియుచును నిన్ను (6 గరముల. జూప6గా 
తరుణీ నిను. జూచినంతటనె మదను-డిద్దరికి-- 
నరవిరుల  నేసలిడె * నాయెంగా పెండ్లి 4 కలికి | 


వి. రే. ఒ, గరిమ. 2. సా.రే. వేసలివియా, 


శృంగార సంకీర్రవలు 


పొదరిండ్ష చవికెలో పువ్వుందేనెల చెమట 
చెదరకిరువంక నభిషేకములుగా 


187 


కొదమ తేంట్ల (తేంటుల?) విప్రకోటి మిమ్మిద్దరిని 


పొదలించ. జి తముల పొసంగెంగా సెండ్రి 


సోలుచును పేరంటపు కుకపికంబులు మిమ్ము. 
బాలుపడి నలుగడల. బొడ6గాను 
కేలించి లలితాంగి తిరువేంక పేళ నిను 
గాలు దొక్కినదిపుడె కలిగెంగా పెంకి. 


కన్నడగౌళ 


వంచన పియములవారే కాక 
నించిన కన్నీటి నేనేల నీకు 


గిలుకు మ ప్టైలతోడ కిందిచూపులతోడ 
'వనెలవి నవ్వులు నీ పై6 జిందంగాగు 
వలతుపుగాక యెవ్వతి కైన జిత్తము 
నిలుప6గనోపవి నేనేల నీకు (ను) 


గోడచాట్రతోడ కో(కొ*ొనచీంకటితోడ 
వాడల నెలయించువారేకాక 
వాడుచు లేమావి వడచల్ల వెడమాయ.. 
సీడలనెండే నేనేల నీకు 


జగడంబులతోడ సణ6గు సాలపుతోడ 
వగ విన్ను భ్రమయించువార 3ౌక 
దిగులులేక విన్ను తిరువేంక కేకుండ 
నెగులెం6గక కూడు నేనేల నీకు 

1. పారే. కన్నియయిది నేనేల. ఏ. సా.రే. ఎవ్వరి. 


॥ కలికి 


॥1కలికి॥ 157 


॥పలవి॥ 
న. 


1 వంచన ॥ 


॥ వంచన ॥ 


॥।వంచన॥ 1556 


108 . (ఫ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 
ఆహిరి 


వేడుక నెవ్వతెరా విడువక నిన్నంటి 
వాడుదేరే వలపుల వన్నెలు వెట్టినది ౪ పల్లవి ॥ 


గద్దరి యెవ్వతెరా సీ గారవంపు చెక్కున 
విద్దంపు చంద్రరేఖ నిలిపినది 
అద్దిరా దానిగయ్యాళితన మెట్టిదో 
ముద్దుందనమోము నీ మోమున రాచినది ॥ వేడు ॥ 


దిజ్లైన యది యెవ్వతెర నీ యధరమందు 
“కొట్టంగొన మరుచిలుకులొ త్రినది 
గట్టిగ. జూడర దావిగబ్బితనమెట్టిదో తన... 
గుళ్సైల్ల నీకు నాకున * నవ్రానెంపినది. ॥ వేడు ॥ 


చక్కని'దెవ్వతెర నీ సరిలేని మేనం దన. 
మిక్కుటంపు మేనితావి మేళవించినది 
అక్కరగా( దిరువేంకటాధీశ కూడితివి 
మక్కువతో నీకు పరిమళములంపినది. ॥ వేడు ॥ 160 


పొడి 


అలమేలుమంగ నీవభినవరూపము 
జలజొకుకన్నులకు చవులిచ్చేవమ్మా ॥ పల్లవి ॥ 


గరుడాచలాధీశు ఘన వక్షమున నుండి 
వరమానందసంభరీత వై 
నెరతనములు చూపి విరంతరము నాథుని 
హరుషించంగం జేసితి గదమ్మా * ॥ ఆల ॥ 


1. ఈ పాదమున యతిళంగము, "జేనితొంగదమ్మా' అని యుండ టోలును. 
* వాన్‌ _[. అంపినది, 


శృంగార సంకీర్తనలు 


శశికిరణములకు చలువల చూపులు 
విశదముగా మీ6ద వెదచల్లాచు 
రసికత ెంపున( గర6గించి. యెప్పుడు స్‌ 
వళము చేసుకొంటి వల్లభునోయమ్మా 


రట్టడి (శ్రీ వేంకటరాయనికి నీవు 
పట్టపురాణి వై పర(6గుచు 
వట్టిమా(కులిగిరించు వలపుమాటల విభు 
జిట్టిగొని వురమున సతమైతివమ్మా. 


దేశాక్షి 


ఒడయ(6డవు నిను(బాసి యుండవళమా తరుణి 
చిడుముడియలుక చేతిచిలుక( బగచేనె 


గారవపు జలరాశికన్య సళి"నలిగి 
ఆరామములలోన నం :మ6(గాను 
చైరంపుదాణమై వనఒమిరుమై గాండి 
ఈ రీతి సీ యలుక యిల్లు పగంజేనె 


ఎలజవ్వనిటు నీకు నెదురుచూచుచు వెడలి 
చెలంగి వెన్నెలకు విచ్చేయంగాను 


100 


॥ అల॥ 


41అల॥ 160 


॥ పలవి ॥ 
ట్‌. 


॥ ఒడ | 


నలువాంద( జందద్రకిరణములు మయినది. టొక్కె 


బులుపు(. గోపము తోడంబుట్టుం బగచేనె 


పంఠంపు (శ్రీసతికి బతివి వేంకటరనుణ 
కాంతహృదయంబెటింగి కలయఈంగాను 
ఆంతలోననె మదను(డలయించె నిప్పుడిటు 
కొంతవడి నీకసరు కొడుకు. బగచేనె. 


20వ రేకు సామంతం 


_ ఎవ్నివేంతలై నం జేయునిపుడు యీతంఢు 
కన్నెవయసువారినెల్ల  గా(క దేర్చె నీతఈండు 


1 ఒడ ॥ 


బడ ॥ 101 


॥పలవి॥ 
ఉం 


110 


థీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


గుబ్బచన్నుదోయి మెలుంగు6 గులుకరించి చెలంగి నడచు 
గబ్బుతావిరమణి చల్లకడవతోడను 
సిబ్బమైన చిక్కులందు చిన్నిచెమటగార. జనకి 
గబ్బినేంతలెల్ల( జేనె కళలుగరంగ నీతండు ॥ ఎన్ని 


వాలుంగన్నుదోయి మెళణుంగు వల్లె వేసివేసి రతికి 
కాలుదవ్వురమణి చల్లకడవతోడను 
'కేలుదమ్మి కంకణాలు గిలుకరించి చెలంగి నడచు (వ 7) 
కీలుగొప్పు సడిలి జారం గిందుపరిచె నీతండు ॥ ఎన్ని ॥ 


కొదలుదేరు కోవిలెలు(గు కుత్తికందు సాళగించి 
కదలుమోవిరమణి చల్ల కడవతోడను 
ఎదురమెరయు వేంక పేళుండింతి _పేమదీర€ జెనకి 

' కదిసి మదనకదనమందు కలికిందేనె నీతఈండు ॥ఎన్ని॥ [62 


పాడి 


ఏలేయేలే మర(దలా చాలు6జాలు చాలును 
చాలు నీతోడీ సరసఠబు బావ ॥ పల్లవి ॥ 


గాంటిపు గుబ్బలు గదలంగ( గులికేవు 
మాటల. దేటల మరందలా 
చీటికి మాటికి. జెనశేవే వట్టి. 
బూటకొలు మాని పోవే బావ ॥ ఏరే ॥ 


ఆందిందె నన్ను నదలించి వే నేవు 
మందమేలపు మర(దలా 
సందుకో( దిరిగేవు సటకారి వోబావ 
పొందు గాది(క( టోవే బావ ॥1 ఏలే ॥ 


శృంగార 'సంకీర్తవలు 111 


చొక్కపు గిలిగింత చూపుల నన్ను 
మక్కువ నేసిన మరందలా 
గక్కున నను వేంకటపతి కూడితి 
దక్కించుకొంటివి తగులైతి బావ ॥ ఏలే॥ 160 


ఆహిరీ 


కామిని నీ సౌభాగ్యము గలిగిన ఫలమిది గలిగెను 
ఆమని వెన్నెలకే.టికి నలయుచు వచ్చెదవే ॥ పల్లవి ॥ 


గుబ్బల చెమటల పయ్యెద కొనగొంగున నల్లార్చుచు 
ఉబ్బున గమనావస్ట్థల నూంటాడెద వేలే 
బబ్బిలకాయల రవములు పదనూపురముల( గలయంగ . 
తబ్బిబ్బుగ నునుపాదము తాటించెదవేలే ॥ కామి ॥ 


ఎత్తిన కరమూలపురుచులిరుగడ మెయజు(గులు దొల(క6ంగ 
తత్త రమందుచు నెవ్వని( దలంపుచు (మొక్కెదవు 
ము త్తెపుసరముల వేంగున మురియుచు నెచ్చరివై నీ_ 
వొశత్తిలి నిట్టూర్పులతో నొయ్యన పలికెదవే ॥కౌమి॥ 
తావులు చల్లటి దేహము తల(పులుమీరిన హరుషము 
లోవెలుతుల వెడయాసలు లోపలి కోరికలు 
(శ్రీ వేంకటగిరినాథుని చెలువపు కౌంగిటి వుయ్యల 
భావజసౌఖ్యాంబుధిలో పలుమరు( జెలంగెదవే. ॥కామి॥ 164 


కాంటోధి 


చెలికి. జక్కదనము నేసిన యజుండు భూమి. 
గలవారికెల్లం (బ్రేమ .గలిగించె. గదవే ॥ పల్లవి ॥ 


గుబ్బలపై కొనగోరిగురుతుఅంటినచోటు-- 
లబ్బురమై మృగమదమంటినది చూడవే 
గవ్బికన్నుల కలికి కప్పిన పయ్యదలోన న 
విబ్బరపుందకువల్సి నిగ్గులు వెళ్ళంబారెనే ॥ చెలికి ॥ 


112 శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


కొప్పున( దట్టుపుజణు(గు కొలందిమీరంగ నంటిన( 
జిప్పిలి చెక్కులవెంటం జిందినది చూడవే 
ఒప్పయిన నీ నడపున నొడికపుమట్టియల._ 
చప్పుడు విన్న( జ్విత్తము జల్లురనె. గదవే ॥ చెలికి 


చక్కందనములచేత సరిలేనివాండు గన 
దిక్కుల వెలసినట్టి తిరు వేంక పేకుండు 
మక్కువలర(గ నింతి మరగించి పియమెల్ల. 
జక్క6దనముగ6 జేనె. జాలదా యింతయును. ॥ చెలికి॥ 185 


రీతిగా. 


రాధామాధనరతిచరితమితి 1 
టోధావహం (కుతిభూషణం ॥ వల్ల వి ॥ 


* గహనే ద్వావపి గత్వా గత్వా 
రహసి రతిం _ప్రేరయతి సతి 
విహరత_స్తదా విలసంతౌ 
విహతగృహాోళౌ * వివళాతౌ ॥ రాధా ॥ 


లజాళజళ విలాసలీలయా 

కజ్జ్దలనయన వికారేణ 

హృజ్టావ్యవహృత (హిత ల హృదయా 3 రత్రి 

స్ప్డా సంభ్రమచపలా జాతా లీ ఇ రాధా॥ 
పుఠతో యాతతం ప్వరుషం' వకు శ్రై ॥ 

కురంటకైర్వా కుటచైె. ర్వా 

మా యా 
పరమం [పహరతి పళ్ళ్చాల్ల గ్నా 
గిరం వినాపి వికిరతి ముదం ॥ రాధా॥ 


_ 1. వి. రే. ౧౦౬, చరిఠం--బోధా 8. సా. రే; పె. రే. విహఠతగృహవళొం 
8. వృదయరతి. 4. శాత. ళ్‌, వురుషెర్వకు, * _పేరంకుడు మదనుండా? 


శృంగార నంకీ _ర్తవలు 


*వారి సురభూరుహ మర్హతివస్వ-.. (మారోహతీవ?) 
చరణేన కటిం సం వేష 
టి 
పరిరంభణ సంపాదితపుల ౩ -_ 


స్పృరుచిర్జాతా సుమలతికేవ ॥ రాధా॥ 
విధుముఖదర్శన విగళితలజ్డా- 

త్వధరబింబిఫల మాస్వాద్య 

మధురోపాయనమా గ్ధేణ కుచౌ 

నిధివద (ద్ద?) త్వా నిత్యసుఖమితా ॥ రాధా ॥ 


సురుచిరకేతక సుమదళ నఖరై-- 
ర్వరచిబుకం సా పరివృత్యి (వర్త?) 
తరుణిమసింధౌ తదీయదృగ్గల-- 
చరయుగళం సంస క్తం చకార ॥ రాధా ॥ 


వచన విలానై ర్వశీకృత (త్య శ్రి తం 
నిచులకుంజ మానితదేశే 
(ప్రచురనైకతే పల్లశ్హక్లయనే 
రచితరతికళా రాగేణాస ॥ రాధా॥ 


అభినవకల్యాణాంచిత రూపా-- 
వఖిని వేళ సంయతచిత్తొ 
దిభూవతు_స్తత్పరౌ 'వేంకట-- | 
విభుణా (నా ఇ సా తద్విధినా సతయా ॥ రాధా॥ 


త స్వ లక్షావీక్షణో భవతి తం 
కచథరం (57) గంధం ఘాపయతి 
నచలతిచేన్మానవతీ తథాపి 
కుచసంగాదనుకూలయతి ॥ రాధా ॥ 
1. ఇది మొదలు ౫ చరణములు సా. రే. పె. రే. లలో మ్యాతముకలపు. వి. రే.లో 
'వేజు ౫ చరణములున్నవి. అవి యావదము కడవట చేర్చంబడినవి. 2. ఈ చరణము 
మొదలు ౫ చరణములు వి. రే. ౧౦౬ లో నుండునవి, 


114 శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


ఆవనతశిరసాప్యతి సుభగం 
వివిధాలా పై ర్విశయతి 
ప్రవిమల కరరుహరచన విలానై_. 
రృువనపతి (తిం ;) తం భూషయతి 


అతాగృహ మేశనం నవనై_ 
కతవైభవ సౌఖ్యం దృష్ట్వా - 
తత_స్తతశ్చరసా (శ్చరతస్తా?) కేల 
(వతచర్యాం తాం వాంఛంతో 
వనకుసుమ విశదవరవాసనయా 
ఘనసారరజోగం ధె శృ 
జనయతి పవనే సపది వికారం 
వనితా పురుషా జనితాళౌ 


ఏవం విచరకా హీలా విముఖ- 
శీ వేంకటగిరి దేవోయం 
పావనరాధాపరిరంభసుఖ-- 
శ్రీ వైభవసుస్థిరో భవతి 


80వ రేకు. ధన్నాసి 


ఏవం దర్శయసి ! హితమతిరివ 
కేవలంతే [పియసఖీవా తులసీ 


థుటిత మృగమద మృత్తికా స్టాసకం 
పటు శరీరే తే పబలయతి 
కుటిలతద్ద నభారకుచవిలగ్నంవా 
పిటర స్టలే మృత్రీతా తుళసీ 


॥ రాధా॥ 


1 రాధా ॥ 


॥ రాధా॥ 


॥రాధా॥ 1606 


॥ పలవి ॥ 
లా 


॥ ఏవం ॥ 


1. పె. రే. సా, రే. దర్శయతి ఈ కీర్తనభావము నుగ్రహము గాదు." 


116 (అ కాళ్ళ్గపాక అన్నమాచార్యుల 
ముద్దుల నా వేలనున్న ముద్దుటుంగరము నీవు 
వుద్దండాన( గొంటంటోతి వోరి 


తిద్దలేము నీగుణాలు తిరువేంక చేశ నీవు 
వొద్దికతో నన్నుంబాయకుండరాో వోరి ॥సారః 168 


సామంతం 


తలనొక్కమాటాడ( దలకెక్కైె వలపు దీవి. 
తలంపు రే/చక మీరు తలరమ్మా 8 పల్లవి ॥ 


చిత్తజు నమ్ములు దా౭కి జీర వారినందుకు పూ- 

వత్తులు వేయక కాని వాడదమ్మా 

_బత్తిగల వారిందరు పచ్చకప్పురము ' మేన 

'మెత్తకకాని మానదు మె త్తరమ్మా 1తల॥ 
కంటిచూపు కాయజువి వింటిబాణములు దా€కి" 

గంటిలేని పోటులాయ; గదరమ్మా 

ఆంట ముట్టరాని తాప మగ్గలమైనది ముల్లు 

ముంటఃగాని పోదు మేమ మూయరమ్మా కతల ॥ 
ఆప్పుడింత సొబగు లేదతివమొగమునందు 

చొప్పులెల్ల బాగులాయ చూడరమ్మా 

అప్పడు 'శేషాదిరాయండంగనలీ గలివె. గాన 

తొవ్వుడూ. బాయని చనవిచ్చె నమ్మా. 4తల॥ 169 


పొడీ 
చింతల చిగురులె* చిచ్చులట 
యింతటిలోవి(క నేలాగే * పల్లవి ॥ 


1. పా. రే.తో మమ్ముంగూడుకుండరా. 8. సా.రే. వచ్చకవ్పురవుమేన, 8. వి.రే 
౧౧౫. వింటివాణమె మేమ, 4. డతివె. గలకి.. 5. పారే. చిగురేచి. 


శృంగార సంకీ _ర్తనలు 


చక్కని మన్మథ సంవత్సరంబున 
చుక్కలరాజే సూరీయు(డ్రై 
యెక్కువరా(క్రుల యెండగాయునట' 
యెొక్కడిదిక (బదుకేలాగే 


కొంతల నడుముల. గజవయ్యెడినట 
అంతట జవ్వనపామనిని 
వింత మీనస (శల ని* వెలందులకన్నుల-- 
నెంత గనమౌొనాొ యేలాగే 


కుంకుమగుబ్బల కుంభరాశికిని 
వంకల చందదు6ండు వచ్చెనట 
వేంకటరమణు.,డు వెల(ది( గూడెనట 
యింక నీ తమక మేలాగే* 


పొడి 


మారుకు మారు నేయ మచి నీ వంతలోనే 
నేరములెంచుకొనేపు నే(టిలోనే తప్పెనా 


చొక్కపు నీ గుబ్బలపై జూజపు' నేంతలవలె 
చిక్కులు జీరలువారం జించెనాతండు 
తెక్కుల నీ వూరకుండి తెలిగన్నుల నీళ్ళు 
.గుక్కేవు వీ చేతులేమి కూరగోయ! బోయెనా 


ముసిముసి నగవుల మోవిమీ!ది కెంపులవి 
కసిగాటు నేంతలనే కప్పె నతండు 
అనురుసురై నీవు ఆతవిః జేయంగలేక 
వుసురనేవప్పుడేమి వూరలేక వుంటివా 


117 


॥ చింత ॥ 


॥ చింత ॥ 


॥చింత॥ 170 


11 పల్లవి ॥ 


॥మారు॥ 


* మారు ॥ 


1. వి.రే. ౫౪. ర్మాతులు యెండలుగాయ.(గ, 8, మీవసావి, క.వింతె గనమాయనే. 
4, వితమకంబేలాగే, ౯౩. రమకమ్మేలాగే. 5. వి.రే. ౯౭-౧౨౦. వీ వింతలోనే, 


క, వి,రే. ౯౨. జూదపు. 7. ౧౨౦. కెంపులు, కని 


118 ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


కూఎమి నీ కౌగిటిలో. గూడి నీ చిత్తమనెడి శ 
వూరిలోన( గాంప్పరమైవుండె నాతండు 
వేరులేని మహిమల వెంక పేశుండతనిమై 
చూరగొంటి వప్పుడేమి జోడువెట్టుకుందెనా* ॥మారు॥ [71 


కాంభోది 


ఉయ్యాల మంచముమీ(ద నూ.చి వేసారితిమి 
ముయ్యదించుకయు రెప్ప మూసినా( దెరచును (1 పల్లవి (1 


చందమామ పాదమాన సతికి వే/గినదాంకా 
యెందును ని(దలేదేమి నేతమే" 
గందపుటోవరిలోన( గప్పురంపుటింటిలోన 
యిందుముఖి పవ్వళించు నింతలోనే లేచును ॥ ఉయ్యా॥ 


పంచసాయకుని పుష్పబాణమాన యిందా(5 
మంచము పై(/ దబవ్వళించి మాటలాడదు 
నించిన వాలుగన్నుల నిద్దరంటానుండితిమి 
వంచిన రెప్పలవెంట వడిసీ. గన్నీరు ॥ఉయ్యా ॥ 


వెన్నెలల వేంకటాదదివిభువి లేనవ్వులాన 
-నన్ను6 జూచియైనా౮ే జెలి నవ్వదాయను 
ఇన్నిటాను సంతసిల్లి యీ దేవదేవుని గూడి 
మన్ననల యింత (నింత?) లోన మలసీని జెలియ ॥ఉ॥ 172 


$81.వ రేకు. కాంథోది 
ఉండంబాసీ నడవిలో వొకతె నేను 
ఎ?డలు నీడలు గాసీ నేమి నేతురా ॥ పల్లవి ॥ 


1, ని.రే, ౯౩-౧౨౦. గూడిన చి త్తమనెడి. 2. వేంక కేళ్వరుండు విన్ను 
చూరగొ నేటవ్చుడేమి జోడు వెట్టుకుంటివా. 8, ని,రే. ౩. దేమి నేతునే, 4. జూచినా.. 
6. మన్నన యింతకో సే మలసీనే. 


శృంగార సంకీర్తనలు 110 


చిన్నినానడుము చూచి సింహము దగ్గరెనంటా 
ఉన్నతపు(. గుచములకొరనెం గరి 
మున్నిటి పొందులు వైరమును జేనె మృగపతి 
యిన్నిటికి నగ్గమైతి! నేమి నేతురా ॥ ఉండ 1 


నిండు నా నడపు చూచి నెమలి దగ్గరి వచ్చె 
బండు నేసి నారుసూచి పాయదు పాము 
రెండు. జూచి పగయు. గూరిమి దోంచె నింతలోనే 
యిండె వప్పె నిన్నిటికి నేమి సేతురా. [ఉండ ॥ 


కోరి నాపలుకు విని కోవిల దగ్గర వచ్చె 
చేరీ నామోవికిదె చిలుక నేండు 
గారవాన నిన్నియు వేంకటగిరి విభు(డా 
యేరా యిక్పై చేకొంటివేమి నేతురా ॥ ఉండ ॥ 173 


శంకరాభరణం 


* వెక్కసమగు. గుచవిభవములు 
_ జక్కవా (వ?) పులుగులేీ జగడముతే 1 పల్లవి ॥ 


చింతచేత నిదె చెలియ నుదుటిపై 
చెంతల. జెదరిన చిరునెరులు 
కాంత కన్నులను గండుమీలకును 
కంతుండు వేసిన గాలములే ॥ వెక్క॥ 


తనముకంబున( గాంతకు( గరమూలపు- 


, చెమటల తావుల చెలువములు 
మమతల. బెంచిన మరుని కొంతముల.._ 
జమళితీ(గెలకు జలకములే 1 వెక్క ॥ 


అననానాననన్న  అననననననననానలతతననకతాన ననిన ననా తానితానానననిత నినన నా కటలననలునననననన నానన న నటాళనొ నాం టుటువడతాభిబుతననా నాననా ననం లల శతకన నననొటునునననినునానాతుయినా. 
. శే వి. రే. ౧౦౭. నేవగ్గమైతి, ని.రే-౪. కి వగలమైతి. 2. దగ్గర. క, వి.రే. 
౧౦౨. ₹0డుంజూచి ళిఖికి బగయు దోంచె.. 4. ని,రే, ౯, జక్కన చూపుల. 


౪01 5-[13 


120 థ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


తెటమోవిపై ' తిరు వేంకటపతి 
గులుతులు నేసిన కురుంబనలు 
ఒటజగి వివశతల నుండ(గ సురతప్ప 


మజపులు దెలిపిన మర్మముళే ॥ వెక్క ॥ 174 
31వ రేకు కొండమలవారి 
భోగీంద్రళయనుని బోయతి దివ్య-_ 
భోగాలు మరిగిన బోయతి ॥ పల్ల వి॥ 


పొదిగొన్న ' పెనుంగొప్పు బోయతి మించు(-- 
బొదలిన గుబ్బల టోయతి 
పొదల(* బూవులు చూచి బోయతి యంప- 
పొది సవి! వెరచెనె దబోయతి ॥థోగీ ॥ 


పొడల గందపుమేని బోయతి పచ్చి- 
పొడికప్పురపు( జూంత బోయతి . 
పొడవైన హరి జూచి బోయతి నేండు 
పుడుకు వేందురుగొన్న బోయతి ॥భోగ్‌ ॥ 


పొంద న రచనల దబోయరి పతిం 
బొందక పొందిన బోయతి 
పొందులెరంగని' దోయతి రతి." 


బొందె వేంకటపతి బోయతి ॥ భోగీ 1 175 
ముఖారిపంతు* 
ఎవ్వండో వీండేల తంగి వచ్చి | 
నవ్వీ నవ్వీ నాతోనే ॥1 పల్లవి (1 


1. మోముపై, &. ఈ ౩౧-వ రేకులోని మిగిలిన 'నాల్లు పాటలు 11/-వ సంపుటము 
తుదలో (శ్రీ (వభాకరశాన్తిగారిచే వరిళోధింపంబడి చేర్చబడినవి, ౩౨-వ రేకు మొదలు 
౬.౦-వ రేకు పజకు(గల పదములు వారు ఆ సంప్పృటమున చేర్చి (వకటించినారు. 3. వి. రే, 
ఇ. పొదిగిన, 4. పొదలు జూ. 5. సా-రే, నవ్వి, 68. వి, రే. పొందులు యేరంగవి. 
7. రతి అన్న మాటలేదు. క. ని.రే, ౮౭. ముకాగి - 


శృంగార నంకీర్తనలు క21 
వచ్చిపాలే పచ్చిపాలే 
వచ్చిపాలే తోడంటు(బాలే 
వచ్చి వచ్చి వాడ వాడల. 
జొచ్చియారగించెం. జూడరే 4 ఎవ్వ ॥ 


"పెంట పెరుగే పెంట పెరుగే 
"'పెంటమంద పెను(బెంట 'పెరుగే 
అంటకంటకు మన.గానే వాండు 
వొంటి నారగించీ నోయమ్మా ౪ ఎవ్వ ॥ 


దొంకుగోరో బొంకుగోరో 
బొంకుగోరో కోరో పొల(తులు 
వేంక-టేళుండు వేసాలరాయండు 
ఆంకెలా నన్ను నలరించెనే* ॥ ఎవ్వ॥ 176 


సామంతం 


ఎటువంటి భోగి వీండెటువంటి జాణ 
వటప్యత్రమువ నున్నవాండా వీండు ॥ పల్లవి ॥ 


పొదిగొవ6 బూచిన పున్నాగతరులలో 

పొదలు. బుప్పొళ్ళపై6 బూందేనె సోనలు 

గదలుచు జడీవానకాలంపు6 బెద పెద్ద- 

నదుల పారనున్నతిని 

కదలని నడిగడ్డ కల్చ్పభూజంబుల 

పదిలమైన నీడ బంగారు చవికెలో 

కదిసిన జలరాశి కన్నెకౌ6గిటం గూడి " 

వదలకెప్పుడు నున్నవాండా వీండు ॥ ఎటు ॥॥ 
-=-[. లంకెలా నన్ను నలయించెనే.. 2. వి. రే. ౬౨. కొంగిటిలోన, 


122 థ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


వలనగు తావుల వాసంతికలలోన 
'కెలంకుల నర మోడ్పు. గెందామరలయందు 
పొలయుచు గొజ్జంగపూవుల దూళితో 
లలితంపు గాలి చల్ల (గను 
కొలందిమీరిన మంచి కోనేటి పన్నీటి- 
జలములలో నున్న జలజముఖులు. దాను 
ఆలరుచు. దగనోలలాడుచు నేపొద్దు 
వలపులు చల్లి నవా(డా వీండు ॥ ఎటు ॥ 


లోకము లోపలి లోలలోచనలెల్లా 

జోకైన తనవాలు( జూపులచే. జిక్కి 

యీికడాకడ చూడనెజ(గక నిజమైన 

సాకారమునకె* మెచ్చ(గను 

పైకొన్న సరసపు( ఐలుకుల గరగించి 

- యేంకాతమున సౌఖ్యమెల్ల ౧ జేకొనుచు( దా_ 

నీకడం దిరువేంక పేకు(డై యున్నాండు 

వై కుంఠపతిమైన 'వాండా వీండు ॥ఎటు॥ 177 


శ్రీరాగం 


వేవేగన రానివిభునితోడి పొందు 
యేవూరికేవూరు యేవూరే || పల్లవి ॥ 


ేమమెలింగి రాండు పిలిచిన సతితోడ 
యేమందమేమందమేమందమే 
భామిని తను నొవ్వంబలికెననుచు నాడె 
యేమాంటకేమా(ట యిది యే.టికే | వేవే।! 


1. సాకారములకె. 


శృంగార సంకీర్రనలు 


జామాయనిదె వచ్చి సటలెల్ల 6 బచరీంచి 
యేమేలుకేమేలు ఇదియే.టికే 
కామునిశరముల. గాంగునింతకు. జెలి 
యేమిటికింక మనమేమిటికే . 


దిమ్మరితనముల(* దిరువేంక పేళుని 
రమ్మను రమ్మను రమ్మనవే 
నెమ్మనమలర!(గ నేండింతలోననే 
కమ్మర6 గమ్మర. గరుణించెనే 


దేసాళం 
నెయ్యములల్లోనే రేళ్ళో 
వాయ్యన వూరెడి వువ్విశ్ళో 
పలచని చెమటల బాహుమూలముల-- 
చెలమలలోనా( జెణవములే 
థళథళమను ముత్యపు( జెజ(గు సురటి 
దులిపేటి నీళ్ళతుంపిళ్ళో 
తొటతొటం గన్నుల. దొరిగేటి నీళ్ళ 
చిటి పొటి యలుకల చిరునగవే 
వటవలంబు నీ" వన్నెల మోవికి 
గుటుకలలోనా గుక్కిళ్ళో 


గరగరికల వేంకటపతి కౌగిట 
వరిమళములటో బచ్చనలు* 
మరునివింటి కమ్మనియంప విరుల-_ 
ురితా(కులినుపగుగ్గిళ్ళో 
శుద్ధవసంతం 
ఎన్ని నేసినా సీకు నిది గొత్తలా 


అన్నిటిలోపల నుండే ఆతడౌదో కావో 


120 


|| వేవే [| 


॥1 వేవే!॥ 170 


|| పల్లవి 11 


॥ నెయ్య ॥ 


॥॥ నెయ్య ॥1 


॥ నెయ్య! 170 


॥పలవి॥ 


తు. ములతిరువేం, 2. ని.రే, ౮౭. లంప్పు యీవన్నె. 8. ఐబచ్చనలే. 


124 ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


వొల6తి మొయిందీగెపై పలకలు వొడమించే... 


విల నిన్ను. దలంపించి యిది గొత్తలా 


తలకొన్న వేణునాదముననె వట్టిమా(కు- . 


లలర( జేసినవా(డవౌదువో కావో 


గుట్టునం ఐయ్యెదకొంగు. గుబ్బలనె జారించే-- 
విబె నీ _పేమనే యింతికిది గొతలా 
లు అవాటీ 
మట్టుకొవి 'వేణురవమున గొల్లైతల చీర 
లట్టు నిట్టు వదలించి నాత(డౌదో కావో 


కొంత కవు(గిటను వేంకటగిరి విభుండా నీ_ 


చం మ ళు ను 
వింత మను మజఅపంచుటిది గ్‌ొ్త్తలా 


సంతమాడి యడవిలో పసుల నీరాగాల--. 


రంతులనే మజపించే రాజవవుదో కావో. 


09వ రేకు. ఆహిరి] 


ఎంతవడి దాక నీ యెల * యింపులు 
సంతమై విభునికిటు చనవియ్యరాదా 


పొగరుంగెమ్మోవి గిరుపుల నగవులాండి నీ-_ 
పగడవాతెర దెరచి పలుకవమ్మా 


॥ ఎన్ని (1 


॥1 ఎన్ని ॥1 


॥ ఎన్ని ॥ 180 


॥ పల్వవి॥ 
ఉం 


విగువు(. బొలయలుక మురిపెముల నీ సౌది గెల్ల దే 


సగమాయ. జలమింక6* జాలించరాదా 


కలికి నునుమెలు(గుం బుల" కల గుబ్బలాండీ సీ 


సొలపుంగన్నులు దెరచి చూడవమ్మా 
వలపు వసీవాడ జవ్వనపు లే(దీగతో * 
తలంకేవు కోపంబు తలంగించరాదా 


1 ఎంత ॥ 


॥ ఎంత ॥ 


1. వి, రే, ౧౦౧. మఖిరి, 2. వీ వెల, 8. వనములనే తనువల్లి 1. జెలి యింక. 


5. మించు(బుల., 8 కొ(దీగతో. 


శృంగార సంకీర్తనలు 125 


లావణ్యముల సొబగులాండి నీ ప్రియుంగై న-_ 
కోవిదునిపై  (బేమ గులుకవమ్మా 
(శ్రీ వేంక పేశ్వరుండు చెలగి నిను మన్నించె-- 
నీ వేండుకలనైన విట్లుండరాదా. ॥ ఎంత ౪4 [161 


ఆహిరి 


శ శీయత నవ్వులవాండు శిన్నెకా వీడు 
వెజపెజ6గడు సూడవే సిన్నెకా ॥ పలవి॥ 
ళం 


పొలసుమేనివాండు బోరవీ(పువాండు 
"నెలను మోరవాండు సిన్నెకా 
గొలనుల వంకల కోరలతో బూమి 
వెలసినాండు సూడవే సిన్నెకా ॥ శియిత ॥ 


మేంటి కులుచవాండు మెడమీంది గొడ్డలి. 
సీటకాలవాండు సిన్నెకా 
ఆంటదాని. బాసి అడవిలో రాకాళి._ 
వే/టలాడీ(* జూడవే సిన్నెకా ॥ శియిత ॥ 


బింకపుమో.ంతల పిల్లంగోవివాండు 
సింక సూపులవా.డు సిన్నెకా 
కొంకక కలికియై కొసరి కూడె నన్ను 
వేంక పేశుండు సూడవే సిన్నెకా. ॥శిలుత ॥ [182 


(శ్రీరాగం 
చెల్ల (జో ఆలుగ నేండు సిగ్గుగాదా 
వొల్లని వీని. బాసి వుడికీ నామనసు ॥ పల్లవి ॥ 


1. యూ వేడుకలనైన యిట్లు 2. ని, రే, ౪౦. సామంతం, క. లాడె సూడ. 
9 ఇందు దశావతార సమన్వయము కలదు. 


120 థీ తాళ్ళపాక అన్నమాచోర్యుల 


పొలసి యీ ప్రాణమి,క్టై పోయినా. బోయ గాక 
తలవంపు నేనే యీ తను వే(టికే! 
కలసియు. గలయని కఠి (న*) చిత్తుని వీని 
సొలసి కమ్మర6 జూచీ నా మనసు 1చెల్ల ॥ 


మరుతాపమున మేను మాడిన మా.డె(గాక 
పరులటారికి( జిక్కే(బదుకే(టికే 
విరహాన నొకతెపై వేదన బొరలు వీని_ 
కరుణలే కోరీని కష్టపు నామనసు ; ॥ చెల్ల ॥ 


సడిం బెట్టి వయసిశ్హే చంపిన6 జంపెగాక 
వడి బెట్టి వేంచే నావయనేంటికే 
కడు జాణ(డైన వేంకటగిరీంద్రుండు వాని. 
వొడలు సోకిన నిప్లే వుబ్బెడి నామనసు ॥చెల్ల ॥ 188 


కాంథోది 


ఇదె మొగంవిదె యద్దమి(కనే6టికే మిగుల. 
బదరేవు చెలివద్ద * బవళించి నీవు ॥ పల్లవి ॥ 


పెట్టినది నాయకుని విరుదు 'పెను(బెండెంబు 
కట్టినది యతనిమెడ కంటమాల 
యెట్లు బొంకెదవె చెలి యిందా(5క బంగారు- 
పక్రైమంచముమీ(ద( బవళించి నీవు ॥ఇదె॥ 


పుక్కిటిది నాయకుని పొందైన తమ్ములము 
చెక్కిటిది పతినొసలి చిన్నిచెమట 
యిక్కు వెరింగియు బొంకని(కనేలె చెలి యతని. 
పక్కనే యిందా(క( బవళించి నీవు 1ఇదె। 


1. ని. రే, *౪ం. తగులే(టికే. 2, సా, రే. వతివద 


చలా. 


శృంగార సంకీర్తనలు " [27 


బిచ్చెనలు కుచయుగముపై నతసి క్‌ మృగమదము 
లచ్చెనలు కొనిగోళ్ళలాంచనములు 
ఇచ్చకుని( దిరువేంక కేశు. గూడిలివె చెలి" 
పచ్చలోవరి* లోన6 బవళించి నీవు ॥1ఇది॥ [104 


శ్రీరాగం 


పిడికిటి తఈల(బాల పెండ్రికూ(తురు కొంత 
"జీడ్లమరలి నవ్వీనె "పెండి కూ(తురు ॥ పలవి॥ 
గా ఉం 


"పేరుకల జవరాలె పెండ్రికూంతురు పెద్ద. 
'పేరులముత్యాలమేడ “ పెండి కూంతురు 
పేరంటాండ్ర నడిమి 'పెండ్తి కూంతురు విభు( 
దేరు కుచ్చ సిస్గువడీ( బెండ్రి కూ(తురు ॥ పిడి ॥ 


బిరుదు పెండెము వ్యెకై( బెండ్రికూ6తురు నెర 

బిరుదు మగనికంపె( బెండ్రికూంతురు 

పిరిదూ (పిరుందూ?) రినప్పుడె పెండ్రికూంతురు పతి 

ప: 

బెరరేంచీ నిదివో పెండ్లి కూ6తురు ॥ పిడీ ॥ 
పెన్హైనె  "పెద్దతురుము పెండ్లి కూంతురు నేండె 

"'పెశండు చీరలుగ ఎ బెండి కూ6ంతురు 

ట ట ద 
గట్టిగ వేంకటపతికౌ6గిటను వడి" _ 


వెట్టిన నిధానమైన' పెండ్రి కూతురు. ॥పిడి॥ 1805 
బౌళి 
పెట్టని కోటిందరికి. బెండ్రి కొడుకు బొమ్మ. 
'బెబై నసురలకల 6 బెండి కొడుకు ॥ పల్లవి ॥ 
ట ఉం భు గా 


1. వి. రే. ౨౫. వైకతని 2. 'పేశ్వరునిం గూడీతివి. 8. సా, రే. పచ్చల వోవరి 


4. ని. రే. ౨౩, ముక్యాలపెండ్లి. 6, కుచ్చి, 8. సెవైడి ?. కౌంగిటను పెట్టిన. 


128 (ఫ్రీ కాళ్ళపాక అన్న నూచార్యుల 


పెల్లగించి భూమెత్తీం ! బెండ్రికొడుకు వాండె 
పిల(గోవి రాగాల పెండి కొడుకు 


ఉం ఉం 
'పెలెన యీవుల పెండి కొడుకు వా(డె 
౬2 న. 


పిల్ల(దీపుపెన్నుద్ది పెండి కొడుకు 


ఉం 
"సెంచెప్ప శిరసుపాగ పెండ్లికొడుకు గుం-. 
పించిన కోపగించీ( బెండ్లి కొడుకు 
పెంచకప్పుడే పెరిగె/* బెండ్రి కొడుకు వల-_ 
పంచె. జక్కవిసిరి6 బెండ్లి కొడుకు 


"పెంటపెరుగులదొంగ పెండ్లి కొడుకు భూమి. 
బెంటి పోతుల6 గూరిచె. బెండ్లి కొడుకు 
గెంటులేని వేంకటగిరిమీదను వాడె 
"పెంట వెట్టుకున్నవా(డు 'పెండ్డి కొడుకు 


(18-_వ రేకు. ముఖారి 


"ఊపెపె దూరక పదరో యింతి 
ఓ...6..... 
కోపాన బా నెనం గొనీ.( గాని 


పరివారపు( బడ(తులే(టికే 
దొరలనం కురు తొలరో 
సరసపు తమ జగడాల ని 
పరుల దూరేరు పచ్చిగనే 


చక్కని విభుని సారెకు( జెలులు 
వెక్కసాలాడక విడరో 
దిక్కుల కెల్లాను తెజవ( బాసి తా-- 
నొక్కండే విచ్చేయటొచ్చెమని 


1. వి, రే. ౩౨, మెత్తెం బెండ్లి 2. కపుడే పెరిగే పెండ్లి, 


॥ పెటని ॥ 
టబ 


॥ పెటని ॥ 
ట్‌ 


॥ పెటని॥ 1860 
"టె 


॥పలవి॥ 
ఉం 


శృంగార సంకీర్పనలు 


శ్రీ 'వేంక సేళు.డు చెలువు. డొక్కండే 
యేవంకకే(గిన నేమొను 
భావించి యురముపైనున్న కొమ్మదా- 
నేవేవి గడించె నెటుంగరా' 


ఆహిరి 
గుట్లువ( గోరికలెల. గొలవటి సీి_ 
లట లు ౧౧ లట 
పటపుదేవికి నీకు. బలాండు పలాండే 
న ల రం 
పచ్చల సందిదండలు బాహుపురులు మెరయ 
నెచ్చెలిపై మేను సోక నిలుచుండి 


పచ్చవిలుకొనితల్లి బంగారు దోసిట నీపె 

ఉం కక 

బచ్చకప్పురము చలీ ఐలాండు పలాండే 
న్‌్‌, భర్‌ న. 


మంతనపు మాటలతో మాంటుగ నిన్ను సొలసి 


కొంతపు గోళ్ళ నిగ్గు గుమ్మరింపుచు 


చెంతల. జెంగలువలు చెలులు చేనందియ్యంగ 


120 


1 107 


| 


[లీ 
[లు 


॥; పలవి॥ 
గా 


॥ గుటు | 
టి 


పంతమున నీపై వేసి ప(సీంబ 7) ల్లాండు పలాండే ॥ గుటు॥ 
(౧౧ ఉం యట్‌ 


ఆఅలరుల మేడలోన ఆలమేలు మంగ నీ*_ 
యలయిక దీర. (బ్రేమ నలర. జేసి 
కలసి వేంకశేశ సీ కౌగిలి చేకొనీ నీదే* 


పలుమారు మీకు మీకు బల్లాండు పల్లాండే 


మాళవి 


తజచు సూసకపు ముత్యపు దలబాలతో 
నెలుల తుటుము వంచీనే నెలంత 


॥ గుట్టు ॥ 106 
లయ 


1పలవి॥ 
లా 


1. సా, రే, వెజంగదా 2. ని, రే. ౩౩. ప్టేనినవీ 8. ఇది పె. రే. పాఠము సా. రే. 


వి, రే. మంగ నిదే. 4. వి. రే. చేకొనె నిదే. 
ప్ర 


180 థ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


పచ్చః దోరణము. బలుకులింటికిని 
పచ్చముత్యాంనే కళై బాసికము 
ముచ్చటలేనగవుల ముంగిట ముగ్గులువెట్టి 
నిచ్చకల్యాణములాడీనే నెళంత ॥ తఆఅచు ॥ 


బచ్చెనల మెటు6గు గుబ్బల అయిరాణి”* దెచ్చి 
*కుచ్చు. బులకల (౧ బూజ* గుండలాయను (2) 
దిచ్చరిమరుని( దెచ్చి తెరమర.గెడలించి * 
హెచ్చిన పెండ్రికూ(తురే నెలంత ॥ తఆచు ॥ 


మరువింటి పేరింటి మంచిలగ్నమునందు 
పరువంపు( జనుదోయి పరుపుమీ(ద 
తిరు వేంకటగిరి దేవునికౌ(గిటి. గూడి 


నిరతంపు సిరులందెనే నెలంత ॥1తజచు॥ 180 
నారణీ దేశాడి* 
ఎందరికి మోహించి యెందువోతివో సీ_ 
యందపు6 జేంతలు నాతో' నానీతియ్యరాదా ॥ పల్లవి ॥ 


పాదమున నంటిన పచ్చకప్పురములోన 
వేదుగా( దులసితావి విసరీని 
యేదెస6 బవ్వళించితి వెవ్వతె పాదములొ త్త. 
నాదరముతోడ నాతో నానతియ్యరాదా ॥ ఎంద ॥ 


చెలువంపు నొసల నించినీ పచ్చి ' కస్తూరి 
తులసి పరిమళము దొల.ీని 
యెలమి నెక్కడకే(గి యెవ్వతెకు మొక్కితివో 
అలవి దేరంగ' నాతో నానతియ్యరాదా ॥ ఎంద ॥ 
*వి. రే. ౩౨. లనైరేనిదెచ్చి. £, బులుకలె బూజ, క, లించె, 4. వి, రే. ౩౨౨ 


న. దేశాడీ. ర. మించిన, 8. దీరంగ. 
* కృచ్చుగ లేచిన వులకలతో వంచవల్లవాదులు నింపిన పూజకుండలు ఆయను? 


శృంగార సంకీర్రనలు 


ఉరము సీ మాణికాన వొనరిన జవ్వాది 
సరిగా. దులసితావి చల్లీని 
తిరువేంక పేశ పొందితివి నన్నిదె నీ_ 
యరవిరి విధమైన నానతియ్యరాదా. 


శ్రీరాగం 


చలిగాలి వేండేల చల్లీనె కప్పుంపు-- 
మలయజము తానేల మండీనే 


పాపంపు మననేల పారీనే నలుగడల 
చూపేల నలువంక( జూబీనే 
తాపంపుమేనేల తడవీనె పూవింటి.. 
తూపేల చిత్తంబు దూరీనే 


వాయెత్హి చిలుకేల వదరీనె పలుమారు 
కోయిలలు దామేల గొణంగీనే 
రాయడికి నలులేల రాసీనె మాతోను 
కాయజు(డు తానేల కసరీనే 


ఏకాంతముననేల మెదురైతినే తనకు 
లోకాధిపతి కేల లోనై తినే 
వేకొనిదె మన్నించె శేషాద్రివల్ల భుండు 
పెకొనిడె మమ్మేల పాలించెనే 


వరాళి 


కొలిచి దీందెల6 దోసుకొను(గాక యీ 
మలయు(గోరికలనెడి మాడలే పండె 


181 


॥ ఎంద॥ 1900 


॥$ పలవి!॥ 
లా 


చలి! 


చలి ॥ 


;చలి॥ 1901 


॥$పలవి॥ 
ళం 


182 / తాళ్ళపాక అన్నమాచార్యుల 
పొలంతి సిగ్గులపోడు వొడిచి చిత్తపుటగవి 
తొలుచూపు(బదనునన దున్న(గాను 
తలపోంత విత్తంగా తను చెమటవానలనె 

బలువైన* తమకమను బంగారు వండె 


॥ కొలిచి & 
ఇచ్చకపు( జిరునగవులింటిలో పలి తోంట 


మచ్చుంజీ(కళ్లై పలుమరు( దవ్వంగా 
ఎచ్చుకుందుల సౌలపులేతపుజలము వారి 
నచ్చుంగాంకల పైండినక్కులే పండె 


॥ కొలిచి ॥ 
తగిలి వేంకటవిభుని తనివోని కౌంగిటను 


జగడంపు6 గూర్మి సరసము చల్ల (గా 
నిగనిగని వలుకు(దేనియలు వేమజణు( బారి 
నిగుడు విరహాగ్నిమాణికములే పండె. ॥ కొలిచి ॥ 192 


[4వ రేకు, శంకరాభరణం 


నాకు జెప్పరె వలపు నలుపో .తెలుపో 
నూకి పోవంగరాదు నుయ్యో కొండో 


॥ పలవి। 
గా 
పొలంతి మరునసికి వెరవ పులియో యులువో 


వులుకుందుమ్మిదమో6త వురుమో మెరుమో 
తిలకింప( 'జందనము తేలో పామో 
యెలమి౯ గోవిలకూ6త ఇయేదో పోదో (7) ॥ నాకు ॥ 
పొదలిన చలిగాలి పొగయో వగయో 
వదలిన కన్నీరు వా(గో వంతో 
వుదరమున( బన్నీరు వుడుకో మిడుకో 
యెదుట దలవంచుకొనుపెగ్లో సిగ్గో 


॥నాకు॥ 


1. వి. రే. ౯౨. పొలితి. ౨. ఐలుషైన. *యేటోపోటో అని రేకు, 


184 భ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


పొదలునీ విట్టూరుపులనె తెలినె మాకు 
తుద మీరు వలరాచతొలిసాము 
చెదరు నీ నెరులు చూచిననె తెలినె మాకు 
'వెదచలు కౌంకల విరహపు సాము 


పొలింతీ సీ చూపువంపులనె తెలినె మాకు 
తలపో(తవగల వి _త్తరిసాము 
పలుకకుండిన సీ కోపాననె తెలినె మాకు 
అలవోక నగవు నీ అరవిరిసాము 


వొద్దిక6 గస్తూరితావులనె 'తెలినె మాకు 
గద్దరి నీ రతుల చీ(కటిసాము 
ముద్దుల సీ నగవుల మోమున. దెలినె మాకు 


॥ లే(త ॥ 


1 లేం | 


నిద్దపు 'వేంకటపతి నెరపిన సాము. ॥ లేంత॥ 1005 


(శ్రీరాగం 
ఎనలేని వీరములెండ %' మావులు 
ఇనుపగుగ్గిళ్ళు నీవేమి నే సేవే 
పల్ల దపు( గోరికల బథిమి గలుగంబట్టి శీ 
తల్ల డపుం దమకము దక్కెంగాక 
వెల్లిగొను మమత పై విసిగేవు యీ__ 
యిల్లులేని ముంగిలి నీవేమి నేసేవే 


లేంత నీచి త్తములో. దాలిమ్‌ గలుగంగ. బట్టి 
చేంతల సీయలుకెల్ల ( జెల్లెంగాక 
పూంతమాో(టల సాలపుటొంకులనె దూరేవీ 
యీంతలేని చల్లులాట యేమి నేనేవే 


1. పెర. ౨౨, పొం(8, 1. ని.రే, ౩౨. ములేయెండ. 


శీ. గలుగంగ(విట్టి 5. దూలేవు, 


॥ పలవి॥ 
క. 


॥ వెన ॥ 


1 ఎన ॥ 
శ. నేనేవు, 


శృంగార సంకీర్తనలు 


నెరతనముల నీ నెయ్యము గలుగందిట్టి 
తొరలి వేంకదపతి దొరకె(గాక 
తెరవ నీకితనికి. దియ్యపు(గూటముల 
యెరుకలేనిమజపులేమి 'నేనేవే. 


ఆహిరి 
ఐబయలీ(దించేవే గొల్ల పడుచా _ నీవె 
బయలీ(దించేవు' లోపలనె కన్నులను 


పాలు వోయవుగా గొల్లపడుచా - యీ_ 
పాలకుండలివి లోలోపల* నున్నవి 
పాలుమాలేవేలే గొల్ల'* పడుచా - మా-_ 
పాలుసీ 'కేలయ్య పొాలవారివాం(డవు 


పచ్చితేనె దేవే గొల్లపడుచ - మాకు 
పచ్చికేనె లేదు మోవిపంటనే కాని 
పచ్చిమాటలేలే గొల్లపడుచ _- పూవు(-- 
బచ్చితేనెలివివో నీ పలుకుల కొనలు 
పసిచల్ల మ్మే గొల్లపడుచా - నీవె 
ళం ళం 
పసివడి తిరిగేవు బడివాయక 
పసిబొలవ పి గొల్లపడుచా = కురు. 
బసల వేంకటగిరిపతి నన్నేలిళివి. 


ధన్నాసి 
ఇందూ నందును రుచులెట్లుండునో 
కందువెరి(గి మేలువై కొందువు 
1. చేవే. 2. లివిలోవల, 8. లేవేగొల్ల. 


౪0౦! 5-[ 14 


180 


॥ ఎన॥ 106 


॥1పలవి॥ 
న్‌ 


॥( బయ 11 


బయ ॥ 


బయ! 7 


;పఅవి॥ 
వెన 


186 (ీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


పదివేలు పళ్యాల పళ్ళిభోగము న్‌ు 
వదన నారగింతు వప్పాలతో 
పొదవిన యింతేసి పొందైన మతితో నీ_ 
సుదతి కెమ్మోవినే చొక్కితివిగా' 


సరిలేని కల్చ్పభూజముల పూవుల పూజ 
సిరులుగా సురలచే( జేకొందువు 
పరిపరివిధముల పరిమళములనెడీ. 
తరుణి పువ్వులతావి( దగిలితిగా 


కొ తయిన కసూరితో. గోరి తటుపుణు(గు 
అటి వాజి ట్‌ 
మెత్తుకొందువు నీవు మేనిండను 
ఇత్తరి( దిరువేంక'పేళశ యీ చెలి.గూడి 
హతత్తిన చమటలతో నలరితిగా 


15వ రేకు. కాంభోది 


కూరిములే కదవమ్మ కోపమయ్యాని కడు__ 
భారమైన పోటుగాడా పచ్చిదేరే పలుకు 

పున్నమచందురుని తోంబుట్టుగైన నీమోము._ 
వెన్నెలలే కదవమ్మ వేంచంజొచ్చీని 
పన్నిన పగల వెలుపటివారికం టను 
ఎన్నరాని పగగాదా యింటిలోని పోరు 


చిత్తజుని జనియించ. జేసే మొక్కలపు స్‌ు 
చి త్తమిదే కదవమ్మ సిగ్గు వాపీని 


॥ ఇందూ ॥ 


॥ ఇందూ ॥ 


॥ ఇందూ ॥ 196 


॥పలవి॥ 
న. 


॥ రూరి॥ 


మి త్రివలె. జెలరేంగి* మీందంగానే యెంగడకంపే 


నెతి మీ(దిచిచుగాదా నీడలోని యెండ 


1. ని.రే. ౨ఎ౨. చొక్కితిగా,. “2. ని. రే. ౨౨. చెరరేంగి. 


॥ కూరి ॥ 


శృంగార సంకీర్తనలు 


* కట్ట(ంగడ చందనపుగాలికి మీరిన సీ_ 
విట్టూరుప్పులేకావా నిగ్గుదేరీవి 
యిష్ణై యివే' తిరు వేంక కేళుంగూడంబిట్టి నీకు 
చుట్టపుంబగలే మంచిచుట్టములై నవి 


ఉఇావమంతం 


కడు నీకు మోహించుంగావి చక్కోనివిభు- 
నెడసి నిమిషమైన నెట్టోర్‌చేవే 


పసిండిమంచముమీ(ద6 ఐవళించి యతనితో 
కసరులాడెడియట్టు గాదువో నేండు 
విసిగించె. గదవె యీ విరహానలము. విన్ను. 
విసుమంత దడవైన నెట్లోరిచేపే 


అడుగులొత్తుచు నీయడుగులు' నతనిమై 
కడగి వొత్తినయట్లు గాదువో నేండు 
బడలించె. గదవె యీ పరితాపమున నిన్ను- 
నెడయెడ యలుకలనెట్టోరిచేవే 


ఒరవపైన యతనిపై నొరగి యాతనిమతి 
గరంగించునటువలె. గాదువో నేండు 
'వెరవక కలసితి వేంకటపతీతోడ... 
నెజింగెంింగని చేంతలెట్టోరిచే వే 


(శ్రీరాగం 


వవితల( గరంగించు వన్నెకాండవు యిట్టె 
తనివి దీరవేమిటం దగునయ్య విట్టల 


! 


॥ కూశిమి ॥ 190 


॥1పలవి॥ 
ళ్‌ 


1కడు॥ 


కడు ॥ 


కడు 1 200 


పల పః 
క. 


1808 థీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


పై పైనె యేరమణ్‌గుబ్బలకో యిచ్చితివి నీ. 
వెపైన కరముల వాండిగోళ్ళు 
దూపిలిన రతితోడ దోయం (యె?) డు చేతులతోడ 
యేపుననున్నా౭డవిపుడే మయ్య విట్టల ॥ వనిళ ॥ 


పొందైన యేలలన చూపులకొ యిచ్చితివి సీ_ 
విందై న మురిసెపు(న్రీ వేయిగన్నులు 
అందపు రెండుగన్నులరవిరి నీ మోమున * 
చెందమ్మి రేకుల6 బోలు. జెల్లునయ్య విట్టల ॥ వనిత ॥ 


కింకల నేసతికో చిక్కెను నీ దిత్తమెల్లను 
అంకెల నన్ను నేలితివబ్బురంబుగా 
పంకంపు( గస్తూరిమేన పండరంగిపతివై న_ 
'వేంకటనగముమీ.ది వెడమాయ విట్టలా ॥ వనిత ॥ 201 


ముఖారి . ఏకతాళి' 


కలసి కాంకలంబెట్ట కనుసన్నలనె తిట్ట 
చలపట నీకు. జెలే జాణందడే యతండు ॥ పలవి ॥ 
న్‌ రం ఉం 


పగటుగుబ్బలురాయ పసి/డి మ బ్జైలు యమోయ 
నగవువేన్నెల గాయ నడచేవు 
వగ నిన్ను [భమయించ వలపువారిధి ముంచ 
జగడాలు వచరించ చతురుండే యళండు ॥1కలసి 1 


చూప్పలనె పగచాట సాబగపల6 గనుగీంటి6 
దీపు పైవై మీ6ట6* దిరిగేవు 
కోవగింతలనేంవ కూరిములు పెంజాంప 
రాపులు పెరరేంప గసికుండే యతండు ॥ కలసి ॥ 


తన ల రు యున్‌ 
1 . ని. రే. ల౨. గన్నుల అరవిరి; సారే, గన్నులనరవిరి వీమోము. 2. సా.రే, 
యశళాళ్‌ 9. ఇది వి.రే. లోని పాఠము; సాంరే. దీప్పల పెపెమీంద. 





శృంగార సంకీర్రనలు 180 


'సందుల దండలు జార జవ్వాదిచెమట గార 
నందములు దైవార నలనేవు 
కందువుల నినుంగూడి కరగి సిగ్గులు వీడి 


విందై నీతోడుతనాడే వేంకశేకుండితండు ॥ కలసి ॥ 202 
ఆహిరి 
ఎంతపని యిది యానతియ్యరాదా యీ__ 
చింతచే* నీ మనసు చిముడం బె 'ప్రేవు 11 పల్లవి ॥1 


పండువెన్నెల బయట. బవళించి వేడుకల... 
నుండి చెలి యే(టికో వుసురంటిని 
కొండుకవయను నిడుకోరీకల'* నిట్టూర్పు-- 
"చండలనె యీ చిత్తమేల వేంచేవు ॥ ఎంత ॥ 


తూ6గు మంచముమీ(ద( దురుము( బయ్యద జార-- 
నూంగుచును నేంటికో వుసురంటివి 
కాంగేటి* కుచగిరులు కమ్మ(జెమటల. దొప్ప 
దోంగగా తమకంబు తొలగ దాంచేవే ఎంత! 


రిద్ధంపు వేడుకల నీవు వేంకటవిభుని_ 
వొద్ది కై యేంటికో వుసురంటివి 
వొద్ద సీకెపుడాతండుండవలె నాతనిని 
వద్దనంగ రాదనుచు వాడ(బా రేవు ॥ ఎంత ॥ £08 


బౌొళి 
కావరాదా కరుణించి 
వావిగావి వావి వాడీ. దరుణి ॥ పల్లవి ॥ 


1. ని.రే. ౧౧౦. చింతలేవి మనను. 2. సా, రే. నీదుకోరికల, క. సాంరే. 
కొంగిటను కుచ, 


శేట0 ఛ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


పచ్చిదేరునగ్గి ఐగణగ మండేటి- 
చిచ్చరకోలల చేంతల 
వెచ్చియు వేవని వేదనం! బొరలుచు 
ఆఅచ్చపుటాసల నలసీ( దరుణి ॥ కావ ॥ 


నీడలేని మా6కు నిక్కపుపెండల 
తాడులేని కట్టుందగులున* 


గోడలేని పెద్దకోరిక చిత్రారు 
వాడుచు లోలోనె (వసీం దరుణి ॥ కౌవ॥ 


పొందు" లేని పొందు భోగపు. [వియముల 
కందెడి తనలోని* కరంగుల 
కందువెలి(గి వేంకటగిరిపతి నిను( 


బొందిన ' తమకాన( టొరలీ( దరుణి ॥కావ॥ 204 
08వ రేకు. దేశి! 
ముదిళ చిత్తమునకు మొక్కరమ్మా 
తుదలేని పతినిదె తోడితెంచె ” నిపుడు ॥ పల్లవి ॥ 


పొలంతి గుబ్బలనెడీ బొడపు గుబ్బలిమీ(ది-_ 
మొలకచందురునకు 'మొక్కరమ్మా 
నెలవుగ6 దనపతి నిద్దిరించే యింటిలోన 
వెలయు వెన్నెలతీగె వెంట( దెచ్చె నిపుడు ॥ ముదిత ॥ 


వనిత కన్నులనేటి వనజదళములపై 

మొన చెంగలువలకు మొక్కరమ్మా 

"పెనగొన్న తనవిభు పెదపెద కన్నుల 

గొనకొన్న పొందులెల్ల ( గొంటవచ్చె నిప్పుడు ॥ ముదిత ॥ 
1. ని, రే. 83. వేదనల(, -8. సా,రే. వి, రే. తగులునా. $.వి. రే. పిరందు. 


ఓ తోనె; క, జొందితమ. 6. ని, రే, 8౬, అటకాళం ?. పె, రే.సా,తేవి. రే. 
అలరోను *తెంచె” ననియే. 


శృంగార సంకీర్తనలు 141 


అంచగోమనకు దొడవైన జవ్వాది నీట 
ముంచిన మేనితావికి మొక్కరమ్మా 
యెంచరాని తిరువేంక పేళశు( గూడి యాతని__ 
లంచపు6€ గౌంగిటితావి లంకె. బెక్రై నిపుడు. ॥ముదిత॥ 205 


ముథారి 


రాండుగాక సరుగన రసికుండు యి 
నేండే మచ్చికలనే, నిధులు నిలుపండా ॥ పల్లవి ॥ 


(పేమపు నీ యధరమే పెట్టరానిజీతము 
కోమలి నీ తమ్ముఅమే కొంగుభత్యము 
జాము నిన్ను. గొలిచిన చక్కని నీ విభుండు 
యేమరక వలపులయేకరాజ్యమేలండా 1రాండు॥ 


పూత నీ గర్వముల చూపులే వారకములు 

లేంత నీ నగవులే పశ్శ్ళెములో కూడు 

పూ6తగాని చిత్తమనే వుష్పరి గెనుండినా 

బాంతి పడ్‌ సీ గుబ్బలపై6డి కుండలెత్తండా 1రాండు 
పుయ్యని సీ మేవితావి పువ్వుల చప్పరము 

తొయ్యలి నీ కౌంగిలిది తూంగుమంచము 

కయ్యపు( 'గూటముల వేంకటగిరివిభుండు 

గయ్యాళి సీ కోరికల గధైెమీంద నుండండా.- ॥రాండు॥ 206 


ముఖారి 


ఇందరినేలితీ వింకనేలే (మే ఇ) సీ 
యందపు( బనులకు నంపుదు గాక ॥॥ పల్లవి ౪ 


1. వి. రే. ౧౨౦. నుండ(గా. 


శీలి థీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


పొక్కుచు నిదె వలపులి సింహాసన 

మెక్కితి వంగన ' యింకనేమే 

పుక్కి టి నిట్టూర్చుల (పసాదములు 

చక్కని చెలులకు( జల్లుదు గాక ॥ ఇంద ॥ 
పరిమళపు నుదుట. దిట్టున. బట్టము 

ఇరుపుగ( గట్టితివికనేమే 

తరగని మేని ప్రతాపానలమున 

అరుదగు సిగ్గుల నణ(తువు గాక ॥ ఇంద ॥ 


రా(పుల మోహపురతుల రాజ్యమిది 
యేపునం జేసితివిళనేమే 
పైనై వేంకటపతిరూప సిరులు 
చేపడె నిన్నిటం జెలంగుదు గాక. ॥ఇంద॥ 207 


ముఖారి 


'వెరవకువే యింత వెరగేలా నీకు 
నెటిం గురిసీ6 గొవ్వున నీలాలు" పల్లవి ॥ 


పగడాలు వాతిర( బాయక కురియంగ 
మొగి గురిసీ. గన్నుల ముత్యాలు 
మగువ నీవిభుని _పేమప్పంగూటమి గన్నుల 
మగుడ. గురిసీ నింక మాణికాలు ॥ వెర ॥ 


'పడ'(తి సీపుట్టాన బచ్చలు గురియ.గా 
వడిసీని సీమేన వాలు 
కడ(౧ సనీరమణుని కాంకల6 గూడంగ 
తొడరీ సీగోళ్ళతుద. గెంపులు ॥ వెర॥॥ 


1, సా, రే. ననిశనేమే. 2. ఇదివి, రే. ౧౨. లోనిది. సా. రే, గురిసీ సీలాణ 
కొప్పునను,. $8.ని, రే. ౧౨ కదిని సీ రమణని కొంగిటంగూడంగ, 


శృంగార సంకిర్తనలు 


హితవైన తిరువేంక పేళుకౌంగిట మోహ-_ 
రతుల౯ బొడమె నవరత్నాలు 
(పతిలేని లప్పలైస పచ్చి * కప్తూరి శయ్యి 
మితిలేక రాలెనే గోమేధికాలు 


ముఖారి _. అటతాళం 


ఎవ్వరిపై నింఠేసి యేల దూరేవే 
పువ్వులు నిన్నే తాం(క( బొంచెనటవే 


పండువెన్నెలలు నీవె గాయంగా నీ_ 
కెండలాయెనంటా నేల త్మిస్టేవే 
నిండిన చందురుడు నీకు నాతనికి 
కొండుకపాయము రూపు కూడపెక్టైు నటవే 


చబ్లగాలి నిన్నును జాలి(బెక్టైనంటా 
వెల్లిగ నాకేలేల్హే విజిచేవే 
మెల్లనే సివిభుని మేనితావి యింతేస 
చల్లుమని గాలియేమి చాపెనటవే 


కోవిలలు నిన్ను6 గోవగించెనంటా 
యీవల నావలనెల్ల నేల దూరేవే 
(శ్రీ వేంక పేజుని చెలియ నీకౌంగిట 
చేవగా( గూడుమని చెప్పెనటవే. 


సాళంగం 


సీవు దురగముమీ(ద నేర్చు మెరయ 
 వేవేలు రూపములు వెదచల్లి తపుడు 


143 


॥ వెర॥ 208 


॥పలవి॥। 
ళా 


॥1 ఎవ్వ 11 


॥1 ఎవ్వ (1 


॥ ఎవ్వ ॥ 200 


॥ పలవి॥ 
ఉం 





1 సా, రే. వచ్చ. 


| కీ6 థీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


పదిలముగ నిరువంక పసిండిపింజల యంప-- 
పొదుల తరకసములొరపులు నెరపంగ 
గదయు శంఖంబు( జ[కము ధనుః ఖద్గములు 
పదివేలు సూర్యవింబములై నవపుడు ॥ నీవు ॥ 


సౌరిది శేషని పెద్దచుట్టు "పెను(గేవడము 
సిరిదొలంక నోకచేత. జిత్తగించి 
దురమునకు( దొడవైన ధూమకేతువు చేత. 
నిరవైన బళ్లైమై యేచెనందపుడు ॥ నీవు ॥ 


కరకజడతో రమాకాంత జయలక్ష్మీయై 
తొరలి కౌగిట నిన్ను( దొడికి పట్టి 
చరచె వెను వేంకటస్వామి నిను గెలువుమని 
'మెరు(గు కుచకుంభముల మిసిమితో నపుడు. ॥నీవు॥ 210 


807_వ రేకు. కాంభోరధి 


కాంత నీ నెరుల చీ/కటినతండు భమయంగా 
చింత చీశట్లు ముంచినది యరుదా ॥ పల్లవి ॥ 


పొలంతి* నీ చిలునవ్వు పువ్వులాతండు గోసి 
కులికి కన్నుల నొత్తుకొనంగాను 
వలరాయ(డపుడు తన వాడి పువ్వు (వ?) టమ్ములను 
చలముకొనిి * మిమ్ము ముంచక మానునా ॥ కౌంత ॥ 


నెలంత నీపలుకుందేనియలాత.డిటు (గోలి 
_సౌలయుచును మైమరచి చొక్కంగాను 
తల(ప6 గోవిలల యమృతంపు( ఐలుకుల వెల్లి 
ఆఅఅర మీమీ(ద6 గురియక మానునా ॥కౌంఠ ॥ 
1. వి, రే, ఒ౪, పొలింతి. 2, దలకొని మిమ్ము. 





శృంగార సంకీర్తనలు 


పరగు సీ మెజుంగు గుబ్బలనెడి (నేటి?) గిరులవె 


తిరువేంక కేశ్వరుండు తిరుగంగాను 
పరువంపు వలపు తాపల పెద్దకొండలై. 
గరిమతో మీకు. బెరుగక మానునా 


శ్రీరాగం 


పతిం గలసి మేనెల్ల పరవశంబగుకంబె 
హితవిరహమున నెదిరి నెలు(గుపే మేలు 


పరపీడ గావించి బతుకు బతుకుటకం టె 
పరహితము చేయునాపదలె మేలు 
సిరుల నడిమికి భయము సేయు చను(గవకంటపె 
తరుణి నీ * నెన్నడిమిదైన్యమే మేలు 


కాంత నితరులకింద గరువించుకంజొ (2) మతి. 
జింత(గందుచు నలయు సిలుగె* మేలు 
కుంతలంబుల కింద. గులుకు(6 జూపులకంటె 
చెంతలను నీతురుము చెదరుకే మేలు 


తొడరి సరీవారి వొత్తుడుకు నోర్చుటకం కె 
గొడవతో వాండి గైకొనులు మేలు 
పడంతి నీ వేంకటప్పనిరతి నలయాకం జె 
కెడపి కొనగోళ్ళ సోంకించుకే మేలు 


ముఖారి 
వన్నెమాటల వలతువా నీవు నామనసు 
కన్న'పెట్టంగ6 గదా కడుబేలనైతి 


1. వి. రే. ౨౨. ఐతుకుకంట. 2. రుజీవెన్న. 8. విరులె. 
10 


శేశీర్‌ 


కొంత ॥ 211 


॥;పలవి॥ 
గా 


1 పతి ॥ 


॥ పతి॥ 


॥పతి॥ 212 


జవలవి॥ 
మ్‌. 


144 శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


పట్టుకొని నిన్ను( గోపముదీర చూపులనె 
కట్టివేసినంగదా ! గర్వమడంగు 
అట్టువిట్టును నీకు నయ్యలునసాదలును 
+ బెన్టైకా నీచేత. బిరివీకులైతి ॥వన్నె॥ 


మరిగించి నిన్ను నామనసార( గుచగిరుల- 
చరుల. దోసిన( గదా చలమణ.గును 
అరిది మోవామున నీ యడుగులకు మడుగులే( 
బరచికా విరహతాపమున(. బడవలనె ॥ వన్నె ॥ 


చెనకి నిన్నిట్ల నాచేయారం గోరికల 
తనివి దీర్చినంగదా * తగులవుదువు 
ఘనమ్నూర్తివైన వేంకటగిరీశ్వర నీకు_ 
నొనర లోనైకదా వొడలెరంగనై తి. ॥వన్నె ॥ 218 


-ముఖారి 


కొలనిలోన మును గోపికలు 
మొలక నవ్వు (వు?) లతో యొక్కిరీ నీకు ॥ పల్లవి ॥ 


పిరుందులు దాటిన పించెపుటలకల 
తురుములు వీడంగ6 దొయ్యలులు 
ఆరిదినితంబములందునె దాంచుక 
మురిపెపుం గరముల మొక్కిరి నీకు 1 కొలని ॥ 


వీద్దపు మానము నెలంతలు లోంగుచు 
గద్దరి తొడలనె కట్టుచును 
ముద్దుటుంగరంబుల కరములతో 
ముద్దులు గునియుచు మొక్కింరి నీకు ॥ కొలవి 1 


1, వి. రే. ౩౧. నినంగాకు 2. ర్చినంగాకం శ బెట్టికా 


మీకివి దొనరులు. 


శృంగార సంకీర్తవలు 


పాలిండ్ర పెనుభారంబుల కర-_ 
మూలపు మెజటు6గులు ముంచంగను 
వేలపు. [వియముల వేంకపేళ నిను 
మూలకు. బిలుచుచు మొక్కిరి నీకు. 


రామ్మక్రియ * 


మానం మాయలు మగువలు నే. 
గాను కాననుచు. గనలీ శిళకువు 


పాలట* దొంగిల బాలుండు గో_ 
పాలుఅ( గూడుక పలుమరును"* 
పోలవీమా.టలు బొంకులు యిది* 
యేలె మేఠె మీరెలజవ్వనులు 


సారెకు వెన్నలు చవులటీ యా- 
దూరులు మీకి(5 *'దొసగులు 
చేరువ గరిమలు చెల్లవు మీరు 
పోం పోర వొరప్పల' నెర సతులు 
కింకలు మీకివి* గెలుపులు నెల-- 
వంకలు మీకివి* వన్నెలు 
వేంకటపతి మీ విభుండట మీరు 
బొంకక బొంకక పొల:తులు మనరే 


ముఖారి 


ఎండలు రేయెండలుగా నిరువంక( జూచువాండు 


కొండలు. గోట్లునయిన గుణములవాండు 


1. వి. రే. ౫౪. ఆహిరి. ఏ. పె. రే. ౨౪. పాలుదొం, 
మారును. 4.సా. రే. కులు మీ. కే. 5. సారెకు మిక్కిలి చనవుణ, 8. వి. రే. 
7. సా, శే. వొరపరి 8. సా. రే. మీరినగెలు. 9. మీకీవన్నె 


147 


॥ కొలని! 214 


॥పలవి॥ 
వ్ర 


॥। మాన 1 


॥ మాన ॥ 


॥ మాన॥ 215 


వి॥ 
రేం 


కప 


ల 
వ్‌ 
8.సా.రే.వి 


148 శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


పాలవెల్లి కొండమీద బల్లెగట్టీనవవాండు 
పాఠలోని పాపండన్న (ప్రాణమైనవాండు 
పాలంబుట్టినట్టికూడు పంచి పెట్టినవాండు 
హూత్రశేయ్‌ ముచ్చిలించి బదికీనవాండు ॥ ఎండ ॥ 


ఆలపోతువానితోడ నంటినమేనివాండు 
ఆల(గావరులతోడ నాడినవాండు 
ఆలజాలమైన వీటనలర6 దేలినవాండు 
ఆలపోతు కొండమీ(ద ననువైనవాండు 1 ఎండ ॥ 


పాంపరేని మేను దన పానుపు వేసినవవాండు 
_ మో.పరయి సకలము మోచినవాండు 
కోపము శాంతములేవి కొండలకో నేటివాండు 


పాపము( బుణ్యము లేక బదికినవా(డు. ॥ ఎండ ॥ 216 
08-వ రేకు. శంకరాభరణం] 
'వే/ంటకాండనంటా నో వెంట బాయవు వోరి 
చీటకపు చెంచెత నాచేతిలాగెరంగవా ॥ పల్లవి ॥ 


సొదలో నేనేసిన పులి నీవేసిరినవి* 
"పెదపెద్ద యెలుగుంల బెదరించేవు 
కుదురుగుబ్బల విన్ను( గుమ్ముదునో వుండేవో మేను* 
చిదియ(గా మేటిచెంచెత నన్నెజ(గవా ॥ వేంట॥ 


చేరువ నామో.టువం జేరిన నామెకములీ 
నేరుపరినంటా నీవునేసే 
జీరలుగా కొమ్ము గోరం జింతునో వూరకుండేవో 
“పీరుకల చెంచెత నావిరుదులెరంగవా ॥ వేట ॥ 


1. వి.రే. ౨8. వరాశి. 18. నంటా వెంట. 8. పా.రే. పొదతోన నుండేటి 
వులివి వేశితినంటా. 4. వి.రే. డేవో చిదియా. 6. సా.రే. చేరి నామాంటున జేరిన 
మెకముల. ఈ. వి.రే. సీవయీ నేవు. 


శృంగార సంకీర్తనలు 


చొల్లెపు చుట్టలతోడ' చూపులకు నడ్డాలు 
చెల్లునంటా వచ్చి చెట్టవన్టేవు 
వాల్లననంగా' గూడేవు వుద్దండపు వేంక పేళ 
జల్లి వింటి చెంచెత నాచలములెర(గవా 


భైరవి 
* ఏమీననకురే యెప్పుడు మీరు 
గామిడిమై కాలిసన్నం గదలీని బిడ్దండు 


పొలసీననకురే పొదిగి యిందరు(గూండి 
వులికి తలదీసుకవున్న బాలుని 
పలుక6ండనకురే బలుమోరతోపు6. గోపి 


తల౦కి సిల్పితిగొని త (సీ;ద) లరమ్మ విడ్డండు 


అడిగిననకురే ఆసదీరదనకురే 
కడంగి చలమరియై గాసింబెట్టిని 
జడలున్న వనకురే జననుతు.డీశిశువు 
కడు దూరీ గిరులకు గమనించి విడ్డండు 


బి త్తలున్నాండనకురే పృథివిలో. బిన్నవాండు 
మత్తులై వున్నవారి మదియించీని 
చిత్తిణివాండనకురే (శ్రీ వేంక పేకుండు 
యెత్తుక యీరేడులోకాలేలీని బిడ్డండు 


సామంతం 


ఆడుగడుగుకు నీ వాడ(గాను మా_ 
ఐబడలికంతయు.( దోయ పండరంగిరాయ 


[140 


॥ వేట! 217 


1 పలవి॥ 
ఉం 


|| ఏమీ || 


॥ ఏమీ ॥ 


॥ ఏమీ ॥ 216 


॥పలవి 4 
లా 


ాతసంతడ వాన ంుంంనన్పవము స్త స. 


1ర0 థీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


పాదికెత్తు మెరు(గారు బంగారుగుండు 
సీదదేఠ మెడంగట్ట చిత్తగించితి 
యేదెస కానికదెచ్చి యిచ్చిరి నీ కెవ్వరో 
పాదపుగజ్జెలు మోయ సండఠంగిరాయ ॥ అడు ॥ 


మద్దికాయలు చెవుల మాణికాల పోగులు 
పెద్దపెద్దముత్యాలు "పెంపు మీరంగా 
ముద్దల వెన్నపాలు ముచ్చిలించు 'నేంతఅవి 
ఐద్దుల పనులై పోయ పండరంగిరాయ ॥ అడు ॥ 


వెల్లిగొను వేడుకల వేంకటాదదిపతివై 
తెలనికన్నుల నవ్వుతీగె సోగల 
౧౧ 
గొల్లెతల గుబ్బలపై కూరిమి మెరయంగా 
పల్లకి సీకిప్పుడాయ పండరళంగిరాయ. ॥ అడు! 210 


మంగళకౌొశిక 


అబ్బురంపు శిశువు ఆకుమీ(దిశిశువు 
దొబ్బుడు రోలశిశువు (త్పువి త్పుఏ టత్రువి ॥ పల్లవి ॥ 


పుట్టు శంఖుచ[కముల. బుట్టిన యాశిళువు 
పుట్టక తోల్లే మారుపుట్టువైన శళువు 
వొట్టుక పాలువెన్నలు నోలలాడు శిశువు 
తొ స్టైలలోని శిశువు [త్పువి (త్చువి (త్చువి ॥ అబ్బు ॥ 


నిండిన బండి దన్నిన చిన్నిశిశువు 
అండవారి మదమెల్ల నణ(చిన శిశువు 
కొండలంతేశసురుల. గొట్టిన యా శిళువు 
దుండగంపు శిశువు *త్చువి త్చువి టత్పువి ॥ అబ్బు ॥ 


శృంగార సంకీర్తనలు 151 


వేంగైన వేంకటగిరి వెలసిన శిశువు 
కౌ6గిటి యిందిర వొల(గవి శిశువు 
ఆంగి పాలజలధిలో నందమైన పెనుంబాము 
తూ(గుమంచము శికువు శత్రువి (త్చువి త్చువి. ॥ అబ్బు॥ 220 


ముఖారి 


పలుకుందేనియల నుపారమియ్యవే 
ఆలరువాసనల నీ యధరవిందానకు ॥ పల్లవి ॥ 


పుక్కిటి లేనగవు పొంగు(దాలు చూపవే 
చక్కని సీవదనంపు చందమామకు 
అక్కురొ సీవాలు(గన్ను అలా" రతిగా నెత్తవే 
గక్కన నీచెక్కుతొలుకరి మెరుపులకు" ॥ పలుకు ॥ 


కమ్మని సీమేని* తావి కానుకగా నియ్యవే 
వుమ్మగింత చల్లెడి నీవూరుపులకు 
చిమ్ములగ నీచెమటల జేయవే మజ్జనము 
దిమ్మరి సీమురిపెపు తీగ మేనికి ॥ పలుకు ॥ 


పతి వేంక పేళుంగూడి' పరవళమియ్యవే 
యితవై న నీమంచి హృదయానకు 
అతనినే తలంచంగ నానతియ్య(గదవె 


తతితోడ సీలోని తలపోంతలకు. ॥ పలుకు ॥ 221 
భైరవి" 
ఆన వెట్టుదువు సీవప్పటి" నానోరణ(చి వోరి" 
సీ నిజానకు నాతో నేండైై న మానరా* 1 అననన 


1. వి.రే. ౧౦౯. శ్రీరాగం. 2. వాలు(జూపు ఆర. 8. తొలుకారు మెరుగులకు. 
4. మెయి. 5. చెమ్మల. . 'పేశుపై. 7. ఈ. ప. ౩౦. (ధువతాం౦. 8. తా, వేం. 
౨౨౫; తంంవ. ఆనలువెప్పేవు సారె అప్ప; 8. *వోరి' లేదు. 10. తంజవ, ఆనాలు 
సీ కేతోడగురా అదియింకా మానవురా; తా-వెం.ఆనలు, నీకు తోడారా నేడింం మానవురా, 


౪0! 5-5౯15 


152 ఫ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


పచ్చడాన జవ్వాది పరిమళమేడదిరా 

పచ్చినేంతలు చెక్కిళ్ళపై నీకేడవిరా. 

గచ్చుమోవిమీ(దనున్న కసిగాటులేడవిరా 

యిచ్చకు(డ కను గెంపులేడవి గలిగెరా 1 ॥ ఆన ॥ 


ముద్దుల! చక్కనీ నీదు మోముకళలేడవిరా 

కొద్దిగాని సందొత్తుగో రేడదిరా* 

గద్దరీండ యీ చిట్లు* గందము నీకేడదిరా 

తిద్దెను గస్తూరీబొట్టు దిమ్మరి యెవ్వతెరా* ॥ ఆన ॥ 
భీతితో సీవాడేటి* తబ్చిబ్బుమాటలేడవిరా 

రాతిరేడ నుండితి” వెరవక చెప్పరా 

యేతరీండ తిరువేంక కేశ నన్ను నేలితివి! 

యేతులతో వలపించ నెంత కలికివిరా" ॥ ఆన ॥ 222 


గ0_వ రేకు. కన్నడగాళ = 


కామయాగము చేనెం గలికి తన-_ 
(పేమమే దేవత్వాపీతిగాను ॥ పల్ల వి॥ 


పొలుపలర సురతతాంబూలరసపానంబు 
నలినాకి సోమపానంబు గాను 
కలకలంబుల మంచి గళరవంబుల మోక 
తలకొన్న వేదమం[త్రములుగాను 1 కామ 1 


- 1. కా-వెం, గెంపులివి యేడవిర. 8. తంగవ. ముద్దుగారేనీ. 8 కొద్దిగా 
నొక్కిన నంది గో శ్శేడవితా; తా-వేం. కొద్దిగా నూ(దిననంది. 4. తా.వేం. చిట్లిన 
6. సా.రే. తిద్దినది గోరు జూటుదిమ్మరి యెవ్వతెరా. (తా.వెం. లో ఈ చరణము ౧.౨ 
పాదములు కారుమారైనవి.) 6, సా.రే, బీతురేక వీవాడే. ?. తా, వెం. ఠాతిరెందు 
వోతివో. 8. తం.జ్యస, ఈతరి (శ వేంక టేళ యిజ్ఞై ననుగూడితివి. 9. ఈ తీరు 
సారె వలపించ యెంత కలికివిరా: కావెం. ఈతరి చొక్కించితివి యెంత........ 


శృంగార సంకీర్తనలు 158 


పడ(తి తన విరహతాపమున( బుట్టిన యగ్ని 
అడరి దరికొన్న హోమాగ్నిగాను 
ఒడ(బడిక సమరతుల నుదయించిన చెమట. 
దడియు పే యది యవభృథంబుగాను 1కామ॥ 


తనరం గుచముల రుచులు దంతా (ఈ?) క్షత [క్రీడ 
ననుపైన పళుబంధనంబుగాను 
యెనసి (శ్రీతిరువేంక పేశ్వరుని పొందు 
ఘనమైన దివ్యభోగంబుగాను ॥ కామ ॥ 228 


శ్రీరాగం వే 


పట్టనింకనోప నాప్రాణంబులు సీ*_ 
పట్టు దైవమె యెరు6౮గు (బదుకవయ్యా 1 పల్లవి | 


పడితివిన్నాళ్ళు నిర్భంధమున నాచేత 
కడమొదలు లేని కాంకల సౌలపుల 
బడలె. గడు నామేను పట్టనింకనోపనీ*_ 
పడ(తులను గూడుకొని [బదుకవయ్యా ॥ పట్ట ॥ 


నొగిలితివి నాచేత నొప్పిమాటలనెంతె* 
వగల గడు నన్ను విడువంగనోపక 
జగడమింక లేదు విరసము మాని సుఖివిమైోో 
పగలేక* యింకనై న బదుకవయ్యా ॥ పట్ల ॥ 


ఎంత నొగిలినను నాకేవమూాయ' నీకు నీ_ 
సంతోషమబ్చినను జాలు6గాక 
యింత నేసియు వేంక-పేళ కూడితివి నీ". 
పంతంబు చెల్లవింక (బదుకవయ్యా. 1॥ పట్ట ॥ 224 
1. వి.రే. ౧౦౯. ముఖారి. 1. నావట్టుదయ్యమెరుంగు. 8. వట్టకింక నీవు వీ 
4. మాటలనె నీ, 5. వెయై. 6. పగదీరెని.క. 7, ఎంతవేనీన నీకు నేమాయ. 8. సా.రే. 
ఇంత వేని తిరువేంక కేక వను గూడితివి. 


థ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 
శ్రీరాగం 


కవయ(గవలెనంటి కాంగలించేవా సీ_ 
వువిదలం దలంచకవుండనో షేవా 


పారిటాకులు గట్టి పారనోపేవా 
యేరులెల్ల దాటి కొండలెక్కనో పేవా 
యీరీతి వెదురుబియ్యమేరనో పేవా 
'పేరినకేనెలు తెచ్చి పెట్టనోసేవా 


యెడమ. గుడిని వింటనేయనో పేవా 
ఆడవిమెకాల వేంటలాడనో'పేవా 
కడంగి చెంచెత నాతో. గలశుండేవా 
అడరి నాపొత్తుల నారగించేవా 


యిప్పటిమా(టలు యీడేరించనో 'పేవా 
- చెప్పినష్టే కాపురము నేయనోపేవా 
కప్పురంపుశయ్యపై వేంకటరాయండా 
యెప్పుడు! బాయని చనవియ్యనో షేవా 


మాళవి 


చూడవమ్మ యశోదమ్మ 
వాడల వాడల వరదలివిగో 


పొంచి పులివాలు. బెరుగు! 
మించు మించు మీ(గడలు 
వంచి వారలువట్టిన 
కంచపుటుట్ల కాంగులివిగో 
1. పె. రే. ౨౪. బెరుగుల. 


॥ పలవి॥ 
ఉం 


కవ ॥ 


॥1కవ॥ 


15వ ॥ 2805 


॥పలవి॥ 
ణు 


॥। చూడ ॥ 


శృంగార సంకీర్తనలు 


పేరి. బేరని నేతులు 
చూరల వెన్నల జున్నులును 
ఆరగించి యట సగంబాళ్ళు 
పాఠవేసిన బానలివిగో 


తెల్లని కనుందీగెల సోగల 
చల్ల లమ్మేటి జవ్వనుల 
చెల్లినట్ల నే శ్రీ వేంకటపతి 

| న 
కొల్లలాడిన గురుతులివిగో 


ధన్నాళి 


బండి విరిచి పిన్నపాప సలతో నాడి 
దుండగీండు వచ్చె దోబూచి 


"పెరుగు వెన్నలు( (బియమున వే. 
మరు ముచ్చిలించు మాయకాండు 
వెరవుశ్నా( (వునం?) దనవిధము దా(చుకొని 
దొరదొంగ వచ్చె దోబూచి 


వడుచు గుబ్బెత పరపుపై పోక-_ 
ముడి గొంగు నిద్రముంపునను 
పడియు. దా (వద్దం బవళించినట్టి. 
యది బి 
తొడుకుదొంగ వచ్చె దోబూవది 


గొల్ల పల్లెలో యిల్సిలూ చొచ్చి 
౧౧ ణా ఉంంగం 
కొల్ల లాడిన కోడెకాండు 
యెల యినా వేంకటేశుడు ఇదె 
తొల్లి టిదొంగ వచ్చె దోబూచి 


1$5్‌ 


1 చూడ ॥ 


॥ చూడ ॥ 226 


॥పల వి॥ 
ఉా 


॥దబండిః! 


1 బిందీ! 


1 ఐండి ॥ 227 


156 థీ తాళ్ళపాక అన్నమాచార్యుల 
సామంతం 


చల్లనై కాయంగదొ చందమామా సీ 
వెల్ల(ల్రి?) గా6 దిరువేంక పేళకునెదుర 
మ న. న 
మొల్లమిగ నమృతంపు వెల్లి గొల్పుచు లోక-- 
మెల్ల విను( గొనియాడ.(గాను ॥ పల్లవి ॥ 


పొందైన హితులు నాప్తులు రసికులును గవ్వలు 
నందమగు నునుమాటలాడ నేర్చిన ఘనులు 
చిందులకు నాడేటి సీమంతినీ మణులు 
చెల(గి యిరుగడ.( గొలువ(గాను 


వందిమాగథులు గైవారింప. దనదివ్య- 
మందిరోపాంత ఘనమార్గమునం గోనేటి- 
“ముందటను మంద మందప్రయాణములతో.. 
నిందిరాపతి మెరయ.గాను ॥ చల్లనై ॥ 


ఏకాంత నుఖగోష్టినింపొంద మానవా... 
నీకంబులెడ6 గలసి నిలిచి నేవింపం గాం. 
తాకదంబముల (లు?) హస్తముల కంకణరుణ-- 
ర్కారములు నిగుడ: జామరములిడ(గ 
జోకైన మణిగణస్తోమాంకితంబులై. 
సొంపొందు నాలవట్టములు గరములం దాల్చి 
యేకాంతులిరువంక నెదిరి కొలువంగ సకల-_ 
లోకేశ్వరుండు మెరయంగాను . ॥ చల్లనై ॥ 


బంగార్ముపతిమలకు ప్రతులై న దివిజలో_ 
కాంగనలు ఘనవిమానాంగణంబుననుండి 
చెంగలువలును మంచి నేవంతిరేకులును 
-చెల6గి యిరుగడ. జల్ల (గాను 


శృంగార సంకీర్తనలు 157 


మంగళాత్మకములగు మహిత వేదాంత వే_ 
దాంగవిద్యలకు [పియమంది చేకొనుచు. దిరు-_ 
వేంగశేశ్వరుండు గడు వేడుకలతోడం దిరు-__ 


వీథులను విహరించ(గాను ॥చల్లనై ॥ బిగి 
70-వ రేకు. పొడి * 
మూలమూల నమ్ముడు.జల్ల ఇది 
రేలు. బగలు. గొనరే చల్ల ॥ పల్లవి ॥ 


పిక్కటిల్లు చన్నుల గుబ్బెత వొకతి కడు(_ 
గాటిల్ల ్ట 
జక్కనిది చిలికిన చల్ల 
అక్కున. జెమటగార నమ్మీని * యిది 
యెక్కడ. బుట్టదు గొనరే చల్ల ॥। మూల॥ 


వడచల్లు మేని జవ్వని వొకతి కడు-- 

జడియుచు. జిలికిన చల్లి 

తడబడు కమ్మనితావులది మీ*_ 

రడయకిపుడు గొనరే చల్ల ॥ మూల॥ 
అంకులకరముల వనొయ్యారొకతి కడు. 


జంకెనల.( జిలికిన చల్లి 
వేంకటగిరిపతి వేడుకదిీ 


యింకానమ్మీ ౯ గొనరే చల్ల. ॥ మూల ॥ 2£0 
పాది 
ఆదిగాక సౌభాగ్యమదిగాక వలపు 
అదిగాక సుఖమింక నందరికి. గలదా 1 పల్లవి గ 


క. వి, రే. 63. (శ్రీరాగం-యేకతాళి. 2, చెమట జారనమ్మెడిది. 8. చూప జవ్వని, 
4. పా. రే, అది యివ్చుడెడయకిపుడు. (ఇందంతటను “చల్లా అనియేరూపము) 5. ని.రే 
వళి వేడుకది యిడి. 89. నమెఃదంగొన. 


158 శ్రీ కాళ్ళపాక అన్నమాచార్యుల 


ప్రాణవల్ల భువి. బెడంబాసి మరుబాణముల 
ప్రాణబాధల నెగులుపడు పేటి వలపే 
ప్రాజేశ్వరుండు దన్ను6( బాయంజూచిన యపుడు 
ప్రాణంబు మేనిలో. బాయంగవలదా ॥ అది ॥ 


ఒద్దికై (ప్రియునితోనొడంగూడి యుండినపు- 
డిద్దరై విహరించుటిది యేంటివలపే 
పొద్దవోకలకు( దమపొలయలుకకూటముల 
బుద్దిలో6 బరవళము పొందంగవలదా ॥ అది ॥ 


చిత్తంబులోపలను (శ్రీవేంక పేశ్వరువి 
హత్తించి వాండు దానయివండవలదా 
కొత్తయిన యిటువంటి కొదలేని సంగతుల 
తత్తరము మున్నాడి తగులంగవలదా ॥ అది ॥ 280 


భూపాళం 


ఎట్టు నేయనై న నేర్చు నిందునందు నీతండు 
నెట్లుకొన్న విద్యలెల్ల నేర్చుంగాన యీతండు ॥ పలవి॥ 
ల్‌ ఖ్‌ మన. ఉం 


పలుదెరంగుల దొంతులైన పాలపెరుగుకుండలెల్ల 6 
దొల(గ దించి పాలుద్రాగి దొంతివేర్చె నీతండు 
న న జగములెల్ల ( దొల్లి టట్ర బహువిధముల 
నెలవుకొలిపి దొంతి వేర్చ నేర్చుంగాన యాతడు ॥ ఎట్టు ॥ 


పాలమీ6గడెల్ల దిగీచి పలుదెరంగుల దోడనాడు 
బాలులె నవారికెల ( బంచిపెటె నీతండు 
ఎ. ఉం టబ 
మేలిమైన పాలజలధి మీ/గడభఖిల దేవతలకు 
నోలి.బంచిపెట్టినట్టి యోగిగాన యాతడు ॥ ఎట్లు || 


శృంగార సంక్తీర్తనలు 158 


తలుపుదెరచి కన్నె మేలుకొలిపి విభుండు గానివాని-- 
నెలమి6 గలపినట్టి వేంక పేశళుండమ్మ యీతండు 
తలంపులోని నాగకన్నెం దెలిపి పరపురుషుని గూడి 
కలయ జేయనేర్చినట్టి ఘనుండు గాన యీతండు ॥ ఎట్టు! 231 


+ కాంభోది 


వెలినుండి లోనుండి వెలితిగాకుండి 
వెలి లోను పలుమారు వెదకేవె గాలి || పల్లవి || 


పండువెన్నెలలకును6 బాణమగు గాలి 
నిండు(గొలంకలలోన నెలకొన్న గాలి 
బొండుమల్లై లతావి. బొడవైన గాలి 
యెండమావులం బోలితేలయ్య. గాలి. ॥ వెలి ॥ 


కొమ్మావిచవికెలో( గొలువుండు గాలి 
తమ్మికుడుక్తుల( దేనె దాగేటి గాలి 
యిమ్మయిన చలువలకిరవైన గాలి 
కుమ్మరింపుచు వేండి గురినేవె గాలి ॥ వెలి ॥ 


తిరు వేంకటాదదిపై 6 దిరమైన గాలి 
సుఠతాంతముల జనుల. జొక్కించు గాలి 
తొరలి పయ్యదలలో. దూరేటి గాలి 
విగహాతురులనింత వేంచకువె గాలి ॥ వెలి ॥ 282 


సామంతం 


రెప్పవేసి లోకమెల్ల రేయు( ఐగలు6 జేయనేర్చు. 
చెప్పరాని చేంతలెల్ల చెప్పిచూపనేర్చునే ॥ పల్లవి ॥ 


160 - భీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


పాలలోను దచ్చి వెన్న పలుదెరంగులం దివియనేర్చు 
రాలువేసి నీరుమీందం దేలంజేయ నేర్చును 
గాలిపుంటి సంటి(?) లోనం గాంపురంబు సేయనేర్చు 
ఆలికట్టు: జీరలోన నాలిబడయనేర్చును ॥ రెప్ప ॥ 


ముద్దులా(డికొడుకుచేత ముజ్జగములు దిప్పనేర్చు 
చద్దికంట వేండికంటం జక్కంజూడ నేర్చును 
గధెరాతి కొండవింట గసికమై చెలంగనేర్చు 
టు రా 
సుద్దులెల్ల మందులన(గ సొంప్పమిగులనేర్చును ॥ రెప్ప ॥ 
౧ ౧ 


పాంపటీని కొండమీందం బందివేంటటలాడ నేర్చు 
గోపసతుల మానమెల్ల కొల్లలాడనేర్చును 
యేపు మీరినట్టి వేంక పేళుండనెడివాండు పిన్న- 
పాంపడై యళోదయెదుట పరువులిడంగ నేర్చును ॥ రెప్ప! 288 


బౌళి 


ఏమి సోద్యమిది యెంతయును వెరగాయ 
ఈ మగువ విభు గలయుఅట్లనో యనుచు ॥ పల్లవి ॥ 


పొలసి నును(జెమటలుబ్బుచు నణంగుచునున్న-- 
చెలియభావము చూచి చెప్ప. వెరపాయ 
కలికి వలరాజు బింకపుశరము వా(డీగా 
పలుమరును(బదనిడిన భావమో యనుచు ॥ ఏమి! 


చలముకొని డేండి వెదచల్లు చూపులతోడి 
నెలంత( గని కజ్టెదుర నిలువ వెరపాయ 
చెలంగి లోపలనున్న చిత్తజానలమెల్ల 
వెలికి వెళ్ళుచు వెల్లివిరినినో యనుచు ॥ ఏమి ॥ 


శృంగార సంకీర్తనలు 11 


తిరువేంక పేళు( బొందిన యింతిచనుదోయి-- 
కురునథాంకములు గను(గొన6గ వెరపాయ 
తరుణినేంపిన విధుండు దైవయోగమువలన 
అరుదయిన శకలంబులాయనో యనుచు. ॥ ఏమి ॥ 204 


71వ రేకు. కాంథోది 


ఏల రాండమ్మ యింతిరో వ*(__ 
డేల రాండమ్మ నన్నేలినవాండు _ ॥1పలవి॥ 
ఖా 


పచ్చని పులుగుల బఐండిమీ6ద నుండు. 
పచ్చవిలిటి పిన్నబాలుని తండి 
పచ్చనిచాయల'. బాయని ఐంగారు-- 
పచ్చడము గటి (ను బాగె నవాండు ॥ ఏల 1 
టబ చన: 
'తెలని పులుగుపె.6 దిరుగ మరిగినటి_ 
జం రా యట 
తెల్లని సతిపాలి దేవరతర్నడి 
తెలని పరపుపె( దేలిపొరలు వెటు. 
౧ యా లబ 
'తెలని కన్నుల 'తెలివెనవా(డు 1వ”; 
ళం షా 
కొండవింటివాని గుత్తగొనిన యట్టి. 
కొండుక పాయపు. గూ(/తురుతండి 
కొండలరాయండు కోనేటి తిమ్మయ్య 


కొండ తలనెప్రి గులుతై నవాండు. ॥ ఏల1॥ 285 
(శ్రీరాగం 
చంపరాని పగ (మ?) నంబు; చల్ల గాలి వేండి; చిగురు. 
టంపకోల దా6కి దేహమప్పుడెట్రనోరె?నే ॥ పల్లవి ॥ 
గా . గా 


1. రేకు దెబ్బదిన్నది. ఆదరము సంవ్చముగాదు.. 
11 జ్‌ 


102. ఫ్రీ కాళ్ళపాక అన్నమాచార్యుల 


పువ్వుటమ్ము దాంకి చెలికిం బొక్కె మేను విభునిచూపు. 
లివ్వలనల గా(డినప్పుడెట్లనోర్చెనే 
జన్వనంపు( గుచభరము (మున?) జడినె నడుము కొప్పు వేంగు 
రవ్వదో6ప నడపుచేతి రాయిడెట్లనోర్చెనే ॥ చంప ॥ 


తప్పకెప్పడు నతనింజూచి తనివివోని తరుణి నే(-- 
డిప్పుడింత దడవు వాసి యెట్లనోర్చెనే 
నొప్పికించుకోర్వలేక నొసలంబట్టు వెట్టుకాంత 
దప్పిదేరునట్టి విరహతాపమెట్లనోర్చెనే చంప ॥ 


ఇంచుకంత కప్పరమున * (నెజ్జం?) (బారు తనువుమీ(6ద 
నెంచరానవి మదన రేఖలెట్లనో ర్చెనే 
మించి' వేంకటాదదివిభుండు మీ/దమీ(దనొరసి కూ (డ 
వం?) చరాని కంటసరులు వనిత యెట్లనోర్న్చెనే. ॥ చంప 1286 


ఆపాొరి 


ఆపదఠె సంపదలకాధారమై తోంచె 
"జ పెనె తమకంబె పరిణామమాయ ॥;పలవి॥ 
న వా. ఉం 


పురిగొన్న మదనాగ్ని పుటము దా.కినవలన 
తరుణిదేహాంబు కుందజమువలెనాయ 
సురుగక వియోగాగ్ని చొచ్చి వెలువడె. గాన 
మరుజన్మమై మహామపహామ( బొగడొందె ॥ ఆప ॥ 


పొలుపైన యిరు (విరు?) లచే. బూవుగట్టిన వలన 
సొలయకే మేను జాజుల పోట్టమాయ 
శెలకొన్న గొజ్జంగనీటం దడియ(గ(బట్టి 
కలకంటిమేను పులు గడగినటాయ ॥ ఆప ॥ 
*క్ర సూచన లేకున్న ఆరాన్వయము కాళకపోవుటయేగాక యతి భంగముకూడ. 


శృంగార సంకీర్తనలు 


అందుపై( దిదు వేంకటాాదీశు నిజకృపా. 
నందంబు తనకు [బబహ్మ్యానందమాయ 
పొందైన వేడుకలు పొదిగొన్న చెలువంబు-- 
నవనందమయి సౌభాగ్యమగ్గలంబాయ. 


సాళంగనాట 


తనువెల్ల (6 గోమలము తలపు వెగలమాయ 
వనితభాగ్యము గంటివా తరుణి 


పోంకలంకేసి ముత్యముల కంటసరులవి 
వేంకపు గుబ్బలమీంద వే(గుంగాక మానునా 
కాంకల నడుము చిక్కైె/గదె గోరుచుట్టుపె 
ఠో(కటిపోటాయనవ్మ్యారో తరుణి 


ముమ్మడించినట్టి " పెద్దమొగపుల మొలనూలు 
యిమ్మైన పేరుందుమీంద నింతభార మే(టిశే 
బొమ్మరపోయెడి నవ్వుల బూ(టకూటిమీ (ద. 
దమ్మ వుమియంగాదా తరుణి 


సరసరూపవిలాసముల నింతికి నెందు 
తిరు వేంకటాచలాధిపుండెట్ల నిచ్చెనే 
ఆరిదిబంగారునకు నపురూపమగుమణి 
దొరకినట్తాయ( గాదో తరుణి. 


ముఖారి 


ఎవ్వరు గలరీతవికి/క నేమిటికిని వెరనవకు మన-- 
నెవ్వరుగలరాత్మరక్ష య్మేపొద్లును. జేయను 


168 


$ఆప॥ 287 


॥పలవి॥ 
న. 


॥ తను ॥ 


॥తను క్‌ 


॥తను ॥ 288 


$ పఅవి | 
లి 


144 '్రీ శాళ్ళపాక అన్నమాడార్యుల 


వసిబాలకు బండీవిరిగి పడి మేనెల్ల నొచ్చెను 
కనుగందుకు సీరుపాముకొటున మై గందెను 
నసికొట్లగోడెచేత నరుమాయను శిశువింతయు. 
వసముగాని చను (దావినవఅన( బాపండు వాడెను ॥ ఎవ్వరు ॥ 


'సెనుమా.కుల పైపాటున బెదరి వెరచె. విన్నవాండు 
ఘనమగు సుడిగాలి 'దాంకి కనుమూయనోపండు 
అనువున వేంకటగిరి పై నన్నిసంకటములు. బాసి 
మునిజనముల (హృదయ?) గేవాముననుండెడి దేవుండు. | ఎ 280 


ముఖారి 


ఎంత నేరండీదై వమిందరికి 
భ్రాంతి గడు. బుట్టించి పరము మరపించే ॥ పలవి ॥ 
॥ టబ గ 


'పాయమనియెడి మవోబహురూపమిది యొకటి 
కాయముల( గరంగించీ( గళలనెక్కించి 
సోయగంబగు కన్నుచూపులనియెడు మహా- 
మాయముల. బొరలించి మనసు నాటించె 1 ఎంత ॥ 


చక్క6దనమనెడి వేషంబొకటి మేనిపై 
నిక్కించి యది గోర్కి నెలవుగా జేసి 
తక్కువలు నెక్కువలు' తమకములు నొల్లములు 
మక్కువలు గలిగించి మల్లువెనగించె ॥ ఎంత ॥ 


ఇట్టి మోహము వేంక కేశ్వరుండు దనమీ(ద( 
బెట్టించుకొనె నయిన( (బ్రేమగల ఫలము 
నెట్టుకొని తానతవి నిజమెలింగి మేలు చే. 
పృఫెనై నను జన్మపరు(డైన ఫలము ॥ ఎంత ॥ ఓ40 


శృంగార సంకీర్తనలు 


72వ రేకు. ఖైరవి 


185 


పుడమిలోన మగలు గలుగు పొలంతులకును దిరుగంవానె 


అడవివారినుండనియ్య(డమ్మ సీకొమారుండు 


భారమైన కుచభరంబుపె చెరంగు జారనోకతె 
జారుంజూపులాండి మంచిసాళగంపుకెలుంగున 


॥పలవి॥ 
క. 


కోరొ చల్లయనుచు మెరుంగుగుచములదర 'మెట్టినడవ 


గోరుదీసి పారితెంచె కొమ్మ నీ కుమారుడు 


నెరులు (*) దొంగలించినట్టి నీలవేణి యొకతె పెద్ద 
తురుము దురిమి చల్లకడవతో విలాసమమర౦గా 


చెరంగుదూల వాండిగోళ్ళ చేయివీచి పిలిచి గోప*_ 


తరు(ణి( గొంగువట్టి తీనె తల్లి సీ కుమారుడు 


కంచుమట్టియల రవంబు గజబజింప( దిదము దా_ 
టించి గబ్బినడపు నడచు మించుగుబ్బలా.డిని 
ఇంచుకంతవా(డు వేంక పేకుండంటంబట్టి కౌంగి_ 


॥ పుడమి ॥ 


॥ పుడమి ॥ 


- లించి మోవి గంటినేనె నిపుడు నీకుమారు(డు. ॥పుడమి॥ 24! 


శంకరాభరణం 


కొలమున మొదలనె* గొల్లవారము యీ 
చలమున.( బగ నిన్ను సాదించ నేరుతుపూ 


బూతుల. దిటుచు సౌరిపుళ6 జూచేవు మేని-_ 
బి 
నేతులకంపుల నేము నీ కేలరా 
యేతులు రే(పుచు మమ్మునెలయించేవు యేర 
మాతోనే యింతేసి నేము మాటలు నేరుతుమా 


1. ని, రే. జ౭ి, నడచి గోవ. 2. వి. రే. 8 మొదరే. 
* నెరులు 1- తొంగలించినట్లు 


॥పలవి॥ 
గం 


॥కొల, 


శృంగార సంకీర్తనలు 
ఇ నాంట 


నల్లనిమేని నగవు. జూపులవాండు 
తెల్లనికన్నుల దేవుండు 
ళం 


విరునైన దనుజుల పీచయమణంచినట్టి. 
తిరుపు(గై దువతోడి దేవుండు 
చరీంబడ జగమెల6 జక్క (జాయ కు( దెచ్చి 
యణ న. 
తెరువు చూపినట్టి దేవుండు 


సీట( గలసినట్టి విండిన చదువులు 
తేటపరచినట్టి దేవుండు 

పాటి మాలినట్టి [పాణుల దురితపు.-- 
లీంట వాపినట్టి దేవుండు 


గురుతు వెట్టంగరావి గుణముల నెలకొన్న- 
తిరు వేంకట్నాదిపై దేవుండు 
తిరముగ (ధ్రువునికి దివ్యపదంబిచ్చి 
తెరచి రాజన్నట్టి దేవుండు. 


భైరవి 


అతనుచే నెట్టయిన నౌదు(గాక యీ 
గతిమాలి సొలసే కాయము నాకే(టికే 


బాసనేసి యైనం గొంత పట్టలేను చిత్తము 
దోసము మాటాడ. దనతో నాకును 
ఆసలా(పలేక చేరి యంటి(* గాక యింత- 
నేసిన యాతనిమోము చెల్ల/వో నేంజూతునా 


౪01 5- ౬16 


1687 


॥ పల్లవి ॥ 
లొ 


1నలని॥ 
ఉం 


| నలని 1 
ఉం 


॥పలవి॥ 244 
గ 


॥పలవి ॥ 
ళా 


॥ అతను ॥ 


1686 లీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


దగ్గరి నావద్దం దనతరుణి(, దల౭చినంత 
సిగ్గుపడవలెను నాచిత్తమునందే 
నిగ్గుదే రేకాంకతోడ నిలువలే( గాక యింత. 
బగ్గన నాదేహమిది పారవేయ సరకా ॥ ఆతను ॥ 


దేవుండంటా. దనమీ(ద తెగి సౌలపుమాటల 
మోవనాడలేక యింత మొక్కితి( గాని 
(శ్రీ వేంక పేకు(డింత చిత్తిణివిద్యల నాత(_- 
దేవంకకే(గినను మాయింటికి విచ్చేనె. గా, ॥ అతను ॥ £45 


శంకరాభరణం 


ఉయ్యాలా బాలునూ.చెదరు కడు__ 
నొయ్య నొయ్య నొయ్యనుచు ॥ పల్లవి ॥ 
న. 


బాలయవ్వనలు పసిండివుయ్యాల 
బాలునివద్ద( బాడేరు 
లాలి లాలి లాలి లాలెమ్మ యెల్ల 


లాలి లాలి లాలి లాలనుచు ॥ ఉయ్యా॥ 


తమ్మి రేకు, గను(దమ్ముల నవ్వుల 
పమ్ము(జూపుల. బాడేరు 
కొమ్మలు మఫైల గునుకుల ! నడపుల 
ధిమ్మి ధిమ్మి ధిమ్మనుచు* ॥ ఉయ్యా ॥ 


చలు(జూపుల జవరాండ్లు రే_ 
ఉం న. 
పల్లె బాలుని( బాడేరు 
బల్లిదు వేంకటపశి(జేరి యం దెలు* 
ఘలు ఘలు ఘలనుచు. ॥ ఉయ్యా॥ వ46 
ఉం ఉం యం 


నాం బం వాం మము. 


శృంగార సంకీర్తనలు 
8వ రేకు. శంకరాభరణం 


సారెకు నంటకురే జడనందురు 
ధీరుండాతండున్నతపు దేహియట 


బొయిట+ బెట్టకురే పథులు పారెడిపొద్దు 
వోయమ్మ బాలులకు నొప్పదందురు 
మాయపుంబులుగొకటి మచ్చికనీబాలుని 
చేయిచ్చి యెక్కించుకొనం జేరీనట 


పంచల దిప్పకురే పాములు వెళ్ళేటి పొద్దు 
కొంచెప్పుబాలుల. బై కొనునందురు 
మించిన షపామొకటి మెరసి యీ బాలుని 
'దించక యొక్కించుకొన( దిరిగినట 


ఆలమి పట్టకురే అంట: గాకుండెడివారు 
తొలరమ్మ బాలులకు దోసమందురు 
కలికి యీ తిరువేంకటపతి( గదిసిన 
చెలంగి వేగమే చీరచిక్కీనట 


(శ్రీరాగం 


_ కొప్పుతావి సారె సారె కుష్పళించవలసి 
అప్పటి నీ (టినిః) మారుమొగమయ్యేవాతనికి 


భారపు నీ గుబ్బల సంపద చూపవలసి 
వోరగా నొరగుమీ(ద నొరగేవు 
తోఠపు నీకన్నుల యేతులె చూపవలసి 
సారెకు చూపుల. బగచా పేవారనిని 


100 


॥పలవి॥ 
ఉం 


॥సారె॥ 


॥సాం॥ 


॥సార॥ 247 


॥ పలవి ॥ 
ఉం 


11 కొప్పు ॥॥ 


కే?0 ఫ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


త బైడి సీమ ప్టైలమో6తలు చూపవలసి 
పట్టంబట్ట(గానే వుష్పరిగెక్కేవు 
వట్టి సీకోపాన చెలువము చూపవలసి 
"పెటినహారముల గుంపెనల. దీనేవు ॥ కొప్పు ॥ 


తొయ్యలి నీ మేని మృదువు చూపవలసి 
కయ్యపు వేంకటపతి. గౌంగిలించేవు 
చయ్యననే నీ సరసము చూపవలసి 


చయ్యాటములనె యిట్టె జంపులనేచేవు ॥ కొప్పు ॥ 248 
ఆపార 
కాల (లి?) కడం దెగె( జెలియగర్వంపు( దాలిములు 
కాలగతి యి(కనెంత గాంగలదొ మీద ॥ పల్లవి ॥ 


బలుప్పం దురుమరజాతి పగలుచీంకట్లాయె 
పొలయు(గన్నీట నిప్పులు గురినెను 
చలితాపమున శశియు సవితుం (ళృం *)డు. గవ(బొడచె 
ఇం మదనదైవికం బెటుగా( గలదొ  4$కౌల॥ 


చెడుగు విట్టూరుపుల చిచ్చు గాలియుం గూడె 
వెడగు( జెమటం '* జలధి వెల్లి విరినె 
కడుంబులకలనె (*) శిథిలి కన్నచోటనె పొడమె 
సుడిసి చెలిసిగ్గెట్ల చూరంబోంగలదో _$కాల॥ 


భామకుచములమీ(ద( (బతిచందురులు వొడచె 
చీమ దొంతర లతల. జిగిరించెను 
వామాక్షి వేంక పేశ్వరుకౌంగిటను గలవె 
(యేమమి.క విదియెంత పెద్దగాంగలదో, _ $కౌల॥ కి40 


. 1. ఇది వి-రే, ౨౧ పాః సాంరే. "సెక/దెనుటం, 
9 వెదడలుకు మూలరూనము. అర్థమూ అదే, 


శృంగార సంకీర్తనలు 171 


్రీరాగం 


ఇచ్చకాలు రమణికి నెంత 1చేనేవు నీ_ 
ముచ్చిమి సే(తలిన్నియు మూసనేటి కొరకా” ॥ పల్లవి॥ 


బెట్టుగ6 బెద్దతురుము సపెఫ్టేననుచు నింతి- 
తట్టుపుణుంగునెరుల తలదువ్వేవు 
గటిగ నెవ్వతి. గూడో కౌంగిటందెచ్చిన నీ_ 
తట్టుపుణు(గుల తావి దాంచేటికొరకా *_ ॥ ఇచ్చ ॥ 


గబ్బివై * నీపదకము గ-ప్రేననుచు( జెలి-_ 
గుబ్బల మించు(జెరంగుకొంగు దీనేవు 
వుబ్బున నెక్కుడనో వుండి నీవిదె వచ్చిన- 
దెబ్బలవాట్ల తప్పు దీ రేటికొరకా ॥ ఇచ్చ ॥' 


ఇప్పుడిట్లనే విడెమిచ్చేననుచు నీవు 
కప్పురము ఘనముగ6 గడునిచ్చేవు 
అప్పుడె (శ్రీ &రువేంకటాద్రీశ యీ యింతి 
చొప్పువప్ప రతింగూడి చొక్కించుకొరకా ॥ ఇచ్చ॥ 250 


ఆహిరి 


వద్దు మమ్మింత నెవ్వగల నలయించ నిటు 
పొద్దువొద్దునకు నోపుముమా వోరి ॥ పల్లవి ॥ 


వీరమున నిన్ను” వలపించుకొన నేమంళ_ 
వారమా వట్టిగరువములు గాక 
నేరుపే 8౭లిగినను నీచే(తలకు నింత 
దూరుచును కాంత6(6గందుదుమా వోరి ॥ వద్దు ॥ 
1. వింరే. ౪౪. నేంతేందేసే. 2. కొరకే (ఇస్రేముందు చరణములందును) 5. పాంరేః 
'పెంరే. ౨౫. కొరక (మ ందెల్లినిన్ల), 4. ని-రే. గబ్బివే. 6. నంరే. ౪౪. నన్ను. 


[72 ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


కన్నులనె వలపు చిలుక(గం జూడ నేమంత__ 
కున్నారమా సీవృదుటు గాక 
నన్నెలను ' నిన్ను నేవలపింతునైన నీ_ 
వున్నవిధమిటు చూడనోర్తుమా వోరి ॥ వద్దు ॥ 


సీ నేరములు దక్కె నీకు నిను. బాయంగల-_ 
నైన నేనిట్టవుల నటరా 
కోనేటిరాయ తక్కులుమాని మచ్చికల_ 
నూని నాకౌంగిటనె వుండరా వోరి. ॥ వద్దు ॥ 251 


(శ్రీరాగం 


మామనునేతు మాగతవానసి * 
కాముకవిద్యాకల చలరే ॥ పల్లవి ॥ 


భిల్లవధూకుచపీడన కుతుకో__ 
త్భుల్లక రాంబుజ భూషణ 
పల్లవ గోపక పరివృత శఠజన- 
వల్లభ రతిపరవళ చలరే ॥ మామ ॥ 


గోపీజన కుచకుంపమ పుక వి__ 
లేపన మిళిత లలితదేహ 
తాపకరణ సంతత బహువనయా _ 
లాస రూపమేళన చలరే 1 మామ॥ 


పరవనితామణి పరతం్యతత్వా... 
త్పరుష నభాంకిత పతిరసికిమ్‌ * 
కురవకభూరుహ!ీ కుంజగృహంతే 
తిరు వేంకటనగాధిప చలరే ॥మామ॥ £52 
“వెన్నెలను... 2. ఊహించిన పాఠమిది; సా-రే. పె-రే, మామనురేత్వం 


మాగదవానని; ని-రే. ౧౮. మామనురేతుమాగద, క, వి-రే, ౧౮. వినయవిలాప. 
4. పరవనితాడిస సరశంయ్యతత్వం పణషతలాందుజపైరనికీం. 5, కరవవిణారుహ. 


శృంగార సంకీ ర్రనంణ 178 
74వ రేకు. (స జద్ధదేః 


కానర ప పెంచరపె కటకటా బిడ్డలను * 
నేను మీవలెనే కంటి నెయ్యమైన బిడ్లని ॥;పలవి॥ 
తక! 0ఉ ట్‌ 


బాయిట( బారవేసిన పాలు వెన్నలును 
చేయివెట్టకుందురా చిన్నిబిడ్లలు 
న! | య 
మీయిండ్డు జతనాలు మీరు నేసికొనక 
పాయక దూరేరేలే వతిలేని బిడ్డని ॥కాన॥ 


మూసిన కా6(గుల నేయీ ముంగిటి పెరుగులూ 
ఆసపడకుందురా ఆడేవిడ్డలు 
వోసరించి మోసపోక వుండలేక మీరు 
'నేనేరింతేసి దూరు చెప్పఠాని బిడ్డని ॥ కొన॥ 


చొక్కమైన కొ ప్పెరలణన్నులు జిన్నులును 
చిక్కినఫిరుతుకా చిన్నిబిడ్డలు 
మిక్కిలి పూజలు నేసి మెచ్చించ. దగదా 
యెక్కువైైన తిరువేంకపేకుండైన బిడ్డని ॥ కాన ॥ 268 


కాంథోది 


పేగుల జంద్యాలు వేసి పెంచపునమలిపురి 
పాగగా. జుట్టిన నాభాంపనయ్య వీ(డివో ౧ పల్లవి ॥ 


నిత్తలై పరువులిడి పిన్నటోడితలతోడ 
కొ_త్తబొమ్మచారియై గోచిగప్టైను 
నెత్తురుదానమునేసి నిండిన జడలతోడ 
బత్తు(డైన చక్కని నాబాపనయ్య పవీండివో | సేగు ॥ 


1. ని, రే. ౩౬. విద్దలనేను, 


కే74 థీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


కజవిద్యబా(పనిచే. గజచె నేరుపులెల్ల 
- గుజుతుదా(పని( గనె. గొడుకు.గాను 
తఆఅితోడ నం దెపొద్దు దప్పనీక జలధిలో. 
బఅపుగా6 ఐండిన నాబా(సనయ్య వీండివో ॥ పేగు ॥ 


పచ్చియిళ్టి తోలుచొచ్చి బడలి చొరనిచోటు 
చొచ్చి తెచ్చె వేదాలు చూడరమ్మా 
మచ్చిక వేంకటగిరి మరిగి నాకౌ(గిట 
పచ్చనిదోవతి నాబాపనయ్య వీ6డివో. ॥ పేగు ॥ 254 


సామంతం 


ఏకాలమేది దనకెట్ల సుఖమైయుండు._ 
నాకొాలవళత 6 దానట్లుండవల నె ॥1 పల్లవి ॥॥ 


ఐబలువియోగాగ్ని దలంపంగ నెట్టిదొకాని 
చలిగాలి యెండనుచు జాలి( బడవలసె 
- వలరాజుకోపమెటువంటిదో పడంతులకు 
తలిరాకు చేందనుచు. దలపోయవలనె ౪ ఏకా ॥ 


భావంబు తలపోంత బలిమెట్టిదోకాని 
నోవి దోంపనిచోట నొచ్చెననవలనె 
ఈ విరహపరితాపమి(5 నెట్టిదో కాని 
కోవిలల కూ(తలకు( గోపించవలనె ॥ ఏకా ॥ 


తిరు వేంక పేళుకృప తియ్య మెట్టిదొ కాని 
చిరునవ్వు 'మోపిపై( జరలాడవలనె 
సురతసౌభాగ్యముల సౌంపులెట్టివొ కాని 
మురిసెంపు. గనుచూపు ముయ్యగావలనె ॥ ఏకా ॥ 255 


శృంగార సంకీర్తనలు 175 
శంకరాభరణం 


అప్పండు వజ్జనమా డీనంగన( గూడి 
కుస్పలు( దెప్పలుగా( గుమ్మురించరో ॥ పల్లవి 1 


బంగారుకొప్పెరల పన్నీరు నించి 
రంగైన పచ్చకప్పురపు ధూళొత్తి 
చెంగట గస్తూరిధూళి చికిలి గావించి 
పొంగారు(దట్టుపుణుంగు పోయరో గిన్నెలను ॥ అప్ప ॥ 


పటికంపు( గాంగుల పరినుకాలెల్లా 
ఘటియించి కుంకుమతో. గడు- మేదించి 
అటునిటు గొజ్జంగసేరందంద నించి 


కుటిలకుంటలులు పై గుమ్మరించరో ॥ అ; ॥ 


బలుపింగాణుల( గదుబయు గంధనును 
కలపము గావించి గంబూరముతో 
వెలయ మజ్జనమాడీ వేంకటాదదివిభుండు 
చెలంగి యింతులు చేరి సేస చల్లరో ॥ అప్ప ॥ 256 


భూపాభం 


కలిమి నిందరిని దగ్గరుకొరకే-వీ(ణె 
సులభుండె తిరిగీని చూడరమ్మా ॥పలవి॥ 
చ్‌ ఉం 


భంగ పెట్టి గొల్లవారి పాలువెన్నలు 
దొంగిలి.చు కొరకే తోవలనెల్లా 
చెంగలించి చేతులెత్తి చెలంగుచును- ఏండె 
దొంగి దొంగి తిరిగీని తోలరమ్మా ॥ కలిమి ॥ 








1. సె. రే. .-౫, కుంతలుసె. 


(ఫ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 
గుట్టుదీర రేపల్లైకొమ్మలనెల్లా 
టబ ఉం ఉం 
రట్టు నేయుకొరకే రచ్చలనెల్ల 
కు ఉం 
గట్టిగా జాలెడి మొలగంటలతోడ- వీడె 
చుట్టపుదాలునివలె జూడరమ్మా 


చెప్పరాని తనమాయచేత నిందరిని( 
గప్పెడికొరకే వేంకటవిభుండు 
క స్పెడి నల్లవియలకలనుదురు-వీండె 
గుప్పెడి ముద్దులు యెత్తుకొనరమ్మా 


ఆహిరి 
వలతునందువు నాకు వడినెప్పుడును నే(-] 
డెలమి నొకచో భావ" మెట్లుండె సీకు 


బరువైన మదనతాపంబునకు వెరవకిటు 
పుర వేదనలను * నేంబొరల(గాను 
సరసమున నీవచట సతులకౌ6గిటనుండి 
యిరవుకొననపుడు* మన నెట్టుండె నీకు 


వదలిన తురుముతోడ వాడువదనముతోడ 
వొదిగినేనిటు చింతనుండంగాను 
సదమదముగా(గ నొకసతిని గౌంగిటి రతుల6ీ 
గదియంగ. జిత్తమేగతి నుండె నీకు 


1. ని. రే. 88. నెపుడును.యెల, 2, చోంబాదమెట్టు, 8. దననలను, కొని 
నప్పుడు, క. సతికౌంగిటను రతుల, 


॥ కలిమి ॥ 


॥ కలిమి ॥ 257 


॥ పలవి॥ 
ఉం 


॥ వలతు॥ 


1 వలతు ॥ 


శృంగార సంకీర్తనలు 


జమలి మొలనూళ్ళతో జవ్వాదిమేనితో 1 
నమరి యీరితి నేనలర(గాను 
కొమరొంద.( గూడితివి కోనేటిరాయ నీ, 


177 


లమకమెందా(క *' నెంతటినుండి నీకు. ॥ వలతు ॥ 258 


75-.వ రేకు. ముఖారి 


ఇెప్పరాదీయింతి సిరులు _ దీని-- 


వొప్పులిన్నియు( జూడ వొరపులోకాని ॥1 పల్లవి ॥॥ 


ముదితజఘనముమీ(ది మొలనూలిగంటలవి 
కదలు రవమెట్లుండె( గంటిరే చెలులు 
మదను(డుండెడి హేమమందిరము దిరిగిరా( 


గదిసి (మో నెడి పారిఘంటలో కాని ॥ చెప్ప ॥ 


కొమ్మపయ్యెదలోని కుచమూలరుచి వెలికి( 
జిమ్ముటది యెట్లుందె. జెప్పరే చెలులు 
యిమ్మైన మరుధనములెల్ల రాసులు వోసి 


కమ్ముకొని చెంగావి గప్పిరో కాని (| చెప్ప ॥1 


నెలతకంఠమునందు సీలమణిహారములు 
అలరు పెట్లుండుి కొవియాడరే చెలులు. 
లలికాంగి ప్రాణవల్ల భుండు 'వేంకటవిభుండు 


నెలకొన్న కౌంగిటనె విలిచెనో కాని, ' 1చెవ్ప॥ 250 


ఆపాొరి 
మాననసీండు పుంటినోవి మరంది వీ6డే 


నూనముపై( జేయి చాంచీ మందవారిమర.ది ॥ పల్లవి ॥ 


శ్రా 


లత న్‌ “మ 
1. పూంశతో, ఏ, సాంరే, మిందాంక. 8. వింరే. ౧౧౪. పెట్లుండెంగొవి. 


[1786 ఛ్రీ కాళ్ళపాఠ అన్నమాచార్యుల 


మంచమెక్కి. వావిచూచీ మరది వీండే 
మంచినీటి చెలమలీ మఠంది. 
మంచు గుంచావం గొలిచే మరంది వీండే 
పించెపు శిరసు పాగ పిన్ననా(టి మరది ॥ మాన ॥ 


మంద మిరియాలు చళ్లే మరది వీండే 
మందు నూరీ మాటలనే మరది 
మందుమాయ నే(తల మరంది వీండే 
కుందణప్ప వన్నెదట్టికొంగు జారే మర€ది ॥మాన॥ 


మక్కళించే వలపుల మరంది వీండే 
మకష్కవ నాకౌ.గిట మరంది 
మక్కువల' గర(గించే మరంది వీండే 
చిక్కె వేంకటాాద్రిమీ(ది చిన్ననా/టి మరది. ॥మాన॥ 200 


_ సామంతం 


చెలువపు నేంతల 4శన్నెకో పెద్ద 
వలపు వేదనల వాడీనయ్యో ॥ పల్లవి ॥ 


మొగమునకెగరెడి మొనవాండి గుబ్బల. 

చిగురు(బెదపులాండి శిన్నెకా 

నిగవిగ మెరిచేటి సీలిమేవివాని.. 

సొౌగను చూచి వాని సాలశీనయ్యో ॥చెలు!! 
మొగ్గల మొలకల మురిపెపుం గన్నుల. 

శిగ్గుల చిరునవ్వు శిన్నెకా 

ఉగ్గున రేపల్లె వునురు గొనేటివాని 

దగ్గరి తమకానం దడవీనయో ॥చెలు ॥ 


1. వి-రే. ౬8. చెలమెల, మంచుమాయనే/తల, $8, ని-రే, ౧౦. విన్నెక్కా, 
(ఇప్లేముందును). 


188 (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


మృగమదమీఠండు మె త్తీనిదె మై) 
ధగధగమన!గా( దవకేలే 
మగువకుచముల చెమటి నంటిన యా." 
పొగరుంబరిమళమె పూసీ( గాక 1 ఎందా ॥ 


బెడిదప్పు. దురుమిదె పెట్టీనీతండు 
తడవుగ నలరులు తనకేలే 
వడ+తి శిరసునను పైపైం జెరిగిన. * 
జడివాన విరులు జారీ(గాక ॥ ఎందా ॥ 


చిమ్ముచు వీడెము నేసీనీతండు 
తమ్ములముమియ.డు తనకేలే 
కొమ్మ వీడెమి(కీ కోనేటప్పండు 
తమ్మివదనమున దాచీ( గాక. ॥ ఎందా॥ 208 


(శ్రీరాగం 


విగ్గెం గాంగలించుకోవే పిరితీయక 
నిగ్గుల యాతనిమేను నేండే నొచ్చీనా ॥ పల్లవి ॥ 


మందరమెలత్తినవాండు మల్లుల మొ త్రినవాండు 
ఆందపు సీ గుబ్బల వేంగానళి లేండా 
గొందినున్న కుచములు కొనవాంగర్లైతేను 
చెందిన యాతనిమేను చిల్లులయ్యీనా ॥బిగ్గె॥ 


భూమెల్ల మోచినవాడు పొడవు దాంచినవాండు 
భామ" నీ మొలనూలు భారమనీనా 
వోమక యాతనితోడి వుపరిసురతానకు 
యేమని వే/డుకొనిన యేల లో6గేవే ॥ విగ్గె॥ 
1. వి-శే. ౧౦. శ్రీమారశె, 2. చెమ్మటల. 8. వి-రే. ౬౩. నంటినయ్యా. 4. ౧౦ 
వైరాలెడు, క, విడియమిదె. 8. వి-రే. ౯. ౧౧౨. గానంగరే. 7.వింరే. ౯, ౧౧౨. 
భామివి సీ, శివేంగు+-ఆనలే(డా, 1 


శృంగార సంకీ _రృవలు 


వేంకటనగమువా(డు వెన్నెలమొగమువాండు 
కింకల నీ చేంతలకు. గిందుపడీనా 
పంకజవదన నీకు. బాయలేక చెనకిన 
కుంకుమగుబ్బల చెనకులకో పండా. 


78వ రేకు. దేశాకి 


అవ్వలిమాటలే హితవపు(గాక 
రవ్వలైై నీకింక నిందు రా౭దీరునా 


మందలించి మధురలో మగువల మాటలే 
విందుగాక చెవులకు విందులుగాను 
మందల మగువల మా మాటలు చెవులకు గో. 
విందు(డా మాసుద్దులిక వినందీరునా 


వాసనగా( బువ్వులింటివారితోడి పొందులే 
నేసి సీవు మమ్ము నీవు చెనకే వింక 
దోస్తాలు గావుగద మాతోడి పొందులివి శ్రీని 
వాసు(డా మాచే(తలను వడదీరునా 


మాయలు మందులునేనే మానినుల పొందుబే 
రేయు(బగలును నీకు రేసులుగాక 
పాయక కూడితి నన్ను బాపురే వేంకటగిరి... 


*విగె॥ 204 
న! 


॥పలవి। 
ఉం 


1 ఆన్వ! 


న. 


రాయండా మాకౌంగిటి రట్టుకోపుదా. | అవ్వ ॥ 260. 


శంకరాభరణం 


ఇంతి భువనమోహినిమైన ఫలము 
కాంతుని. దలంచి వగల జిక్కెనిపుడు 


ల. 


1; పలవి।। 
ఉం 


1. అంకెల నినుంగూడుట ఆరుదా నేండ (సా. రే.లో ఈ పాఠమే కా(బోలు మొదలు 


(వాని గీచివేనీ పై పాఠము చెక్కివట్లున్నది). 


182 (థీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


'మెలు(తకన్నులు గండుమీలై న ఫలము 
తొలంకు రెప్పల నీరు దొరకె నేండు! 
లలనమై నవపుష్పలతయైన ఫలము 
వలపు చెమట నీట వడి. దోంగె నిపుడు. 1 ఇంతి || 


'మెటు(గారు నెరులు తుమ్మిదలై న ఫలము 

నెం దమ్మి మోముపై నెలకొన్నవి 

రా 

పఆచు జక్కవలు గుబ్బలైన ఫలము 

తొజలి తాపపురవితో6 గూడె నిపుడు 11 ఇంతి | 
పలు (ఐలు బ్ర వన్నెమోవి బింబమైన ఫలము 

చిలుక వోట్లచేత( జెలువొందెను 

కలికి వేంకటపతి. గలసిన ఫలము 


సొలసినాడనె* నిత్యసుఖమబ్బె నిపుడు. 11 ఇంతి; 2600 
ఆహిరి 
ముచ్చట కెవ్వరు లేరు మోహమిది బలుదూరు 
యెచ్చట నెన్వరులేరు యేంటికే నాపేరు 11 పల్లవి 


మంచము పైనుండం-దు మల6గుపై6 బొద్దువోడు 

నించిన న వుయ్యాలలోనా నిద్దుర రాదు 

అంచెల గన్నుల నీరు ఆ(పరాదాకని/బాసి . 

యించుకంత నిలువలే నెట్లు ధరియింతునే  ॥ముచ్చ॥ 
పవ్వళించేటిల్లు చూచి ప్రాణము నిలుపరాదు 

దివ్వెచూచి తాలిమెనలీ దిస్పంగరాదు 

దువ్వటపు(బియ్యద పై ( దోంగిన తట్టు పుణుంగు 

'పువ్వుటమ్ము బాసటమై పొక్కెనేమినేళునే* ॥ ముచ్చ॥ 


1. ని,రే. 8౫. ౮౫, దొల(కెనిందు. 2. సొలనియాడనె, 8, ఇదిని.ర. ౧౦౨. లో. 
సా.రే, కాలిమై దిన్స, 4. ని, రే, నేతుమే. 


శృంగార సంకీర్తనలు 180 


* చింతతో ధరించరాదు చెల్ల (బో మేనై నం టోదు 
ఇంతట. జెలులకైన యెలుక లేదు 
ఇంతలోనె వేంక పేశు(డింతి మరు(గుననుండి 
యెంత సేసె. గలికి వీండేమని చెప్పుదునే. ॥ముచ్చ॥ 267 


మేంచబొళి 


*శిన్నెక తేవే శెలువుని తా 
వెన్నలు సవిగొను వెన్నుని తా ॥పసలవి॥ 


మూటట్‌ మాటల్‌ మూరల్‌ బారల్‌ 
బాటల్‌ సదివే బాపలు తా 
వేటల్‌ వీపుల్‌ వేలుపు గుడుపుల్‌ 
తేటలు మరగిన దేవుని తా ॥శిన్నెక ॥ 


వాకుల్‌ చీకుల్‌ వాదుల్‌ పోదుల్‌ 
సోకపు తొల్లిటి సుద్దుల్‌ తా 
పోకులు లోకుల్‌ పొగడంగ మనిపెడి 
కేకిగరుల తల కిష్ణుని తా 1 శిన్నెక ॥ 


బగ్గుల్‌ నగ్గుల్‌ బావుల్‌ సారె (రగా 
దగ్గర వెరపగు తపసులతా 
సిగుల్‌ వాపెడి (శ్రీ వేంకటపతి... 
లర 
నగ్గపు సొమ్ములయాతని తా ॥ శిన్నెక | 268 


ముఖారి 


భావమెర(6గని పడుచా వోసి 
పోవే పోవే పోవే పడుచా 11 పల్లవి ॥1 


* చింత లో ధరించరాదు? * దీనిలో *ఠతా' తాళద్యోతకముగ తోచెడిని. 


184 శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


మొర6ంగు మరంగు వింత కరంగుదేనెల- 
పరచుమాటల పడుచా 
చురుకు మెరుపు వాలు(జూపుల కన్నుల 
“౯ బొడిచి గిలిగించేవే పడుచా 


కెలపు మలపు( జయిండి గిలుకుల మన్లైల- 
బలుపుమో(తల పడుచా 
అలపు సొలపు ముద్దులొలుకు నవ్వుల 
జలుకువలపు మీ6(ద( జల్లే వే వడుదా 


వెదకి వెదకి తిరు వేంక కేశ్వరు( 
బదరి కూడిన పడుచా 
కదలు గుబ్బల కలికిచేంతల 
వుదుటు నడపులనె వొరగేవే పడుచా. 


శంకరాభరణం 


దిమ్మరివలె నిటుల( దిరుగకువే 
చిమ్ముల వలపు సీపై( జిలికించీ( గృష్షుండు 


మెలనే వుదాలు మెటి మీరిన తురుము వెటి 
ణా ౧ టబ టబ 
తెల్లని ముత్యాలు గట్టి తిరుగకువే 
( క. ల 
చల్ల ల మ్మేనంటా సీవు చక్కని గొల్లెతవు 
వళ్లె వేసీ. జూపులనే వన్నెకాండు కృష్ణుండు 
గా ణి 


మశ్లైలనే గిలుకొట్టి మణుల పెం డెము వెట్టి 
దిట్టనడపుల వీధి. దిరుగకువే 
జట్టిగొనుచూపుల జంకెన గొల్తెతవు 
పెట్టడు. జిక్కుల నిన్ను బిత్తరీండు కృష్ణుండు 


॥ భావ॥ 


॥ భావ॥॥ 


॥ భావ ॥ 260 


॥ పలవి॥ 
వ్‌. 


॥1 దిమ్మ ॥ 


॥ దిమ్మ ॥1 


శృంగార సంకీర్తనలు 185 


చెక్కులదా€కా( గస్తూరి చెలగి నొసల. బి 
దిక్కులు చూచుచునంత తిరుగకు వే 
గక్కూన (శ్రీవేంకటాదది! ఘను(డు కొంగిటను 
చొక్కుల. బెబ్బెడి నిన్ను చూరకాండు కృష్ణుండు. ॥ దిమ్మ 1270 


77వ రేకు. వరాళి 


మోపుల చిగురుల చిమ్ముల వేదము 
ఆవుల మందలలోని ఆవేదము ॥ పల్లవి* 


మంచముపై( జదివేది మరవకుమీ 
" కొంచెపు లేంబలుకుల కొనవేదము. 
పించెపు శిరసుతోడం విన్ననాండే చదివిన 
తుంచి తుంచిన మాటల తొలువేదము ॥ మోవు ॥ 


చల్లలమ్మే గొల్లెతల చక్కనిజంకెనలక 
ఉం గ్రా 
గొల్వపళ్లెలోన దొరకొన్న వేదము 
ఉం (లి 
తల్లి విడలనక యందరినొక్కవావిగా 
౧౧ 
పిల్లంగోవి నేరిపిన "పెను వేదము ॥ మోపు ॥ 


పంకజభవాదుల బడీఐడీ( జదివించే 
లంకెలు చెల(గిన!ీ మేలపువేదము 
'వేంకటనగముమీ(ద వెలయ విందిర(గూడి 
కొంకక చదివిన చొక్కుల వేదము. ॥ మోవు॥ 271 


వరాళి 
నిండిన* వేడుక లెల్ల నీకె గాక 
అండనె తాపము చల్ల! నమరెగా నాకు ॥ పల్లవి ॥ 


1. వి-రే. కొం. ఛశ్రీ వేంళటఘను. 8. వి-రే.౬౭. మా(టతొలు, 0. చెల. 
గించే, 4 కా-వె. ౧౧౪ నిండైన. 6, సా-రే. చల్లె. (1 


180 (ఫ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


మగువకన్నుల మొక్కు. మ్దైల పాదపు( దొక్కు 
నిగుడు: వాతెరనొక్కు నీకె కాక 
అగడునెరుల చిక్కు ఆరచేతిపై చెక్కు 
వగల గుక్కును 1 మిక్కు వన్నెగా నాకు ॥ నిండిన ॥ 


తొయ్యలి. గూడినరట్టు తుదచెమటల్యమెట్టు 
నెయ్యపుమాటల గుట్టు నీకె కాక 
పయ్యద జారినక్‌ట్టు భారంపు నొసలిపట్టు 
కయ్యపుటలుక తిట్టు గలిగెంగా నారు. నిండిన ॥ 


'మొగలిపువ్వులతావి ముంచినకన్నులకావి 
నిగనిగ నగుమోవి నసీ3ె కాక 
సగము జౌరిన నీవి చనవుల నీదేవి _ 
నగుట వేంక టేళ నేండబ్చెంగా నాకు ॥ నిండిన ॥ 272 


(శ్రీరాగం 
ఆలవట్టములు వ ప్టేరవ ఛరించ. గదోగ్‌ పెద్ద- 
పాలిండ్ల బరవున భామ'* బఐడలిత్తివి . ॥ పల్లవి ॥ 


మజ్జనమవధరింతు ముగువ విచ్చేయవో 
క గాజ్జంగ కస్తూరినీట( గుంకుమసీట 
గజ్జల గరుడునిప్రై కలికి విభునింగూడి 
వవిజ్జగముల దిరిగి 'మొగినలసితివి ॥ ఆల॥ 


జోనము వెట్టినారిదె” పొలి విచ్చేయవో 
ఐనకూరలెల్ల ( జల్ల నారీనిదే 
తేనెలూరెడి కెమ్మోవితీపులు నీ విభునకు( 
గానుకగా నిచ్చియిచ్చి కడునలసిథఖివి ॥ఆల| 
న కా యా... 


నాకునూ, 4. వి-రే. ౯. వట్టము. క. రించంగ పెద్ద, ర. బఐరవున బడలితిని, 
7. వడ్లినదిదె. 


శృంగార సంకీర్తనలు 187 


చప్పరమంచముపైకి సరుగ విచ్న్చేయవో 
అఆప్పండు 'వేంకటరాయ.డలరీ వాండే 
కొ'ప్పెరగుబ్బలమీ(ది కొనగోరిరచనల 
కప్పురము మె త్తిమె త్తి కడునలసితివి. 1 ఆల॥ శీ70 


పిందోళవసంతం 


జగడపు( జనవుల జాజర 
సగినల మంచపు జాజర (1 పల్లవి ॥1 


మొల్లలు దురుముల ముడిచిన బరువున 
మొల్లపు సరసపు మురిపెమున 
జల్లనం బుప్పొడి జూరంగం బతిపె 
ఉం స్‌. 
చల్రేరతివలు జొజర ॥ జగ ॥ 


భారపు(గుచముల పెపె6 గడు సిం- 
గారము నెరపేటి గందవొడి 
చేరువ పతిపై చింద(గ6 బడ6తులు 


సారెకు( జల్లేరు జొజర ॥ జగ ॥ 


బింకపుం గూటిమి పెన(గేటి చెమటల. 
పంకపు6 బూ6తల పరిమళము 
వేంకటపతిపై వెలందులు నించేరు' 
సంకుమదంబుల జాజర. జగ ॥ 274 


ముఖారి 


* పొద్దువోళలివి నీకు భువిలో నెన్నంగ నీ-_ 
సుద్దులు చెప్పెదమన్న చూడ(జూడ6 గొతలు ॥॥ పల్లవి ॥1 
౧ అజో 


న. 
1. ని-రే. ౯, వెలందులప్పళించేరు. * ఇందు దశావతార సమన్వయము గలదు, 


1808 (ఫ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


మో6తనీటిలోని యీా(/శ మూంపున. బుట్టిన ! మేంత 
మూఃతిమీ(ది కదత్తికోంత మొసగోరివాంత' 
' బాంతిలేని దారవోంత పాపముచూడవిచే/త 
నా(తిమీ(ది తలపో6ంత నాంగేటిగింత ॥ పొద్దు ॥ 


వలపు చల్లినలాగు వాజినెక్కినబాగు 
వలసి నొల్లములై న వలవనిజాగు 
తెలిసితిమి దెనేండు తిరు వేంక పేశ్వర 


తలంపు ప్రాణులమీంద( దగులుపేలాగు*. ॥ పొద్దు 1275 
(భ్రీకాగం 

'నేనెందు వోయెతా (మే. దా?) నెందు వోయీ 

రానీబే ఠానీలే రానీలే 4 పల్లవి ॥ 
మీనైన నొాంటితన మిడు కెల్ల దిగవలె 

కాసీలే కానీలే కాసీలే* ॥ నేనెం॥ 
తలచూ పేనా(టి తలంపెల్లి దిగవలె 

తల(చనీ తలంచనీ తలంచనీవే 1 నేనెం॥ 


కిరియైన నా6టి రీటు కెల్లి దిగవఠె 
తిరుగనీ తిరుగనీ తిరుగనీవే ॥ నేనెం ॥ 


హరియైన నా6టి అద కెల్ల దిగవల 
జరగనీ జరగనసీ జరగనీవే ॥ నేనెం॥ 


వడుగైన నా6టి వస విడువంగ వలె 
తడవు శడవకు శడవకువే 1 నేసం ॥ 


కలుషించే నా6టి కడమెల్ల దిగవలె 
అలుగనీ అలుగనీ ఆలుగనీవే ॥ నేనెం॥ 
1. ని-ర్వే ౮౮, బెట్టిన; తా-పెం. ౧౫౫. మోతు. 2. వి-రే, వ్రాత. 
8. దగిలేటి లాగు. 4. ని-రే. ౮౩౭. కౌనీవే కౌనీవే కానీవే. 


శృంగార సంకీర్తనలు 


సతి6 బాసేనాంటి చలమెల్ల వెగవల 
తతిగానీ తతిగాఎ అడిగానీవే 
ముసలెన నా(టి ముసుపెల ' దిగవలతె 
€.... ఉం 
విసుగనీ విసుగసీ విసుగనీవే 
+ మానై న నా(టి మదమెల్ల దిగవలె 
పోన్‌చే పోవీవే పోసీవే ' 
5కలికెన నా(టి గజరల దిగవథతె 
రా ఉం 
చెలంగనీ చెల6గనీ చెలంగనీవే 


వేడుకతో నా(టి* వేంకటపతి నన్ను. 
గూడనీ కూడనీ కూడసీవే 


?8_వ రేకు. భూపొళం 


ఎందరు వలె నీకింకాను-.యీ _ 
యిందరు చాలర యింకాను 

మోహపు సతితో ముచ్చట గలసిన-_ 
దేహము మనసునిదియ కాదా 
సాహసమున నది చాలక మదిలో 
యీహలఈ. దిరిగే వింకాను 


(21) 


1 నేనె ॥ 
॥నేసెం ॥ 
॥ నేనెం 1 
॥ నేనెం ॥ 


॥ నేసం॥ 276 


॥ పలవి ॥ 
ణా 


॥ ఎంద! 


కసరుల మురిపెపు గయ్యాళినతులతో  ( గయ్యాళులతో?) 


ఆసురుసురులతో నలసితివి 
కొసరుచు నాతో. గూటమినేనే_ 
ఎసరెత్తకుమీ యింకాను 


కా(కల నటనల( గరగింపుచు నను 
దేంకువం గూడితి దిమ్మరివై 
వే/కపు వలవుల వేంకపళ సే స్స్‌ 
యేకట దీరదు యింకాను 


ఎంచ | 


ఎంద ॥ 277 


1. ని-రే. రా8ి. ము పెళ్తి ల. వేదుకనా.టి, మానువంటిచాండుబుద్భుండా ల 


“మౌని అని పాఠమా? 


100 థ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 
ఆహిరి 


ఇప్రే నాషుది( గోపమెచ్చరించేవు 


వట్టి వలపే నాపై వారించ పఠనా 11 పల్లవి ॥ 


మోహపు సంకుటుంగరముల వెలిగోర నా- 
దేహముపై నునురేక దియ్య(జూచేవు 
సాహసివిరా వోరి వెచ్చపు నీవలపులోని_ 
దాహమెలా నాతోనే యింతట( జూపవలెనా. ॥ ఇ్టే ॥ 


తళుకుబంగారంచుల దట్టి చీరకొంగు ]_ 

లలర నీమేను నాపై నప్పళించేవు 

వలదు వోరి వెచ్చపువలప్ప సీదెల్లాను 

పలుమారునిట్ల నాపై( బూయవల (లె?) నా ॥ జపే ॥ 
సన్నపుమణుల కుప్పెసవరము! కొప్పునా - 

కన్నులు దాంక6గ నాపై6 గడు వీ(గేవు 

కన్నుల కలికి వేంకటరాయ నీకౌంగిటి 

వన్నెలెల్ల నాపై నిటువలె. జేయవలెనా 1 ఇన్లు॥ 2708 


(శ్రీరాగం న 


ఉ౦డ వద్దా యిటువంటి వొడీకాలను* చను _ 
గొండలపై నుగయించె( గొెండుక చందురుడు ॥ పల్లవి ॥ 


మింటిమీ(ది చందురుండు మేదినిపై కలువల 
నంటు నేనెనట యేటి నాటకములే 
కంటిచూపు * కలువల కలకకేరిచె( బై6డి-- 
వంటిమేని జవరాలి వదన చందురుడు ॥ ఉండ ॥ 


1. వి-రే. *౪ం. కొంగువెలి అలక. 2. పె-రే. ౨౫. నరము. 8. ని-రే. నా 
౨8, ముశారి. 4, వొదికలను. కఠ, ని_ర కళటిదోయి. 


శృంగార సంకీర్తనలు 


శలధితలో జనియించి చందురు(డె పగలాయ 
జలజములకు నే(టి శాంతములే 
మెలు(త మోమై నేండు మెత్తనికరళలము__ 
జలడాన( బవళించె. జక్కని చందురుడు 


చింకచందురు(డు కందు(జీ(5కటి మైచీకపే 
యింకంజేసి పారందోలీనేంటిపొందులే 

౪. వేంకటేశుని కౌంగిట వెలందిమోమై నేండు 
వంక నెరిచీ;,కటి వలంచె జందురుండు 


దేవగాంధారి 


ఎంతటివా(ండవు నిన్ను నేమందును య్యిధ్థై 
సంత మైతివింతితోడ చాలదా నీకు 


మాణికపుటుంగరాల మగువ దా వాయించేటి-- 
వీణలోనే చల్లీ( దనవిరహా మెల్లను 
ఏణనయన నింతేసి యెలయించినట్టి ను 
జొణతనమె యింత చాలదా నీకు 


గిలుకుంగంకణముల కీరవాణి కిన్నెరలో 
కులికీనిదె పె * కోపమెలాను 
రా క్‌. 
సొలపుంజూపులని క్లే సుదతినింలేసి వీ _ 
చలము సాదించితివి చాలదా నీకు 


కుంకుమగుబ్బలతోడి కోమలిచెక్కుచెమట _ 
వంకనే వచ్చీ "నీవై వల పెళ్లిను 
'వేంకటగిరిరమణ వేడుక నీలలితాంగి 
సంకెదేరం గూడితివి చాలదా నీకు. 

ఎ పె-రే. ౨౫. నీవయింగో.. 8. వెరే, వంచీ. 


101 


॥। ఉండ ॥ 


॥ ఉండ ॥ 270 


|| పల్లవి 11 


॥ ఎఎత | 


1 ఎంత ॥ 


ఎంత 1; 280 


నం. 


102 థ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 
శ్రీరాగం 
పువ్వుగట్టినట్టి మేన6 బుక్కిలించీ. మట నీ_ 
జవ్వనపు మదమె. పో చలపట్టీని 
మొలకనవ్వు చిగురు మోవి మోపనీక ” నీ_ 
పలుకు(గోవిలలె పో పగచాటీని 


తిలక పుమోమునకు( దేంట్ల రానీక నీ_ 
యలకల చెదరె పో యదలించీని 


చనవున నీముఖచందురుని వంక * నీ_ 
చనుజక్కవలె పో చాడిచెప్పీని 
“మనసు చీ(కట్ల సీమదనతాపపు( జింత 
కనుంగవలె* పో గాదెంటోసీని 

దట్టపు(దమకపు మైదావానలానకు 
నిట్దూపురులె పో నీడ వెట్టీని 
గుట్టుతోనుండిన కూరిమిపంపులే పో నీ_ 
పట్టపు వేంకటపతి. బట్టి తెచ్చీని. 


భూపొళం 


' ఇన్నిచేంతలును జేనెనిందు కొరకే _ వీండు 
కన్నులనె పొద్దుపుచ్చీ. గదవె నీకొరకే 


మీనమాయ' జెమటల మేను ముంచుకొరకే 
లానే కమఠమునాయ దా(గుకొరకే 
ఆనుకొని కిటియాయ నదలించుకొర'కే 
మానడు కంబముచాటు మారుమోముకొరశే 


॥పలవి;।: 
గ 


॥1 పువ్వు | 


॥ పువ్వు ॥ 


॥ పువ్వు ॥ 286! 


;పలవి॥। 
గా 


ఫలం" 


1. ఇది పె-రే,. ౨౫. పా; సా-రే, ని-రే, ౫8. మోంపనిం.. 2. ని-రే 


8. ని-రే. గలువలె. 


శృంగార వంకీర్తవలు 1038 
కాలుచాంచె నేలమీ(ద గమనించుకొరకే 

డాలి, వెన్హై చేంతలనే చంపుకొరకే 

యేలికాయ విరహులనే(పెడికొరకే 


+ లమెత్తె నీకచములె త్తే! కొరకే ॥ ఇన్ని ॥ 
క. వీ అతి 


కలవెల్ల విరసించె. గదవె నీకొరకే 
కఠరికియాయెను నీసంగతికొర కే 
వలపుల వేంకశేశ్వరుండు లోకమున 
చెలువముతో మెరనెను నీకొరశే ॥ ఇన్ని 11 లలి 


70వ రేకు. కేదారగొాళ 


రమ్మనవే వాని రమ్మనవే- యీ-- 
తమ్మికను(గొనల తళుకులవాని 


॥పలవి॥ 
ళ్‌ 


మెలుపున నేశు మేడమీ(ద యీ. 
చిలుక౬ బేరుకొని పిలువ6ంగను 
ఆలప్పన వీథి. దానరుగుచును తగు6 


విరిచిరినంటా( బలికినవాని *రమ్మ ॥ 


కేరడమైన కిన్నెరలో యీ-- 
నారణీ ముట్టుచు నలుగడను 
పటువల తా(జెలంగుచును యిటు 


ఉీర్రకొమచు నను6 బిలిచినవాని 1 రమ్మ ॥ 


వశమై నేం బానుపున యీ-_- 
గిరకుచముల నొడ్డగిలంగాను 
తిరు వేంకటఘనగిరిపతి నను 
సిరులుగ ననునిటు చెనకినవ-ని. 

శ, నింరే. ౯౭. నలర౭గను. 


॥ రమ్మ ॥ ర 


1. వి=రే, ఇం. లెత్తుకొరకే. క 


యనుచును. 
క్రై 


1904 థీ తాళ్ళపాక అన్నమాచార్యుల 
ముఖారి __ ఆఎటకాళం 


చేయరాని చేంత లెల్ల( జేసితివి యింత 
పాయరాని సతిమీ(ద భయము సీ కెట్టిదో ॥ పల్ల వి ॥ 


ముత్తేల * పెందెమిది ముదితది ఆ *-- 
గుత్తపు( బాదమునకు( గొలందైనది 
బిత్తరపు ముంజేశనే పెట్టిణవి యీ__ 
మటత్తగజగమనపై మన్నన నీకెట్టిదో ॥ చేయ 


కుందనంపు మ,ఫైలివి కోమలివి మోంత- 
లందెలతో జగడించనందమైనవి 
యిందు నీకు నుంగరాలై యేచినవి యా! _ 
యిందుముఖి మీ(దిమోహమెంత * సీకు నెట్టిధో. ॥ చేయ ॥ 


గట్టివలి పెపు చందదకావి యిది యింతి 
కట్టి విడిచిన నేంటికమ్మ(దావిది 
కట్టి కౌసించితివి వేంకటరాయా యీ 
బెక్తైన చెలిమీ6దిపేమము సీకెట్టిదో చేతు ॥1 284 


ముఖారి 


'నెల్లునంటా నేమైన చేయవచ్చేవు నే-_ 
నొల్లనిన్ను సక్కసాయ * నుండేవో వుండనో ॥ వస్తది ఓ 
మేసవారి పిన్నదాని మేకు నేసి యింటిలోన( 
దోసుకొంటివెణ(గవా. దుండగి(డ 
ఆసల( బెస్టేవు నన్ను నట్ట నే యింతేసి 
వేసాలంబోక కొంగు వీడేవో * వీడవో ॥ నెల్లు ॥ 


1. నిరే. ౧౯. ముక్యాల. 1. ఆ. ఆ. ఆ. ఆ. $8.యీ=యా. 4 మిశనీ, 5. వింరే. 
8౬. సక్య్క(జాయ. క, ఇది పెంరే. ౨౫; సాంరే. విడవో; నింరే. ౩౬.. విడీనేవో. 





శృంగార సంకీర్తవలు 


పాయపు వలప్పలనే ' పైడివంటి గొల్లెతల 
సాయసంపి తొఅంగవా సటకాండ 
మాయల. బెట్టుచు నీవు మంచునీరు కుంచాల. 
టోయుచు నన్నేంపక పోయేవో పోవో 


గౌంటిమైన గుబ్బల చక్కనిదాని నమ్మనంటా 
సా 
ఆంటదాని బావగొనేవడవిలోనే 
నాంటకపు వేంక పేశ నన్ను( గూడితివ యిజై 
మా౭టనెందూనాడక మానేవో మానవో 


శీ 


ఆహిరి 


ఇన్నియు( జేసితివింకనేలా సీ__ 
చిన్నినగవు మూనెర నీచేంత 


మఅవకురా నీమాటలు ని._ 
న్నెజణు6గుదు నిన్నియు ని6.కనేలా 
మొజింగకులా సనీమోహము నా.__ 
చెజంగు మానెనిదె చెల్లె నీచేత 


చిందకురా నీ చలువములు ఇపు __ 
డిందరునున్నారి.కనేలా 
కందకురా నీ కా-కలను యిటు 
కిందుపడితినిదె గెలిచె నీచేంత 


నొంపకురా నే నొాగులంగా నీ_ 
యింప్త్పలు నెర పేవి.(కనేలా 
జంపుల వేంకటశై లపతీ నా- 
'కెంపుమోవి (8) దక్కైెర నీచేత. 
1. వల్లివులన్నే.. 


1805 


॥ నెలు 
ఉం 


* నెలు ॥ 285 
న. 


॥పలవి॥ 
ళా 


॥1 ఇన్ని || 


(1 ఇన్ని 11 


॥1 ఇన్ని ॥ 286 


లాలో. 


106 (ఫ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 
బౌళి..ఏకళఠా? 


- ఎవ్వరు గలరమ్మ యిక నాకు 
నెవ్వగలలో6 జిత్తము నెలకొన్నదిపుడు. ॥ పల్లవి ౪ 


మనసుకోరిక దీవి మాని'పెదనంటినా 
వొనగూడి మనసు నావొద్దలేదు 
"పెసంగి తమకము వా" పెదనంటినా మేన 
అనయము వెరపు దానైై * యున్నదిపుడు ॥ ఎవ్వరు ॥ 


చింత తాలిముల ముంచెదనంటినా మేన 
సంతాపములు నేయ. జలప్మకైను 
అంతరంగము నాదియంటినా నెలవున 
సంతతమునాతండే జట్టిగొనె నిపుడు 11 ఎవ్వరు ॥ 


సింగారపుమేను నాచేతికి లోనంటినా 
ఆంగవించి పరవశమై యున్నది 
€..- 
యింగిత మెరి(గి వేంక కేకుండు నాకంటినా 
'కంగి నన్ను. గార్థించి కలనెనిపుడు 4 ఎవ్వరు! 286? 


వరాళి 


వెలయు నీకల్యాణ వేదిగా మతినుండి 
. కలికి జవ్వనపు యాగము 'నేనెనతరండు ॥1 పల్లవి 


మలయు నీనాఖిహోమపు గుండమునను 
నెలకొన్న విరహాగ్ని నిండా. టోసి 
పొలయునీ నిట్టూరుపుల విసరుచును 
వొలుకు( జెమటల నాహుతి వోనె నఠండు 4 వెలయు ॥ 


1. వి=రే. ౯౨. మునాసె. 2. సెంరే, ౨౫. తానైనయున్న. $. వి-రే, 8ఒమున 


శృంగార నంకీర్తనలు 


_ కదిసి నీనెన్నడిమి గగనమునందు 
పొదలిన యారనే పొగ నిండంగా 
మదిరాక్షి నీమంచి మానపు. బకువు 
నదనెరింగి వేలిచె నతివ నీకతండు 


కాటుకకన్నుల విన్ను. గడునలయించి 
బూటకముల చిటిపొటి సిసుల 
గాంటపుంగరుణ వేంకటగిరివిభుండు 
కోటిహోమము నేనె. గూడి నిన్నతండు 


80 _వ రేకు. (శ్రీరాగం న్‌ 


అంజలిరంజలిరయం తే 
కిం జనయసి మమ ఖేదం వచనైః 


మాం కిం భజనే మయా కింతే 
త్వం కోవా మే తవ కాఒహం. 
కిం కార్యమితో గేహే మమ తే 
శంకాం వినా కిం సమాగతోసి 

నను వినయో క్తేర్న యోగ్యాఒహం 
పునః పున స్త్వం పూజ్యోసి 
దినదిన కలహనవిధినా తే కిం 
మనసిజజనక రమారమణ 


'దెవం బలవత రం భువనే. 
కా వట 
వైవ రోచతే నర్మ మయి 
ఏవమేవ భవదిష్టం కురు కురు 
“ థ్రీవేంకటాధ్రి (శ్రీనివాస. 
1. వి.రే. ౪౫. రాగము పేర్కొనలేదు. " 


107 


॥ వెలయు ॥ 


॥ వెలయు ॥ 288 


౫ పల్లవి ॥ 
న. 


1 అంజలి; 


॥; ఆంజలి 4 


,, అంజలి ॥ 280 


108. థ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 
సామంతం 


విరహాన వనిను(బాసి వేంగేను 
తరుణి నేను విన్ను( దప్ప. దోయ(గలనా 1 పల్లవి || 


మున్ను నీవు రేపల్లైను ముచ్చిలించుకొన్న పాలు-_ 
వెన్నలునారగించి విజ్ఞవీ(గేవు 
సన్నపు నడిమితోడి జవ్వనాన నలయుచు-- 
నున్నదాన నీతోడ నోప్పుదునా పెనంగ  (1విర।॥। 


నేరుపునం బాలజలనిధిలో నమృత మెల్ల - 
నారగించి లావున ' నన్నప్పళించేవు 
నీరమున. జిగురాకు(బెదవితో: గనుచూపు6_ 
గూరిమి నేనుం(వుం)డి నిన్ను6 గుచ్చి పట్టంగలనా ॥విళ 11 


గుద్దలించి దనుజుని గోరం జెనకిన నిమ్న 
అద్దలించి చెనక సనీయంతదాననా 
గద్దరివి * తిరు వేంకటగిరివిభుండ నీ_ 
నిద్దపు గస్తూరిమేను నేనాంగగలనా. ॥ విర॥ 80 


ముఖారి 


ఎక్కడిది(క( బరిణామము యీమదనానలమున( (బియ-__ 
మెక్కుడు దోంప6గ ధైర్యందింతయు దీరెడిని పల్లవి ॥ 


లా 
మనసున దలచిన తల.(పులు మాటల వెడల.(గ నాడిన 
గొనకొని కన్నుల నీళ్ళు గుత్తుకవ ప్రైడిని 
కనుంగవ చూచినచూపులు కౌ6గిటం జేర్చంగంటోయిన 
పనివడి హృదయంబంతయు( బరవళమయ్యెడిని ॥ ఆన కడి 


1. విరే. ౧౦౯, లావుల.. 2, ఇది నిరే. పాఠము; సాంరే. గడ్డరి తిరువేంక 
పెంరే. ౨౫. గద్దరి శ్రీ తిఠవేం. 








శృంగార. సంకీర్తనలు 199 


తనువున నాటినమాటలు తప్పక మతి. జింతించిన 
అనువుగనది పరితాపంబై ెరరేంపెడిని 
వెనకదినంబుల కూటమి వేడుకలని తలపోసిన 
"పెనగొన పూంటకుంబూటకు _పేమము వెరిగెడిని ॥ ఎక్కడి ॥ 


తిరువేంకటగిరినాథువి దేవోత్తము గూడిన మది 
యెరగొని దేహవికారములెరవై తోంపెడిని 
పరమాత్మునికరుణారస పానము నేసిన జిహ్వకు 
అరుదుగ నితరపదార్థములన్నియు రోనెడివి ॥ ఎక్కడి ॥ 291 


(శ్రీరాగం! 


'తానట'* ప్రాణేశుండట తమకము తమకము(గూడంగ 
వేనలి జారినం దలంకని వేడుక లెట్టివొకో ॥ పల్లవి ॥ 


మీ6టిన( బగిలెడిగుబ్బలమీ(6ద నలందిన గందపు- 
'వేటులతళుకులు పయ్యెద వెలు(పలం బొలయఃగను 
నాటిన మదనునిశరముల నలం(కువనాయ్యన తోంపంగ 
మాటకు మా(టాడదు చెలిమర్మంబెట్టిదొకో 1 తానట ॥ 


మించిన తొడల మెజటుంగుల మెలు(తుక గట్టిన పుట్టము 
చించుక వెడలిన నిగ్గులు సిసలు దొల(6కగను 
వంచినరెప్పల కన్నుల వడియు జలంబులు చెక్కుల 
నించిన బలుకనిభావపు నెవ్వగలెట్టివాకో ॥ తానటి ॥ 


కమ్మనితావుల చెమటల గాతికి నాయ్యన మెచ్చుచుి 
సొమ్మల. దేలెడి మరపులి సాక్కుల 'దేలుచును 
దిమ్మరికో నేటప్పని తిరు వేంకటపతి గూడిన 
కొమ్మకు మీ/ందటియాసల కోరికలెటివొకో. ॥తానట॥ 201 


1. లా-వెం. ౧౪౩, ముఖారి. 2, తాను పాణే. క్‌ మెచ్చును, 


౪0 5-౬ 18 


(ఫ్రీ శాళ్ళపాక అన్నమాచార్యుల 
నాదనామ[క్రియ 


మలసిన తుమ్మిద మగవాండు 
నిలిచి నాకు వెరవ నీకేలయ్యా 


మగువలు సురతపు మజప్పవ( గుచముల. 
దగిలిన రేకలతరి( జెల(గి 
పగటున సిగ్గులు పడుదురుగాకిటు 
నిగిడిన సిగ్గులు నీకేలయ్యా 


వనితలు రతిపరవళమున మురిపెప్ప_ 
కను(గవచూపుల( గరంగుచును 
జునుగుల చూపులు చూతురుగాకిటు 
యెనసినెనయములు యి(కనేలయ్యా 


లోలో మముబోంట్లు వవితలు వగ 
దూలుచు జడమౌొదురు గాక 
తేరించితి రతి తిరువేంకటపతి 
నాలికొండ నీనగవేలయ్యా 


దేశాక్షి 


ఏడనున్నదో యీతరుణీ 
"చూడక చూచిన చూపులలోన 


మే(తలు మరిగిన మీల పిల్లలకు 
సీ(తలు నేరిపి (పీశ) యీతరుణీ 
కా6తాళించిన కన్నుల నీళ్ళ 
చే/తల నిండిన చెరువులలోన 


ముత్తెపునవ్వుల మురిపెపుంబువ్వుల 
యెత్తులె కట్టి(ట్టీశ) యీతరుణి 
లతిక మోవికి లంచముగా పై 
మెతత్తిన దంతపు మెరుంగులలోన 


॥పలవి॥ 
ళా 


॥మలసి॥ 


॥ మలసి॥ 


॥ మలసి ॥ 298 


॥పలవి॥ 
ఉం 


॥ ఏడ ॥ 


॥ ఏడ ॥ 


శృంగార వంకీర్హవలు 


పనవి చీంకట్ల పలుమరుం దవ్వి (వ్వీ+) 
ళం 
యిసుక పొ(తరలె యీతరుణీ 
కసిగాట్ల వేంకటపతి కౌంగిట 
రసములొలుక నేరములెన్నుచును. 


81-వ రేకు. లలిత 


*త్రెప్కగా మజేకుమీ(ద( దేలాడువాండు 
ఏ ప్‌ 
ఎప్పుడు లోకములెల్ల నేలేటివాండు 


మో(తనీటి మడుగులో యీంతగరచినవాడు 
పాంతగిలే నూతికింద(బాయనివా(డు 
మూతి దోసిపట్టి మంటిముద్ద పెల్త్ల గించువాండు 
రోంఠతయైన "పేగులపేరుల( గలవాందు 


కోడికూ6తనోరివాని కుజ్జితమ్ము(దైనవాండు 
బూడిది పూసినవాని బుద్దులవాండు 
మాడవన్నె లేటివెంట మాయల దగిలినవాండు 
దూడల నావుల. గాచి దొరయైనవాండు 


ఆకసాన బారేవూరి అతివల మానములు 
కాకు సేయువాండు తురగము పై వాండు 


ఏకమై వేంకటగిరి నిందిరారమణి( గూడి 
యేకాలము(. బాయని యెనలేవివాండు. 


సామంతం 


బీ 


ద్దపిన్నవరుసం బెరుగవలసి తా-- 
నిదరెన యాత.డీతండు 


స! 


॥ ఏడ ॥ 291 


_4పలవి ॥ 
ళం 


॥ తెస్ప ॥1 


॥ తెప్ప 11 


1 తెప్ప! 200 


11 పలవి॥ 
ఉం 





9 దశావతార సమన్వయము 





202 _ ఫ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


మెరు6గురెక్కల సపెద్దమేని పులుగునెక్కి 
యిరులుకొనెడి యాత(డీశండు 
ఎరిమంటలెగయంగ నేచిన పుఠరముల-_ 


నెరియించిన యాత€డీత(డు ॥ పెద్ద ॥ 
చల్లవి చూపుల సతికి వలచి పోయి 

యిల్లిటమున్నవాండీతండు 
ల 

తెల్లనీటిపై దిక్కులు వెలుగ(గ- 
న. రి 

నిలుగటిన యాత(డీతండు ॥ పెద ॥ 
గట ది 


చూచిన చూపుల సుఖమఃఖముల(జేయ-_ 
నేచిన పెనుద్రైవమీతండు 
ఆచందముల వేంకటాద్రి పై నెలకొని 
యీచోటనున్న వాండీతండు. ॥1 పెద్ద 1 200 


ముఖారి 


కంటిమి సీలాగులెల్ల గన్నుల యా.కలి దీర 

బంది () (బంటు*) తనమేల మాతో. బంతమింత 

చాలదా ॥ పల్లవి ॥ 

మింటిమీ(ది కంటిచూపు వంటలేని కూడు నీకు 

గుంటిమీ(ది తోడంబుట్టు గొల్ల వారికలిమి 

ఒంటిగాక లోకమెల్లనొక్క.మైన మేను మంచి. 

గం వూ 
జుంటితోడి. బుటినాలు సుకమింత చాలదా ॥ కంటి ॥ 


నాలుగు 'మోములబిడ్డ నవ్వుల సంసారము 
వేలు మోపరానియిల్లు వింతవింతచెలువు 


కాలిగోర6 బుటినట్టి గద్దరికూ(తురు మంచి 
పాలమీ(దిపడుక నీ బదుకింత చాలదా ॥ కంటి 


బంటుకావచ్చును. కాకున్న (పాసభంగము. 


శృంగార సంకీర్తనలు 200 


ఎల్లనాండు నురముమీ(6ద నెండగాయు కౌవిరాయి 
గుల్లకూ(తతోడినోరు కొనగోరుబలిమి 
చెల్లురా సీకింతవట్టు (శ్రీవేంక పేశ్వరుండ 
మల్లువారితోడి పోరుమానవింత చాలదా ॥ కంటి ॥ 207 


ముఖారి] 
కడగంటనే* కెంపు గదుర(గాను 
పడతి మురిపెపునటన( బాయి దేమియును ॥ పల్లవి ॥ 
మగువ ము త్రియపు( గమ్మల వెన్నెలలు(* జిన్ని-- 
నగవువెన్నెలలు నున్నతి. బొలయంగాను 
జగడి౦చి విభుని విరసంబులనె సొౌాలయ.గా . 
'మొగమునను( గోపంబు మొలవదేమియును 1 కడ ॥ 


రమణికుశకుంభభారమును మొలనూళ్ళ భా__ 
రమును నెన్నడీమి సన్నము దెలుప(గా 
(ప్రమదంపు విభుని. బెడంవాసి చెనకుచు లోని_ 
కమకంపు సంభమము తరగదేమియును ఖః కడ॥ 


ముదిత మై సింగారములు. జక్కదనములును 
పదివేలు విధములై పరంగంగాను 
కదిసి వేంకటవిభుని కమ్మ(గౌంగిటి రతుల( 


జెదరు నలకోల " సిరులు చెదరవేమియును ॥కడ ॥ 208 
బౌళి 
బహుకర్మభోగంపు* పనులెల్ల నిట్లనే 
యిహసుఖంవిందరికి నెటనో కాని ॥పలవి ॥ 





1. వింరే, ౧౧౦. ంకరాభతణం, 2. కడగన్నులనె, 8. నటన పాయ, 
4. అలంజీన్ని. 5. సాంరే. చెడరనలకఅ. 6. 'పె-రే. ౨౬, బోరంపు. 


204 శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


మెలు(€త విభు. బాసియును మితిలేవి వేదనల. 
నలరి యాతని(గూడు నభిరతుల నలనె 
అలిగెినను గూడినను కలిగె వలపులు దనకు. 
నెలమి( దనసుఖములి(క నెప్పుడో ,కౌని . ॥ బహు ॥ 


ఉడుగని వియోగాగ్ని నూర్చు గడు వేండాయ 
కడు రతులతో నూర్చు గాంగి వేండాయ 
కడ6గిననుతాపంబె కప్పె * మై తాపంబె ( 
యెడలేని తమి యింత నెప్పుడో కాని ॥ బహు ॥ 


తిరు వేంకటాచలాధిపుని. బాసినయపుడు 
తరుణి యాతనివీపుడు తగల గూడినపుడు 
పరవళము దజఅచాయ పైపెనె ఘనమాయ 
యిరవైన యొరుకలి/క నెప్పుడో కాని ॥బహు॥ 2090 


ముఖారి] 


కుంకుమచెమటలంటా గొణగేవు మరు_ 
దొంకెన తామరల నెత్తురుచారలమ్మా ॥ పల్లవి ॥ 


కోవిదునిమీ(ద నేల కోపగించేవతని కె 

మ్మోవి కప్పు మరునియమ్ములకా(కులే 

తావుల వింతలకు6 గా౯౮తాళించేవతని'పై 

భావజువింటి పూవు” బారి. బడెనమ్మా ॥ కుంకు ॥ 
నొసలి కస్తూరంటా నొగిలేవాతనిపై* 

కసటు(గా(కల కందుగందము చూచి. 

యెసగ గందవొడంటా యొజ్ట(దారేవాతని పై- 

పసని మదనుదాడి బలుదుమ్ములమ్మా ॥ కుంకు ॥ 


1. ని-రే. ౧. కాంభోది. 2, పూవుల, $8. వాతనిమీ(ద. *మెఠాసమె ? 


శృంగార సంకీర్తనలు 


'ఆంటదాని గోరితాంకులి నేవాతని పై ! 
నా(టినచలదురువి సన్నపు రేకలే 
గాంటిపుంగా(గిటిను వేంకటపతి నీకు దక్కెె 
యే(టికి నాతనినింకా" నెగ్గులెన్నేవమ్మూ. 


82-వ రేకు. (శ్రీరాగం 


పతిలేని పూజ దలంపంగ గోటిమణు(గులై 
అతివ పరవశము బ్రహ్మానందమాయ 


మావినీమణి మనసు మంచియాసనమాయ__ 
నానందబాపష్పజలమర్హ్యాదులాయ.. 
మీనాక్షికనుదోయి మించుదీపములాయ... 
నానననుధారసంబఐభి షేక మాయ 


మగువ చిరునవ్వులే మంచి(కొవ్విరులాయ 
తగుమేనితావి చందనమల(దుటాయ 
నిగనిగని తనుకాంతి నీరాజనంబాయ 
జగడంపుటలుకలుపచారంబులాయ 


ననుపైన పొందులే నై వేద్యతతులాయ 
తనివోని వేడుకలు తాంబూలమాయ 
వనిత తిరు వేంకటేశ్వరుని కౌంగిటంజేయు... 
వినయవివరంబులరవిరి మొక్కులాయ. 


. ఆహిరి 
_ మోహంపురతిముదము ముద్దుంజూపుల మదము 
దేహంపు సొబగెల్లం దెలిపెే సదమదము 


206 


॥ కుంకు ॥ 800 


॥ పలవి ॥ 
ళా 


॥ (పతి ॥ 


॥ (పతి ॥ 


॥ ప్రతి ॥ 801 


అధ 
హర. 
వు 


క్షే తనమీ(ద, 1. వెన్నెలరేకులే, $. తనిమీ(ద. 4. ని-.రే. ౧౦౩. దెలినె. 


* గోరిక్రా.కులు -- ఆనేవు 1- ఆతనిపె. 


208 థీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


మించుమెనైల గిలుకు మెళు(గుగుబ్బల కులుకు 
వంచు(జూప్పల చిలుకు వసివాడు(బలుకు 
మంచు. జెమటల తళుకు మనసులోపరి యళుకు 
ఆంచుటధరప్పబెళుకు *ఆలమే/టి జళుకు'! ॥ మోహం ॥ 


కరమూలముల.( గర6ంగు* కదలు(బయ్యెద చెరంగు 
సిరులచెలువపుమొర(గు చెక్కు.పై మరంగు 
గరగరికె తతులెరుం/గు ఘాతలంటిన తెరంగు 
గరిమెతో చెలియునికి* కప్పురపుటరంగు ॥ మోహం ॥ 


కలికితనముఅ పోగు కమ్మ(దావులవేంగు 
వలపుతమకముల పరవశము 'పెనుజాగు 
*కలకంటిబాగు” వేంకటవకికిం జెలరేంగు 
చెలియ* సమరతుల మించిన వింత బాగు. ॥ మోహం॥ 801 


పాడి 


ముద్దుణ మోమున ముంచ(గను 
విదప్ప( గూరిమి నించీని ॥ పల్లవి ॥ 


మొల చిరుఘతిటలు మున్వలు గజ్జలు 
ఘలఘలమనః!గా౬. గదల(గను 
ఎలనవ్వులతో సీతండు వచ్చి 
జలజపుచేతులు చాంచీవి ॥ ముద్దు ॥| 


ఆచ్చపు( గుచ్చుముక్యాల హారములు 
పచ్చల చందాభరణములు 
తచ్చిన చేతుల తానె దైవమని 
అచ్చటి. నిచ్చట గాడీని ॥॥ ముద్దు (| 


1. ధరవు నవ్వలలమేటియకుకు,. 1. లకరంగు. ' 8. గరగరికెలకు తెరంగు 
భూతలంటిన వెజ(గు. 4. ఇదిని-రే. పాఠము; సా-రే, పెంరే. ౨౬. చెలి 
వెరగు కన్పు, 6. కంటి యొనంగె. 4. చెలంగి సమ. 

* 'అలమెడు' కువ్యావహారిక రూవముగదా ? ఆరనున్న విచార్యము, 

* ' కలకంఠి ' కి తదృవరూపమా ? సమాపోత్తర వదవణ తదృవనుగుట విం్య, 


శృంగార సంకీర్తనలు 


బాలుడు కృష్ణుండు పరమప్పరుషుండు 
నేలకు నింగికి నెరింబొడవై 
చాలించి (చాల ?) వేంకటాచలపతి దానై 
మేలిమిసేంతల మించీస 


రామక్రియ 


చూడం౦మ్మ యిటువంటి సుదతులు లేరెందు 
యేడనై న నిటువంటి యింతులు వుట్టుదురా 


ముదితనడపులలోని మురిపెమే వెయిసేసు 
కొదమగుబ్బలతీరు కోటివేలు నేసు 
నుదతిదిత్తరిచూపు * సాొన్నాటంకాలే నేసు 
అఆదరబింబముతీరు ఆరయవేలు నేసు 


సన్నపు నడుము *లోని నైకమే లక్షనేసు 
పన్నుగా. విరు(దువన్నె పదివేలు సేసు 
యెన్నిక మెటుంగుందొడలెంతధనమైనం జేసు 
నున్నంగా దువ్వినకొప్పు నూరువేలు నేసునే 


ఆంగనభాగ్య మెట్టిదో ఆతిమోహమై తిరు- 
వెంగళరాయనికృప వేవేలు నేసునే 
బంగారుచవికెలో. బడంతి. గూడిన సాౌంవు 
రంగుగా. జెలియరూపు రాజ్యమెల్ల 6 జేనునే. 


ఆపొకి 
జవ్వనంపుమదమున జడి నేటి తరుణి 


పువ్వుల పానుపుమీందం బొరలీ. జూడరే 


1, సపె-రే. ౨౬.. నడపులోని. 


ఈ [| 


॥; ముదు॥ ౫౧౫ 
0౧ 


॥ పలవి | 
(_ ళా 


1 చూడ ॥ 


| చూడ ॥ 


॥ చూడ ॥ 804 


॥$ పల” 
లా శ్ర 


ల “శ్వర్ణటంక ల సమానైక దేశము “కవ్ఫురగంధి" వలె తదృవమైనది. " 


208 శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 
ము_్తేలకంకణాల మురినేటి కరము 


చిత్తగించు చెలి నేండు చెక్కుమీ6దను 
కొత్తనెత్తావి విరుల కొమరైన తురుము 


వత్తుల నెరులతోడ వదలీ. జూడరే ॥ జివ్వ ॥ 


_పయ్యెదవెలి మించు పగమైన గుబ్బలు 
ముయ్యరాని !'పెనుతాపమున. గాంగీని 
వొయ్యారపు రచనలతో వొరపైన చూపులు 
వొయ్యనె కన్నులసీట వులికీ. జూడరే ॥ జవ్వ ॥ 


కప్పురపుతావితోడ కరం గేటి తనువు 
వొప్పైన కస్తూరిచేత నొరపైనది 
యిప్పుడి క్రై తిరు వేంక పేళుంగూడి యా యింతి 
చెప్పరాని వేడుకల. జెల(గీం జూడరే. ॥ జివ్వ ॥ 803 


కన్నడగౌళ 


ఏలా యూ యనుమానములింతి మనంబున( బాయని. 
తాలిమి తప్పు. దెరువున దా(గెంగదోయమ్మా ॥ పల్లవి ॥1 


మాయపుమంటలు చల్రెడు మందమారుతము 
పాయము దిరుగ(బారడు పండు(జందురుండు 
కాయము తల్లడపర పెడు గండుగోయిలలు 
యేయెడనోర్వదు చెలిలా గేలాగోయమ్మా ॥ ఏలా ॥ 


ఇంట6 బుట్టిన యాతండే యింట బుట్టిన యమ్ముల 
యింట. బలుమరునేయ(గ నేమందునోయమ్మా 
వింట(6 బొసిన శరముల వెంట. దగిలెడు నారిని 
యంటిన మదనానలమి(క నారుపరాదమ్మా ॥ ఏలా 


1. పె-రే. ౨౬. ముయ్యగాని. 


శృంగార నంకీర్తనలు 200 


కొండలరాయ.డు చెలిచను(గొండల నించిన గురుతులు 
కొండుకచందురులై నవి కొత్తగదోయమ్మ 
వ. ఎటో 
విండిన విరహంబింతయు నే(డిదె యమృతంబాయను 
పంగ్‌న తమకము మేలై సగి-౧గాకోఎయఅకూత్చి ఎపీఆా-: 8000 


89వ రేకు. రామ్మకియ 


కమలాసన సౌభాగ్యము కలికితనంబులు సొబగులు 
(పమదంబులు * నింతంతని పలుకంగా రాదు ॥ పల్లవి ॥ 


మించిన చొక్కులు మీరినయాసలు 
పంచేంద్రియముల భాగ్యములు 
యెంచిన తల(పులు యెడపని వలప్పలు 
పంచగాణుని పరిణత (తు?) లూ ॥ కమలా ॥ 


కను(/గవ జలములు కమ్మనిచెమటలు 

అనయమను. చెలులకు నాడికలు 

తనువున మజపులు తప్పని వెజపులు . 

వినుకలి కనుకలి వేడుకలు ॥కమలా॥ 
మోవి మెరుంగులు * ముద్దుల నగవులు 

(శ్రీ వేంకటపతిచిత్తములు 

లాపుల పూంతలు దర్చకు (వ్రాంతలు 

ఆ పిభు(6 గూడిన యలసములు. ॥కమలా॥ 007 


పాడి" 
విభుని వినయములు వినవమ్మా నిను -- 
నభయందబడిగీ నయ్యో తాను ॥ పల్లవి ॥1 


1. పె-రే ౨౫. (ప్రమదంబున, _ 2. మెజుంగులు, 8. వి-రే ౮౯, పురుష 
విరహం. 
శే 


210 థీ తాళ్ళ్గసాక అన్నమాచార్యుల 


రవాన్యమున (శ్రీరమణు(డు పంపిన 

విహరణలేకలు* వినవమ్మా 

అహివతిశయనంబతితాపంబై 

ఆట ఆదేబణర/1జదె 4 తాక ॥ విభుని ॥ 
ఆదిమపతి నీ యడుగుల శెరగిన _ 

వేదాంతరచన వినవమ్మా 

సీదయగానక నిమిషమె యుగమై | 

భేదంబున నలగీినట తాను 1 విభుని ॥ 


కింకరు(డట నీ కినుక నే(తలకు * 
వేంకటపతిగతి వినవమ్మా 
సంకెటేక * సీదనవున జగములు 
కొంకకిపుడె చేకొనెనట ళ₹ాను 1 విభుని ॥ 806 


ముఖారి 


ఎజ!గవిశవి “చంద మిట్టివా(డనుచు నింతి 
తెఆవల నీమీందం దేనోపుం జుమ్మీ ॥ పల్లవి ॥ 


రంగుమీరిన మంచిరత్నాలు దాచిన నీ_ 

వుంగరాలచేత( బాదమొ త్తకువమ్మా 

అంగన వుషైను. బాదమంటి శిలను దొల్లి 

కంగి నీకు. బతిమొన గడీయించీ. జుమ్మీ ॥ ఎల(గ ॥ 
కొమ్మ నీదు వాలారుగోళ్ళ వితవికిని 


యిమ్ముల. దొడలు సోంకనియ్యకు “వమ్మా 
దొమ్ముల సిరుల గోర దొడనింతి( బుట్టించె 


కమ్మర నీకు*నికై కలిగించీ. జుమ్మీ ॥ ఎజంగ ॥ 
టబ 


1. రేఖలు. 2. కీిమక చూవులకు. 38. సంకెదేరె. క, నింరే, 8౬. నీకు 
వమ్మా. 5. కొమ్ములనిరు, క. వీకునువి మ. క 


శృంగార సంకీర్తనలు 211 


నొక్కుచు(. జెమటల పానుపున వేంకటపతి. 
నుక్కున సీచనుంగొండలొ త్తకువమ్మా 
పక్కనను గొండవేసి పానుపుజలధి, దచ్చె 
చక్కవి తరుణి నికై సడింబెట్టి. జుమ్మీ 4 ఎఅంగ॥ 800 


భైరవి 
కూరీమెరి(గి వైకోవు _ సీ_ 
వీరములే నెర పేవు ॥ పల్లవి ॥ 


*రంతులె సేసిటు రావు _యొంత్రై నా. జనవీవు 
చెంతలె కడు( దల6చేవు _. ఇంతలోనె! రవయ్యేవు కూరి ॥ 


పొలయుచు నూరకె పోవు _ గిలిగింపుచు. దిరిగేవు 
చెలంగుచు వడి మురినేవు _ నిలరా యించుక * నీవు జ కూరి ॥ 


బొంకుచు నూరకె పోవు _ తెంకికి నెవ్వతె. దేవు 
వేంకటపతి నవ్వేవు _ పొంక మైతివింక( బోవు ॥కూరి॥ 810 


పాడి 


సత్యభామ సరసపు నగవు 
నిత్యము హరిమదినే నెలవాయ ॥ పల్లవి ॥ 


రుకుమిణి దేవికి రూపయవ్వనికి 

సకల విభవముల సౌఖ్యతలు 

చికురాంబరమున( జెదరిన యలకలు”* 

విక చాద్దిముఖము 'వెయివేలాయ ॥ సత్య ॥ 
తొడవుల శ్రీసతి తొలుమెజుంగులమై 

నడపుల మురిపెపు నగుమోము 

తడయక వారిధి దచ్చిన హరికిని 

బడలిక వావను పరమంబాయ ॥ సత్య ॥ 
నం యయ 


9.. పాఠము; సా-రే. అలకలు. 


9 చిన్నవగుటచే ఈ ౩ చరణములు రెండు రెండు వంక్తులలో నొదిగినవి. 


212 (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుఅ 


అనుదినమును నీ యలమేలుమంగ 
కను(గవ జంకెన గర్యములు 
దినదినంబులును తిరు వేంకటపతి... 
చనపుల సొఐగుల సంపదలాయ. ॥సత్య॥ 811 


(శ్రీరాగం 


ఎట్టు 1 నై/తువె వలప్పు యింతి పరులు. 
రట్టు వేయగ మిగుల రా(పవునె కొంత ॥ పల్లవి ॥ 


రాక విభుండే(పేటి రాజసంబొకకొంత 
చీకాకు పడ(జేయు చింత వొకకొంత 
పైకొన్న చిత్తంబు పట్టరానిది గొంత 
'మేకులకు( జెలులాడు మేలమొకకొంత 1; ఎట్లు ॥ 


8 


పలుమారు నలయించు పరవళంటొకకొంత 
పొలయలుకలను బొడము బూకలొకకొంత 
కలికి కన్నుల. బొలయు కా(తాళ మొకకొంత 
కొల(దిమీరిన మంచికోపమొకకొంత ॥ ఎట్టు ॥ 


గరగరీక వేడుకల కలపుకోలొకకొంత 
వరుస గోమలమైన వయసులొకకొంత 
తిరు వేంకటా[దిశు దివ్యమహిమలు గొంత 
సరిలేని పొందికల చనవులొకకొంత. ॥ ఎట్టు ॥ 0 


పాడి... 


రావే కోడల రట్టడి కోడల 
పోవే పోవే అత్తయ్యా, పొందులునీతోంజాలును ॥పల్లవి॥ 


1. పె-రే. ౨౬. ఎట్టు 


శృంగార సంకీర్తనలు 


రంకెలు వేయుచు ౮-జులెదుట నీవు 
కొంకు గొనరు లేని కోడల 
సంకజముఖి నీవు పలుదొడ్డవారిండ్ల 
అంకెల. దిరిగేవు అత్తయ్యా 


ఈడాడ నలుగురు నేగురు మొగలతో 
కూడి సిగ్గులేవి కోడల 
వాడకు. బదుగురి వలపించుకొవి నీవు 
ఆడాడం దిరిగేవు ఆత్తయ్యా 


బొడ్డున( బుటిన పూంపవికే విన్ను 
యణ లు 
గొడేరు తె స్తినే కోడల 
0 వాణీ 
గుడ్డముపయినున్న కో నేటిరాయని-- 
నడ్డగించుకొంటివ_త్తయ్యా. 
0 అతి 


84వ రేకు. సామంతం 


ఎచ్చరించెదననిన యీజగంబనంగాను 
సచ్చరిత్రుండ సీప సరకా వోరి 


రుచుల నారాయణ పరో జ్యోతి యవి 
పచరించి విమ (శుతులు పలుకంగాను 
వచియింసరాని యిటువంటి నీ యెదుట నా-- 
కుచకుంభములకాంతి కొలుపునా వోరి 


రమణ నారాయణ పరబహ్మామని 
(వమదమున నిను [శ్రుతులు పలుక(గాను 
తమకమున నను నీవు తగిలితివి యీసుఖము 
నిమిషమానుఖము గానేర్చునా వోరి 


॥రావేజ॥ 


జరావేః 


శకరావే॥ 810 


*పలవి॥ 
గొ 


|| ఎచ్చ ॥1 


॥ ఎచ్చ ॥ 


214 ్రీ కాళ్ళపాక అన్నమాచార్యుల 


ఆరయ నారాయణ పరాత్పరంబని నిన్ను 
సరసవిద్యలు [కుతులు చాటంగాను 
సిరుల నను/గూడితివి (శ్రీ వేంకపేళ సీ_ 
కరుణకిటు నేనోర్వంగలనా వోరి, ॥ ఎచ్చె॥ 814 


భెరవి 
వ. 


'వేంకటాదదివిభుని/బాసి విరహియైన రమణి( జూచి 
రంశెలు వేయనే(టికమ్మ రాజసమునను ॥ పల్లవి ॥ 


విసప (పు?) కోఠ సోంకినపుడె వేండిలేని చందమామ 
మిసిమిగలుగు వేండిచూపు మింట మలయునే 
నొసలికంటికా(కనణ(గి నొగిలినపుడె తొడుగలేక 
కుసుమశరము మదను(డతివకొరకు దాంచెనే ॥ వేంక | 


చిగురు మే(తకాండ్రెల్ల చెలంగి మావికొమ్మలెక్కి 
ఉంగా 
మగువమీ(దంగూంతరేంచి మరునింగూడిరే 
తగవరై న దళర థేంద్రుతనయు శాపమొసంగినపుడె 
తెగువమీ(ద(గూ(తరేంచ తెరంగులెరంగరా 1; వేంక | 


నెయ్యమలర మంచివిరులళయ్య వేంకటా[దివిభుండు 
లియ్యమైనచెలికి. జనపులియ్య( దొణ6గెనే 
కుయ్యవెరచె. గోవిలలును కుంకె. జందమామకళలు 
తియ్యవింటివా(డు వెనకతియ్య(దొడంగెనే. ॥(వేంక | 815 


శంకరాభరణం 


జవ్వాది 'మెతత్తినది తగన. 
జన్వనమే జన్నెవట్లినది ॥1 పల్లవి ॥ 


శృంగార సంకీర్తనలు £15 


ముద్దుల మా(టలది చెక్కు. 
టద్దముల కాంతినలరినది 
గద్దరిచూపులది తన__ 
వొద్ది చెలియమీ6ంద నొరగున్నది ॥ జవ్వా ॥ 


పుత్తడి. బోలినది తన-- 
చిత్తము సీసొమ్ముచేసినది 
గుత్తపు గుబ్బలది అల- 
చిత్తజుని లెక్క నేయనిది ॥ జవ్వా ॥ 


ఎమ్మెలు యెజ(గనిది తన_ 
కమ్మోవి. జిరునవ్వు గెరలున్నది 
కమ్ముకొన(గ వెంకటరాయా నీ_ 
కమ్మనికౌ6గిటం. గలశకున్నది. ॥ జవ్వా॥ 816 


ఆపొరి 
తిటిన( దిటినదే తప్పా 
టబ టబ 
బెట్లమ్మా గుంపెన నీచేత ॥పలవి ॥ 
టబ ఉం 
వెనక మరలి నవ్వినదే తప్పా 
వినమమ్మా' నీ విభుండౌట 
చెనక(గ జంకించినదే తప్పా 
అనవమ్మా సీ వాతని. గినిసి ॥ తిట్టిన ॥ 


ఎదుట నిలిచి తురుమిడు'పే తప్పా 
వదలిన పయ్యెద వాల(గను 
అదన నలసి వుసురనుకే తప్పా 
వుదుటు(దమకముననుండ(గలేక ॥ తిట్టిన ॥ 
1. వి-రే. ౩౨. విననమ్మా. 


౪01 5-19 


210 థ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


కేలనె' యిటు మొక్కినదే తప్పా 
కౌలు దాకి వేంకటపతికి 
వోలి నే నతనిపై నొరగుపె తప్పా 


'మేలనులాడుచు' మెరయ/(గనత(డు. ॥ తిట్టిన ॥ 817 


రామ్మక్రియ 


దంతఠతచృ్చదము(దా మదనాప్రల._ 


కాంత శాంతికృతిరహో భవతి ॥ పల్ల విీ॥ 


వనితాకచయోర్వరనఖ రేభా- 
క శశిచిహ్నం సథలమిదం 
ఘనకరుణాం మయి ఘటయ చంద ఇ- 


త్యనునయకారణమహో భవతి ॥ దరిత్‌ ॥ 


సతీమణజీ. విలసత్కరమూరలే 
చతురలాంఛనం నవలమిదం 
దకతిభయహృతే వరదాన్య * కలన-- 


మతిఘాతాకృతిరహో భవతి 1 దంత ॥ 


తరుణీ తనుగంధ విలేపన వి-- 
_స్తరసౌభాగ్యం సఫలమిదం 
పరిరంభసుఖే తిరువేంకటిగిరి. 


హరేః పూజనమహో భవతి. ఇదంత ॥ 816 


(శ్రీరాగం 
ఇంతి కన్నీరొలుకనిట్ల( జదివె 
కొంతంపు కను(గొనల. కోపమును జదివె 


1. వి-రే. 8౫. శైలనన, 2 మేలమాడుచును. 
4. వరదున్య, ఈ సంకీర్తన ని-రే, ', ౬౫, పెంరే. ౨8, లోను ఇళ్లే కలదు, 


॥పలవి॥ 
ళంి 


9, వి-రే. ఒ౫. రేభాజన, 


శృంగార సంకీ ర్తనలు 


వెలంది వినుకలినే వినికి విని తోడనే 
తలపోంతనదివొ చింతన నేనెను 
తలకొన్న నేలవాంఠలనె పొలుప్పుగ (వావె 
తొలుత. బాదప్పవేలి ధూళతరములు 


పడ€తి కనుకలినే పులకళవ్రాలును వ్రావె 
తడవి నీ చెలున (వు?) చిత్తప్పుం బలకనే 
కడుందెలివికిని బాసి' కలవెల్ల మజచి తన. 
వెడంగు( జెక్కు ' చేతితో వెదకీనిదినో 


వరుస గంటప్పవాలు వానె. గొనగోరనే 
కురు(బసల నీవు చెక్కులు గిల్ల (గా 
తిరు వేంకటాచలాధిపుండ నీతోంగూడి 
సరిలేని ళబ్లళా స్త్రములెల్ల ( జదివె. 


8గ్‌_వ రేకు. సామంతంి 


పడంతి నినుందలచి పో పలుకండకండు, నీ 
వెడసినను [బాణంబులెరవులాతనికి 


వెదచల్లు నీ మోమువెన్నెలల6 దలంచిపో 
పొదలు వెన్నెలబయట. బొలయండళతండు 


ప! 


* ఇంతి 4 


॥1ఇంతి॥ 010 


॥1పలవి॥ 
ళం 


ముదిత నీ నెరులు దురుమును దలంచిపో యతడు 


కొదమతేంట 6 (టుల?) గనిన గుండె జల్లనును 
న. ఉం 


లలితాంగి నీ దేహలత దలంచి పో యిపుడు* 
చెలంగి వనమునకు విచ్చేయ(డతండు 
వెలది నీమోవికావిరి దలంచి పో యతడు 
తలిరాకు గని గుండె తలడంబొను 


॥ పడ(తి ॥ 


॥ వడ.లి ॥ 


1 వింరే. ౧౪, వాశి;ః తెరా వాక, 8. ౧౪. గు(జెకు, 8. నింరే. య్‌. ౧౦౪. 


కాంటోది, 4. పాంరే. యతడు. 


౭8 థ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 
_._ యయెబంక నీయూర్చుదెమ్మర దలంచి యాతవికి 
మలయావిలము చూచి మరపాను మేను] 


కోమలిరొ నీయిట్లకూటములు దలంచి పో 
(పేమమితరములపై( బెట్టండతండు 
దీమసపు వేంకటాధిపుండుగన యాతనికి 
సామాన్యసరసతలు సరకుగావరయ ॥1వడ(8॥ 820 


ముఖారి 


ఏలే" పడుసా యేదేని గుడుసా 
చాలునేంపకువే జవ్వనంపు గడుసా ॥ పల్లవి ॥ 


గద్దేలే కసరు వలవని కిసరు 
పొద్దువొద్దులకు. జూపుల యసరు 
పెద్దైన వలపుల పిసరు లోన- 
న్నష్టేవు నేనై తినసురుసురు ॥ ఏలే ॥ 


వచ్చేనేసనవే నా వలపు చేకొనవే 
మచ్చుచల్లక నామాట వినవే 
ఇచ్చేసనవే! నీహృదయమింతటనై న 
రిచ్చవడిన నాకూరిమి గను(గొనవే ॥ ఏలే ॥ 


రావే సంగడికి రతుల యంగడికి 
(శ్రీ వేంక పేళుండ' నా చెంగటికిని 
నీవే కౌంగిటికి నిధులలోగిటికి 
మోనీవే వెరవక మోహపుటా(కటికి. * ఏలే ॥ 821 


.. "1. వి=రే. ౯. లోవిది ఈ చరణప్పు ఉత్తరార్థపాళమిది. 1. ఏింరే. ౧౫. ౩౯. 
యాలేచే. క, ని=రే, 8౯. ఇచ్చేనేననవే, . విఎరే. ౧౫. ౩౯, వేంకటనతినా. 


శృంగార సంకీర్తనలు 
తెలుంగు. గాంటోది 


చక్కందనములనే వేసాల(బొయ్యేవు నీ_ 
యెక్కువలె యింత నేనె నెక్కడ చొచ్చేవే 


వెన్నెలలకునె యింత వెరచేవు నీమోము 
వెన్నెలలచే నెట్టు వేంగించేవే 
సన్నపు! దేంట్లకి ప్రై జడి'సేవు నెలత నీ_ 
యిన్ని నెరిందుమ్మెదలకెట్ల 'లోంగేవే 


చిలుకలకునే యింత చిమిడేవు నీ చిలుక-_ 
పలుకుల నెక్కడికి. బారందోలే వే 
చలిగాలికినె యింత జడి సేవు నెలంత య-_ 
గ్గలపుటూర్చుగాలి కెక్కడ * నొదిగేవే 


మదనుడనినను వేమారు గలంగేవు నీ_ 
మదనగురునికెట్టు మనసిచ్చేవే 
ఇదె వేంకకేశుండు నిన్నెనసి కౌంగిటంగూడె 
పొదలు(దావులకెట్టు పొంగుచు. జొక్కేవే. 


వరాళి 


చూపులనే సౌల నేవు చూడరాదా మమ్ము. 
గాంపురము నేయనీక కారించేవా 


వదినెంటా( బిలిచేవు వద్దు సుమ్మీ యెవ్వరోయి 
వదినెలు నీకు వాడవారీ మరంది 
యెదురై తే మొక్కేవు యేంటికోయి యింకేసి 
వుదుటులు మాని* చక్కనుండనేరవా 


210 


॥పలవి॥ 
ఉం 


॥ చక్కు ॥1 


|| చక్క ॥1 


॥1 చక్క ॥ త్ర2లై 


॥ చూపు ॥ 


ఎ విరే, ౩౯. శేంలో,. 2, ౧౫. ౩ళ్ళా సీవొలికేటిగాలికెక్కడ. 5. వింరే: 


౨ం. ౧౧౩. వదినెలువాడ. శ. వుదుటులు చక్కా. 


220: ఫ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


'" అత్తనంటాం బిలిచేవు అక్కడ నిక్కడ నీకు 
ఆ త్రలెవ్వరోయి వూర. బొత్తు లల్లుండా 
వత్తునంటా. జెప్పం'పేవు వడదా.కి కూకులును 
వత్తులునై పోదు(గాని వచ్చీ చూడరాదా! ॥ చూపు ॥ 


చీర వెలిగా నవ్వేవు చెల్లం' యెక్కడనై న 
మారుజాతి వారికైన మానములేదా 
తీరు నీకు నింతేసి తిరువేంక పేకుండ 
కూరిమి యెరి(గి నన్ను. గూడితివారా. ॥చు+పు॥ 820 


కొండమలహారి 


కొండలో.* గోవిల గుమ్య గుండె పగిలె సీ 
యండకు రా6గా( (బాణమంతలో బదికెరా ॥1 పల్లవి ॥ 


వలచి నిన్ను వెదకి వడి నే రా(గాను 
సులివలె మగండుండె. టోనియ్యక 
తలంచి నాకంతలోనే తల నొవ్వ(గాను 
చిలుకు( బులకలెత్తి సిసుమాలె వలపు ॥ కొండ ॥ 


ఏమరించి యింటివారినెడసి నే రాంగాను" 
గామెన బిడ్డయేడ్చె. గదలనీక 
తామసించి యుండలేక తల్ల డించంగాను 
చీమలు మైవా.కినట్టు చిమ్మి రేంగె వలపు ॥ కొండ ॥ 


వుండలేక యిప్పుడు నీ వొద్దికి నే రాంగాను* 
కొండవలె మరందుండెం గోపగించుక 
బొండుమల్లెపరపుపై  బొరలేటి యిట్టి నన్ను 
కొండలరాయండ నిన్ను6 గూడించె నావలపు. ॥ కొండ 824 


ఎ చూడనేరవా. 2. నింరే. ౫౨. కొండల, 8. రాంగా గామైన,. శ. రాంగొ 
కొండ, 6. బొరలే యీనన్ను. 


శృంగార సంకీర్తనలు 

భూపా?ఃం 

రాయడికా(ండు గదమ్మ * రంతు ససీని 
పాయప్పసతులనే గోపాల గోవిందుడు 


వట్టి మాయల! బెట్టవలదన్న మానడు 
బెటుగ రేపఠకె గోపికలనెల 
మ! ళం లా 
యొట్టు వేగింతురమ్మ * యెొల్లవాచలును 
చ! గా 
రటడియెనటి రాచగోవిందు.డు 
బట జ టబ 
లేని పగలు చాటి లేమలనిందరిని 
కాని కానిమ్మనుచు. గర గించీని 
మాని మాని కమ్మర మగుడ మమ్మే(చీని 
రానిలే చూచు(గావి రాచగోవిందు(డు 


పొద్దు వొద్దునకెంతే బూమెలు* నేయుచును 
వొదికె నాతోడ నొనగూడీని 
డూ. 
అద్దో యింకా మాన(డాసల. బెన్టైడిని * 
గద్దరి (శ్రీ తిరు వేంకటపు గోవిందుడు 


$_వ రేకు. ఆహిరి 


జట్టిగొనెర నిన్ను జవరాలు 
చిట్టంటు చే(తల'* జెల(గితివపుడు 


వాలుకచూప్పలు వాడంగ నాటక 
సాలలోన నిను జవరాలు 
చాలుగ మురియుచు సరుగన. జివుకన 
కాలం జిమ్మినను కలంగితివపుడు 


221 


॥పలవి ॥ 
ఉం 


రాయ ॥ 


రాయ 1॥ 


॥రాయ ॥ 825 


॥పలవి॥ 
రం 


॥ బట్టి ॥ 
లట 


1. వి=రే. రారా. గదవే. 1. గింతుమమ్మ. 8. బూమెలే. 4. నలునేనీని. 


5, నింరే. రా౮ా. టుంజే/ంతల., 6. నాటిక 


202 థీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


సొలపుగొగుచు మించుల మొలనూళ్ళ 

సళుపుల మురిపెపు జవరాలు 

గలగల గజ్జెలు గదల(గ నునుందొడ 

బలిమి( గదలిచిన (ద మసితివపుడు 11 జుట్టి ॥ 
సౌంసగు తల * చంచుల (?) ముని వేళ్ళ-_ 

సంపద నడపుల జవరాలు 

యింపులు నెరపుచు నిసె నిసు(. గదిసిన* 

కంపించితి వేంకటగిరిరమణ. ॥ జుట్టి ॥ తి26 


సామం3౩ం 


అద్దిరా చిమ్ముల మాటలప్పటి నీకు 
'పెద్దరికాలనె ' మురిపెములే చిమ్మేవు ॥ పల్లవి ॥ 


వద్దన్న మానవు నేనెవ్వతెరా నీకునీ _ 
నిద్దురచూపులు నాపై నివాళించేవు 
బద్దులెల్ల నేడ నగపడెరా నీకు యీ-_ 
ముద్దులమాటలాడుచు 'మోమే వంచేవు ॥ అద్దిర ॥ 


డెందములో నేనింకనే(టికిరా సీకు నీ_ 
యందిపాటుచేంతల నన్నలయించేవు 
కిందిచూపులేడ దొరశెరా నీకు నీ_ 
చెందమ్మి చేతుల నాచెజ(గువ స్టేవు ॥ అద్దిర ॥ 


బింకములెవ్వతె నేరిపెరా నీకు నీ_ 
కుంకుమపూ(తలే * చెరంగున( గప్పేవు 
యింక నిన్నియునేల యిదె నీకు తిరు_ 
వేంకపేశ నాకౌంగిట వేడుక( గూడితివి ॥ అద్దిర ॥ 82% 


1, తకచంచుల. 2, చు నిదె వేంకటపతి. 8, ఇదినింరే; సొంరే. సెద్దరి 
శేలనె.. 4. పూంఠల. 


శృంగార సంకీర్తనలు 228 
రామ[క్రియ 
పంతమాడి పిలిచిన. బలుక దెవ్వరితోడ 


ఎతివలచిన వలపెందునై న( గలదా 1 పల్లవి ॥॥ 
'వెక్కసపు గుబ్బల్బవెవేనిన కచ్చురమెల్ల 
నొక్కమాపే సీరాయనోయమ్మా 
మిక్కుటమైన దీని మేనిమీ6ది వెక్కచూచి 
వక్కలాయ గుండె యిట్టి వలపెందు(గలదా ॥ పంత ॥ 


గుప్పెడి నిట్టూరుపుల కోమలిహారములెల్ల 
వుపష్పరాలెగయ. జొచ్చెనోయమ్మా 
వుప్పతిల్లు. జెమటల * నోలలాడ(గానె మేను 
నిప్పువలెనున్నదిట్టి నెయ్యమెందు( గలదా ॥పంతో॥ 


కొయ్యతనముని.పై కోనేటిరాయని(గూడి 
వుయ్యాలమంచముమీ(దనోయమ్మా 
పయ్యెదచెరంగు జార బచ్చి సేంతలిన్నియును 
ముయ్యంజూచీ నిటువంటిమోహమెందుంగలదా * ॥ పంత ॥ 8028 


భవుళిీ 


ఎప్పడు నాయెడ నికు నిదివలెనా 
కపటాలు నిజములు కలిగినావ(డవు ॥॥ పల్లవి ॥ 


వెల్లిగా సీవూర్పు వేదమట వేండి 
_ చల్లీని [శ్రుతికి నుషము గలదా 
ళం ణి 
పెల్లుగ నిరువంక దిరువీకులై వేండి 
చల్డి నిదైనా వెచ్చనిది గావలదా ॥ ఎపుడు ॥ 


1. వి-రే. ఒర౮ా.. ల్లాం గోరికల, 2, ఈ చరణము (వ్రాయుటకు చోటువీడునం 
బడినది, నిదే. లో. క. ని=రే, ౩0. గుక్జరి, 


క! (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


నగు నీమాటలే పురాణంబులట బొంకు 
దగిలీని చదువ్పులింతయు బొంకులా 
తెగి యిరవంకల.( దీదీపులై వీ 
పొగరుల * మాటలెప్పుడును నిక్కము'*లా ॥ ఎప్పుడు ॥ 


చలివే(డిచూపుల జొణవట య్బిపై 
బలసి నె బరప(గవలినా 
కలిక్రివై తిరు వేంకటవిభు(డ నన్ను( 
గలయక యలయించి కలిసితివిపుడు. ॥ ఎప్పుడు ॥ 820 


(శ్రీరాగం _ రచ్చెతాళం 


కనఠఆకువేమతి కోల(గిని యీ-__ 
వనజోదరు.(డిదె వచ్చీనిపుడు ॥1 పల్లవి ॥ 


వడి( గుచభరమున ాలెడి వేగము 
నడవకువే సన్నపు నడుము 
చిడుముడి నన్నుంజేసిన % గోవిందుండు 
తడయండు * నిన్ను( దగిలీనిపుడు ॥ కనల ॥ 


కొప్పువేంగుననె కుదిసిన మెడ గడు _ 
తిప్పకువే కందెడి సరులు 
దస్పి వొదల ఐరితాపము నీమై”* 
కప్పిన ్రీహరి గదిసీం గాని ॥5కనల ॥ 


పొరలుచు విట్టూర్చులనుసురనియెదు 

వెరవకుమెన్న(డు * వేదనల 

కరగి నీవు వేంకటపతికౌ(గిట 

మెరసితివిటు ' కడు మించిన రతుల ॥కనఅ ॥ 000 
1, సారే. పొగురుల, 1. విక్కెము. 8. వింరే, ౫౭, ముడినే నినుంజే: ౮౨. 


నినునేంజే. 4. తడవండు, 65, నీవే కప్పిన శ్రీహరింగది. 6. వకువే వడు. 
7, తివి కడు, 


శృంగార సంకీర్తనలు 


ఆహిరి 


అలికి సంపెంగతావికణ(గి! నట్టు 
తొలంగీ నుదుట జారి తుమ్మిదల పిల్లలు 


వెలం(దియారను' పాము వెంటంబెట్టుకొని రాంగా 
తలంకి చందుండు వోయి దాంగినట్టు 
పలువన్నె మెలు(గుల పయ్యదలోనె దాంగె 
చలివే(డి మెటుంగుల చందమామపిల్లలు 


కోవిలపలుకుదాడి కోపగించి వెంటరా(గా 
తావుల చిగురువోయిి దాంగినట్టు 
మోవి సూదివాటులై* మొనసి కానవచ్చీవి 
మావుల చిగురులోవి మాణికాలపిల్లలు 


భారమైన విరహతాసపు సూరియుండు రాంగా 
లారితారి చకోరాలు దాంగినట్టు 
కూరిమి వేంకటపతి. గూడిన తమకమున 
గోరగించీనిదివో చకోరముల పిల్లలు. 


87వ రేకు. ముఖారి 


చాలు. జాలు నీ జాజర నన్ను 
జాలి( బరచె* సీ జొజర 


వలపు వేదనల వాదేను యీ-- 
తలనొప్పులచే. దలంశేను 
_ పులకలమేవితో. బొరలేను కడు(-- 
జలిగొవి చల్ల కు జొజర 


225 


॥;పలవి॥ 
బైల 


॥ అలికి ॥ 


॥ అలికి ॥ 


॥ అలికి ॥ 38! 


॥పలవి॥ 
ళు 


చాలు! 


1. వి=రే. ౧౧౭. తావి ఆణ(గి. £. తా-వెం యూరని పాము. క. రుదోయి 


4. వి-రే. వాట్లమొ. క, సూర్యుండు. 8. పెంరే, ౨౭, జరచెం 


పే 


226 ఛ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


_ఒల్లని నినుంగని వుడికేను నీ. 
సదన్తరచేతలం జిమిడేను 
కల్ల గందవొడిం గాంగేను పె6 
జల్లకు చల్లకు జొజర 


తివిరి వేంకటాధిప నేను నీ_ 
కవుంగిటికబ్బితి. గడు నేను 
రవరవ చెమట! గరగి నేం యిదె 
చవులాయను నీ జాజర, 


(శ్రీరాగం 


విరహంపు. గోమలికి వెలయంగ. గలవెల్ల 
అరుదుగా( ఐండి పొల్లయిన ఫలమాయె 


వేమారు. జెలికి నరవిందశయ్యలె పరవ 
బాముచెడి యిందునే బడలె. గావి 
తామెరై ' డెందమీ తలిరుదేహములోన 
లేమకిది గలిగియును లేని ఫలమాయె 


వెలందిమై సురటులనె' విసరంగా లలితాంగి. 
నలమి ఆదియే శాసమమ్యెంగాని 
'పెలువైన నిట్టూర్పు పెనుగాలి లోలోనె 
మా ట్‌ 
కలిగియును తమవారుగాని ఫలమాయెొ 


కొంత కనుదోయి నునుంగలువలై కలువలనె 
ఆంతకంతకు వగల నలవె గాని 
యింతలో( దిరువేంకపేకు. గూడియు. జెలికి 
చెంతనే కనుదోయి చెంగలువలాయె. 


1. వింరే. 88. తామెలె. 2 సురట్ల విపర, 


-1 చాలు (| 


॥1చాణ॥ 002 


॥4పలవి॥ 
ఉం 


॥ విరహ ॥ 


1 విరహా*॥ 


1 విరహ ॥ 808 


శృంగార సంకీర్తవలు 227 
ఆహిరి 
మోవిపై నీడెపు కెంపు ముచ్చటాడంగ 
చేవవచ్చి చిగురు పై6 జిమ్మి రేంగినే ॥ పల్లవి ॥ 


వాసనగుబ్బలమీ(ద వల్లెైవాటుగా జార- 
వేసిన పయ్యెదకొంగు వెంట6ం దూలంగ .- 
తీసిన ఘాతల ముద్దుందీగె చందురులమీ(ద6 
గా నేటి వెన్నెలవలె. గానవచ్చీనే ॥ మోవి 4 


వే/కపు నెరులకొప్పు వెక్కసపు విరులతో! 
తేంకువమీరంగం గడు" దీపించంగా 
చీకటిలోపల మించు చిన్నిచిన్ని వెన్నెలల 
తో(కచుక్కలై * చూడ. దొంగలించీనే క మోవి ॥ 


పాదముల దాటించు పసిండి మ జైల మో6త 
మోదపు కంకణరవముల మీర(6గా 
గాదిలి నీ కౌంగిటి* వేంకటపతిమీ6దిపాట 
వేదముల మీరినట్లు వెదచల్లీ నే. ॥ మోవి ॥ 081 


మాళవిగొళ 


చాంచిన చలముల సటకాండ యిజ్దై 
వేంచితివిప్పుడు నీవే కావోరి' ॥ పల్లవి ॥ 


విరులు గోయంగ నన్ను వేడుకతో. జూచి 
విరులెంత [పియమొ యీ వెలందికని 
మరుని తియ్యని వింటి మాయపు! గొవ్వాండి 
విరులేయించితివి నీవేకావోరి ॥ దాచిన ॥ 


1. మెర. ౨౭. విదులతో. 1. మీవంగడు. 3. వి-రే. 6౯ చుక్కలే. 
4. "కా,,ట' అవియే అవన్ని రేకులందును రూవము. 


ళీ 


శ్రీ తాళ్ళ్గపాఠ అన్నమాచార్యుల 


జలము గేళాకూళి( జల్లులాడంగం జూచి 
జలమెంత పయమొ యీ సతికినని 
చెలంగి కాంక* చెమట చెలమ నాపై నేండు 
వెలయః కేసితివి నీవే కావోరి 


తొడవులిరుచు నేను తొంగలించ(గ6 జూచి 
తొడవులే పియము యీ తొయ్యలికని 
కడు(దొడవులే వేంకటరాయ కొవగోర 


* చాంచిన ॥ 


విడువకిచ్చితివి నీవే కావోరి. ॥ చాంచిన॥ 085 


దేశాక్షీ 


ఎప్పుడు వచ్చునో యంటా నెదురు చూచీం బితికి 
దప్పిదేరు మోముతోడ దాంచలేదు ప్రియము 


వేంటవోయినమగం౦డు వీధి రాంగా6 గిన్నెర 
మీ(టుచు(దా విక్కిచూచి మేడపై మండి 
గాంటపు గుబ్బలకొంగు గప్పదు జారిన నింత. 
ఆ(టది వలచెనేని ఆంపరాదు [ప్రియము 


ఇంతి చూడగానె విభుండేతులి గుజ్జము దోలి 
చెంతనున్న నతులెల్ల చేక(జూపంగా 
ఆంతలోనె యాకె తనువంతయు. బులకించె 
పంళతపుసతులకై న( బట్టరాదు పియము 


శే(కువ మెరసి రాగా తిరువేంక-పేకు. జూచి 
'వేంకపు(దురుముతోడ విజ్ఞవీంగిని 
కొంకతోడ€ జిత్తమెల్ల( గరంగి నీరై మించె 


॥ పలవి; 
ణు 


క ఎప్పుడు ॥ 


॥ ఎప్పుడు ॥ 


యేంకట నెనవ్వరికైన నెంతగాదు ప్రియము. ః ఎప్పుడు 806 


1. వి-రే. 48౯. వీకాంక, &. వి-రే. ౪8. డేతువ, 


శృంగార నంకీ ర్తనలు 
సామంతం 


ఎవ్వరికి. జెల్లునమ్మ యింతేసి పమలు 
నొవ్వని నొప్పులతోడ నొగిలీ. జెలియ 


వీంగెడి తురుముతోడ వేంకపు సొమ్ములతోడ 
కౌంగిన దేహముమీ(ది కస్తూరితోడ 
ఆంగివ. యాసలతోడ నతిరాజసముతోడ 
వే.గెడి. (బ్రాణేశు/బాసి విరహానం జెలియ 


విప్పని రెప్పలతోడ వేండిచెమటల' తోడ 
పుప్పొడి దా(కినమేని పొక్కులతోడ 
కప్పక కప్పిన మంచి కలికిపయ్యెదతోడ 
కష్పురపుటూర్పుల( గరఃగీ( జెలియ 


లావప్పవింతలతోడ పచ్చిసింగారముతోడ 
+ ఆవులు వారెడిమేవి అలప్పలతోడ 
(శ్రీ వేంక టేశ్వరు(గూడి సిగ్గుల గర్వముతోడ 
ఆవలిమోమై మా6టలాడీ( తెలియ. 


88వ శేళు. స్ట కాంటోది-ఏకతా? 


భారపుటూర్చులతో( బవళించీవి వీ6డె 
కూరిమిసతులు మేలుకొలుపరమ్యా 


వేగినంతకునిత(డు వెళం(దులతోడి రతి 
లోగించి వచ్చి 'విదవోయీని 
పోగకను రెప్పలు మూసుక యిష్పుడెంతేసి- 
జొగరపుం బతితొడ చరచరమ్మా 


౭20 


జపలవి॥ 
వ! 


4 ఎవ్వరి ॥ 


॥ ఎవ్వరి ॥ 


॥ ఎవ్వరి ॥ 807 


॥పలవి॥ 
ళ్‌ 


ఇ* భార్‌ ॥ 


1. చెమటలోడ, 1. అఅప్పతోడ, 9 * “ఆవి శబ్దబహువచనమా? 


200 శ్రీ కాళ్ళపాక అన్నమాచార్యుల 


వొప్పైన సతులతో వుదరములోపల ! 
యిప్పుడు నితండు సుఖియించీని 
దప్పిదేరు తనమోముందమ్మితోడనిదె. వీండె 
'వుస్పవడముగ. బాదాలొత్తరమ్మా ॥ భార ॥ 


సరుగున మేలుకొని సరసపు. గొగిట 
గరగరికెల* నమ్న6 గలసీని 
ఆరవిరి నురమున అలయుచును వీండె 
తిరు వేంకటపతి. దెలుపరమ్మా. ॥ భార ॥ 888 


కన్నడగాళ 


తరుణికను(/గవ మోడ్పు తగ జూడరే 
వరునిం దనమతి సొలసి వడి. జూచినట్లు ॥ పల్లవి 


వెలంది ముక్కున, వెడలు వేండి నిట్టారుపుల-_ 
చెలువమెటువలెనుం డె౯ జెప్పంగదరే 
చలముకొను నలులకును సంపంగి 'పెనుగాలి 
కలకంటి మేనికిని కొపిడినయట్లు ॥తరుణి ॥ 


పడతిపై నును;జెమట పన్నీటితావితో 
ఐడిబడినె యెట్లుండె భావింపరే 
అడరు వింహానలంబప్పటప్పటికొర్చ 
కడు వేగముదకముడుగిక చల్లి వట్లు ॥ తరుణి ॥ 


ఇంతినెన్నుదుట్సిపె నీపుకు చెదరిన కురులు 
వింతలై యొట్లుండె వివరించరే 
సంతమై వేంక పేశ్వరుండు చెలినేంపు శ! 
సంతముడుప(గ€ దమము పరె (ర) విడిచినట్లు. తరుణి ॥ 800 


1. వింరే, ౧౧౦. లోకాల, క. గరగరికలం 


శృంగార నంకీర్తనలు 291 
రామ్మకియ 


తమకమును దలపో(ంతయును గలదెందా.క 
ఆమరు( జెలువము దనకు నందా(క6 దరుణి ॥ పల్లవి ॥ 


విరసంపు * మరువిపై 'వెరపు మఠికెందా(5క 
ఆరయ6 దనయావదయు నందా€5క 
సిరిడొలంకు జవ్వనపు సిగ్గు నీకెందాఃక 
ఆరవిరి విలాసంబునందా(€క(6 దరుణి ॥ తమక ॥ 


ఎనయు ముదములును దనయేళులును నెందా(5 
ఆను(గు6గోరికలు దనకందా6క 
కనుంగొనల నవ్వులును కౌ6కలును నెందా6క 
అనవరతసుఖము దనకందాంక( దరుణి ॥ఠతమక ॥ 


శలంపు వేంకటవిభుని తగులు గలదెందా6క 
ఆలరు( దెలువులు మతులునందా(క 
కలయునాతని చనవు కరుణగలదెందా(క 
ఆలవోక పరిణతలునందా(క( దరుణి. . _ ॥తమక॥ 840 


సామంకం 


బొంకకురే చతురు(డప్పుదె వచ్చీనా 
సుంకు దేరీ[ి జూపు మంచి సుద్దో మద్దో' ॥ పల్ల వి ॥ 


వన్నెలా.డి చెలి నీవు వచ్చుదాంకా యిక. 
వున్నదాన ాణములునుచుకొని. 
,వున్నతు(డా ' తండు మమ్మునొలిసీనా* యేలె 
కన్నుల నవ్వేవు చెలి కాయో పండో 1 టొంక ॥ 


1. వి-రే-౧౦౧-విరసపు. 1. సా-రే. సుంకుదేరిచూప్పు. క. ని. రే, ౯౨. 
మదోమడ్యో, ఈ. వున్నవాండాత(డు. ర. నొలిచీనా. 


౪0! 5- ౯20 


౭02 (్రీ తాళ్ళపాక అన్నమాదార్యుల 


చక్కనమ్మ నీమా(ట చల్లుడాంకా యీ- 
చెక్కుమీ(చి చేతితోను చింతించేను 
నిక్కమునాతనికింక నేనేలే! నీవు 
నొక్కకువే నాచెక్కు నుయ్యో కొండో ॥ బొంక 11 


కప్పురగంది యింత దగ్గరకువే నీ_ 
వష్పుడే కౌ(గిట నన్ను నలమేవు 
అప్పడు వేంకటవిభుండలరించె నిదె 
యిప్పుడె యీతనికృప యీంతో మోతో. ॥బౌంక ॥ 84! 


వనంతి వరాళి 


నీ" విలు దగ్గరకు సీయాన' సీకు 
వలచితినని మావారెల్ల నగరా ॥॥ పల్లి వి॥ 


వద్దు వద్దు కొండలలోవారికి మాకింతేసి 
" "పెదపెద ముఠ్యాలపేరులిన్నేసి 
౧ ౧ 
అద్దము చూచిదె నాకు నంతకంజచె సిగ్గయ్యాని 
గద్దరి మాచెంచువారు గని నన్ను నగరా నిలు । 


చాలు(శాలు బంగారు సదడుపణు'* లుంగరాలు 
సీలపు(ంగంట సరులు నీకే వుండనీ 
మూలనుండేవారు గాక ముత్యాలచెరంగుల_ 
చేలగట్టుకొన్న నన్ను చెంచె3ంలు నగరా ॥విలు ॥ 


రాకురాకు యీడకు* సీ రమణుల పాదమాన 
నాకు నీకు నంతేసి ననుపే(టికి 
దీకొవి కూడితి నన్ను తిరువేంకపేళ యీ._ 
కొకరచే(తలకు లోకమువారు నగరా. ॥నిలు॥ 842 


1, పె-రే. ౨౩. నేనేల, 2, వి-రే. 3౧. రకు వీకు నీ 8. పె-రే, ౨౩+ 
నరపణు, € ని-రే. రాకు నీకు నీరమ. 


శృంగార నంకీ _ర్తనలు 
మలహంరి. 


నిద్దిరించి పాల (చీ. బాల?) జలనిధివలెనే 
వొద్దిక (శ్రీరమణునికి వొత్తరే పాదములు 


వేగుదాంకా6 జిత్తగించి విద్యలెల్ల నాదరించి 
బాగుగా6 గృపారసము పంచి పంచి 
యేగతి. బవ్వళించెనో యెల్ల థోగించెనో 
యోగీందవరదుని వూంచరే వుయ్యాలను 


వాలు6ంగన్నుల రెప్పల వడదా(కి తనుతావి 
చాలుకొన్న వూర్చులు చల్లి చల్లి 
నీలవర్శ్యపుగుణము నెరపుదు నొకయింత- 


1పలవి॥ 
వ. 


॥విది॥ 
ద 


కాలము గన్నుల! దిప్పిక (ప్పీంగ?) ప్పరే దోమతెర ॥నిద్ది॥ 


సరుగన యోగన్నిద చాలించి లోకమెల్ల ( 
గరుణించల దలంచి వేంకటగిరిపై 
అరుదుగ సకలలోకారాధ్యుండయి మించి (చీ?) 
విరివి నాలవట్టాలు విసరరే సతులు. 


గ0-.వ రేకు. . శ్రీరాగం 


అటు గొంతకాలంబులనుభవించ(6గ6 గలిగె 
౨ుటు గొంతకాలంబు యివి"! చూడవలనె 


వెన్నెలజ6 జీ/కట్లు వెలంది సుఖదుఃఖములు 
కన్ను దెరచి మూయుటలు గతులు నవగతులు 
మన్ననలు వొల్లములు మగువ వగలును రేయి 
తిన్ను(€దానె సమహాడు( దను(దొనె తొల(గు 


1, వి-రే. జట. యిది. 


॥విది ॥ 840 
ద్‌ 


॥ ఆటు ॥ 


ణః శ్రీ కాళ్ళసాక అన్నమాచార్యుల 


కిందు మీ(దైవచ్చు( గినుకలును దాలిములు 
ముందు వెనకగు. జెలియ మోదభఖేదములు 
పొందికలు పాయుటలు పొలతి' సౌభాగ్యములు 
ఇందరికి సరిగా(గ నెదురెదురనుండు 


మరచినను తలంచినను మవసు తనపై నుండు. 
"జెరుంగునది తిరువేంక 'పేశ్వరుండు 
తెరవనిదె కరుణించె దేవు(డే* నాయకుండు 
తరితీపునేయు(* గాని తల(పులోనుండు. 


ఆహిరీ 
అప్పమైన నీయరే యమ్మలాలా నే. 
డప్పండా*ర గించలీనదె యమ్మలాలా 


వాడుదేరి వదనము వడదా(5* నిందా(క-- 
నాడివచ్చె.* జూడరే యమ్మలాల 
సీడకే(గనెర(గండు నిక్కపు బాలునివలె 
ఆడనీడ" దిరిగాడీనమ్మలాల 


వెడ్డు వెట్టీనాటలకు విచ్చే నేనని నన్ను 
నడ్డములాడకురే యమ్మలాల 
దొడ్డి వారియింగ్రెల్లా. దూరి తూరి పారాడీ-. 
నడ్డములు నిడుసలు నమ్మలాల 
'వే/ంకువజాముననుండి వెయిమారులారగించు 
నా(కెిటికోదవలేండమ్మలాల 
తేంకువ వేంకటగిరి దేవు(డై న బాలు(డిదె 
ఆక కాడువట్టి తీసీనమ్మలాలా. 


॥ ఆటు ॥ 


॥ ఆటు ॥ రి44 


॥4పలవి ॥ 
మ. 


॥1 ఆప్ప ॥1 


11 అప్ప 11 


॥ అప్ప ॥ 84 


1. పొలింతి, 1, దేవుడీ. 8. సాంరే. శన... 4. వి-రే. ౧౧. డవ్వుడా. 


5. దార. క, వచ్చీ 7. వీడాంబారారీ. 


శృంగార సంకీర్తనలు 


నారణీ 


పంతపు విగువుల( బదరేవు సీ_ 
వంతలు' మానుప వసమా వోరి 


వేంకపు. దుపముల వెలందుల యలకల... 
చీంకటి దవ్వుచు. జెలంగేవు 
ఆ(కటి చూపులనలసి మలయు నీ_ 
కా(కలు మానుపంగలనా వోరి 


సన్నపు నగవుల సకుల కపోలపు- 
వెన్నెలలే యిటు వెదకేవు 
వన్నెలరనువున వాడుచు నొయ్యన 
తన్నేవు నేనితరమా వోరి 


పడ6తుల కుచముల పరిమళప్ప( జెమట-- 
తడిపయ్యెదలను దాంగేవు 
కడు గౌంగిట వేంకటగిరివర నను 
పుడి కెదవంతకో పుదునా వోరి 


ఆహిరి 


పచ్చిదేరే వలపు బయలు వెరపు 
నచ్చుగోరి నాటు కిన్నరి తంతి మీటు 


'వెలయ(€ జల్లవిగాలి విరులెవిర్చిన జాలి 
తలప పూధూళి చిత్తజు వయ్యాళి 
కలయ వెన్నెల వెలుంగు కాలకూటపు నలంగు 
పలుకు( దేనెలచిందు ఐబడబాగ్నివిందు' 
1. పె-రే. ౨6. వంతుల 


కిర్‌ 


॥ పంత ॥ 


॥ పంత ॥ 


॥పంత ॥ 846 


॥1పలవి॥ 
ఉం 


॥ పచ్చి ॥॥ 


్రీ కాళ్ళపాక అన్నమాచార్యుల 


ఆగడు6. గోవిలకూ6త అంగన నొసల్మివాంత 
నిగవిగని పన్నీరు నిప్పులయేరు 
సొగసుచాలవిచోటు చురుకుటలుగుల పోటు 
నగవు(జిలుకల నుడుగు నమ్మించు పిడుగు 


తనివోని రతికాంక తప్పునేయని యా5 
వనితకీపతిమాట వలపుమూట 
వినయంపు రతికింపు వేంక పేశ్వరు సొంపు 
తనువుమెత్తవిపరపు తనువెల్ల మరపు. 


ఆపొరి 


ఉవిదతనులత యే(టికులికి పడెనే 
కవ మదనబాణాగ్ని(. గాం(గదుగదా 


వనితలావణ్యంపు వదనశళశిళకలములు 
చనుగిరులపై నేల జారిపదెనే 
వెనకల దుర (రు?) మను రాహు వేవేలు రూపులై 
తనర ముఖచందురు(6డు తలక(ండుగదా 


మొలకలై. గుమురుల్లై ముదితమై మరునంప-- 
ములుకులంతటనేల ముణు(గంబడెనే . 
పొలయు మరునస్త్రజఇమటు పుంఖానుపుంఖములు 
సొల(తిమీ(దనె రాశివోయండు గదా 


కొమరై న పెనుదండు కునుమాయుధుండు గదలి 
తెమలి రాకిపుడెట్ల ( దిరుగంబడెనే 
విమలాంగికౌ(గిటను . వేంక కేశ్వరుని( గని 


(1 పచ్చి || 


4పచ్చి ॥ 84? 


॥1 పల్ల వి ॥ 


॥ ఉవిద ॥ 


॥ ఉవిద ॥ 


మసి (పతిదండనుచు పదర(డుగదా. ॥ ఉవిద॥ 846 


ఠి మట 





శృంగార సంకీర్తనలు ట్‌! 
ముఖారి 


చెప్పిన హృదయము భల. కెడు చెలి దానిపుడెట్లున్నదొ 
అప్పుడు పరితాపంబున నలసిన చందములు ॥ పల్ల వి॥ 


వేడుకతో సంగీతము విని కన్నుల మెచ్చుచు!- 
నాడుచు. (బాజేశ్వర(గొనియా డెగి చందములు 
కాడిన మర్మపుమాటల కంపంబున6 దలయూ/పుచు 
చూడక చూచిన చూపుల చొక్కెడిచందములు ॥ చెప్పిన ॥ 


చను(గవ సన్నపు చెమటలు జారెడి పయ్యెదనార్చుచు - 
నొవరిన నిట్టార్చులచే నూటాడెడి చందములు 
తనువున( బలుమరు( టబొడమెడి దటసపు పులకాంకురములు 
అనువున మెత్తక (1)* కరమున నంటిన చందములు॥ చెప్పిన॥ 


తిరువేఎకటగిరివల్ల భు దేవశిభామణికౌ6గిట 
తరుణి మనోభవుబారిని. దప్పిన చంచములు 
యిరవుగ నాతని చే(తల వింపగు( బరవశళశములచే 
దొరలిన మరపుల నెరుకల( దూలెడి చందములు ॥ చెప్పిన 840 


00-.వ రేకు. , ముఖారి 


కొండల గుబ్బల నాతో గోరాదిగొనేవు* 
కొండల నావులంగాచిన* కోడెకాండం గాన ॥ పల్ల వి ॥ 


వంకలకురులదాన వద్దు నే నీకు మూండు- 
వంకలవెంట6 దిరిగేవాండం గానీ 
సంకు మెడదాన నీతో సరివచ్చేనా" . 
సంకుచేతి నన్ను సీవు జట్టిగొంటి చాలదా ॥ కొండ 1 


1. ఈ పాదపు రెండవధాగమున. రెండు మాలు చాలవవి తో:చుచున్నర్ని 
2 పెంరే. ౨౭. గుచ్చిల. 8. వి-రే. 8ఒ. గొంటివి. 4. గాచే. 5 వంకల 
మేను దీగెవాాడ. క. నేంగాను 7. చ్చేనావా. * * గోరు+ఆదిగొనేవు=గోరు- 
కొలత తీనీికొమచున్నావు ? 9 మెత్తని | 


న! (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


యేనుంగు నడపుదాన నేల నే నీకు! తొల్లి 
యేనుంగు6 గాచినవాండ యేనుంగాని. 
మీనుకవగంటిదాన మిచ్చేవా నన్ను మేటి" 
* మీననై జలరిలో మెరసినవాండను* , 1 కొండ ॥ 


చీ(కటితురుముదాన చేరకు నన్ను 
చీంకటి నల్లనిమేని చెలువుండను' 
వే.5పుం విరుందుమీ(ద వేయకు చెయి" 
వేం6మైన భూమిమోంచే వేంకటవిభుండను'.. ॥కొండ॥ 850 


ఆహిరి 
ఎడయాట మాటలి నేచినవలపు 
పొడమీన యాసల పొద్దాకవలపు . *వల్లవి ॥ 


వేకమైన కోరికె వినుకలి వలపు 
కా(కల. బొరలు బెల్ల గనుచూపువలపు 
మూ(కలైన తల(పుబు ముదరినవలపు 
ఆంకలిదీరని పొందులడియాసవలప్ప ॥ ఎడ ॥1 


నడురేయి గమనము నా(టినవలపు 
విడువనితాపము వే(డివే(డివలపు 
తడ(బాటు తానొట తల(పసనివలప్ప 
విడివేండి యూర్చులు నెట్టుకొన్నవలపు ॥ ఎడ ॥ 


తిరునేంకపేజబ పై తిరమైనవలపు 
సరసరీతులచేత సరిలేవివలపు 
గురుతైన రచనలు కూడినవలపు 
తరుణికి నతవికి( దగులైన వలపు ॥ ఎడ ॥ 86! 
1. నేలర వీకు. 12. యే(గాన, 8. మీను/గవకంటి నన్ను మెచ్చేవా నీవు. నే 
4. మీననై నీటీలోన మేటిజాణ(గాన. క, నన్ను/నే(, €. డనే, 7. పిరుందువై 


వేయకు చెయినే,. 8. డనే. 9. పె-రే. ౨౭8. మా(టల, 
+ “సీను అన్మదర్ధ విశేష్షణనునియా ? లేక *“మీనమై” అని యుండదగునా ? 


శృంగార సంకీర్తనలు 280 
నాదరామ([క్రియ 


నెలంతకు( గొండలతిమ్మని నేనిదె తోడ్కొనివచ్చెద 
ఎలనాగలు మీరిందరు నేమరకుండి చెలిని ॥ పల్లవి 11 


వలపుల రేనికి చెంగలువల * కొండము చొర మొక్కు.డి 
అలులకు పూందేనియ సోయగములు మెయికొనుండి 
ఫలరసములు మీ/(దెత్తుండి పదరి చిలుకలకును గోవిలలకు* 
పొలంతికి కెందమ్మి రేకులు పోయుండు బడిమిగమ ॥ నెలంత ॥ 


కట్టుండి సన్నపువలిపెము కర్పూరము. బన్నీరును 
దట్టముగా6 బైనలందుండి తరుణీమణికి 
ఒట్టుండి జాజులు పరపున నొరపెరి.గిన చెలిక త్తెల( 
బెట్టుండి మరుబలములచే బెగ్గిలి పడకుండ ॥ నెలంత ॥1 


చిగురున౬ గెంపులు మొలచెను చిత్రము చూడ6/గదమ్మా 
'మొగుడలపైనల చం్చదుని మూకలు మరిగినవి 
మొగమున దిత్తరిచేంతలు మును రేనివి చెలికబ్బెను 
మగువయు(కు?) తిరు వేంకటపతి మమతల పరిణతలు, ॥నె॥ 862 


, కేదారగొాళ . 
సువ్వి సువ్వి నువ్వని 
సుదతులు దంచెదరోలాల” ॥ పల్లవి ॥ 
వనితల * మనసులు కుందెన చేసిటు* 
వలపులు తగ నించో'* లాల 
కనుసన్నలనెడు రో/కండ్రను 
కన్నెలు దంచెదరోలాల ॥ సువ్వి ॥ 


1. పె-రే. ౨౩, చెంగయవలు., 9. ఇందు మా,తాధిక్యము గాన వచ్చుచున్నది. 


8. కా-వెం౧ంం౧.రోలల, 4. వవితమన, ర్‌, చేవేటి. 6. విచ్చో, 


లిశీ0 థ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


బంగారు చెరంగుల పట్టుపుట్టముల __ 
కొంగులు దూఠరింగనోలాల 
అంగనలందరు నతి వేడుకతో 
సంగడి దంచెదరోలాల ॥నువ్వి ॥ 


కురులు దూల(గ మంచి గుద్బిచన్నులపై 
సరులు దూలాడ(గ నోలాల 
అరవిరి బాగుల నతివలు ముద్దులు 
గురియుచు * దంచెదరోలాల ॥ సువ్వి 


ఘల్లు ఘల్లామని (ను 20) కంకణరవములు (ల 2) 
పలవ 'పొణులకో (నో?) లాల 
ళం 
అల్లన నడుములు అసియాడుచు సతు__ 
లొల్లనె దంచెదరోలాల ॥ సువ్వి ॥ 


కష్పుర గందులు కమ్మని పువ్వుల _ 
చప్పరములలో నోలాల 
తెప్పలుగా రతి( దేలుచు( గోనే... 
టప్పని. బాడెదరోలాల. ॥ సువ్వి ॥ 8058 


శ్రీరాగ 6 


కూరిమిచే(తలు కొండలు. గోట్లయి 
గారవించి యింతి(గాచినది (| పల్లవి 1) 


వన్నెల మాటల వాకిటితంగెటి.. 
జున్నుకు వడగాలి సో!కినది 
విన్నని చూపుల వెన్నెల బయిటను 
సన్నపు ముత్యాలు చల్లి నవి ॥॥ కూరి ॥ 


శృంగార సంకీర్తనలు ౭41 


ముద్దుల నవ్వులు ముంగిటిబంగారు 
ఆన్టములో. జిగురంటినది 
తిద్దిన మెలటుంగు * దీం౧గకుం బన్నీట - 
నద్దుట గడు వేడుకై నది ॥కూరి॥; 


చక్కని కొండల చరులీ (5లో?) వెన్నెల _ 
వక్కలు పైపెనె వాలినవి 


యెక్కువై. (శ్రీ వేంక పేళుని కౌంగిటి _ 
నొక్కుల కిస్స నోంచినది. ॥5కూరి॥ 854 


శ్రీరాగం 


ఎట్టు ధరియించెనో యీ యింతి హృదయంబు 
పట్టనెట్లోపునో ప్రాణవాయువులు ॥ పల్లవి ॥ 


వడియు( జెమటలను€ దుడువ6గరాని పన్నీట 
తడియు(బయ్యదయు( దత్తరమందు మనను 
సుడియు(దమకములచే సొలయు నలపుల మేన 
విడియు. బులకలు చూడ వెరగైన మోము జ ఎప్టు ॥1 


మురియు(దల(పులును జలమున6 బొదలు మదనగ్ని - 
నురియుదేహంబు గడు నుదుటు(గోరికలు 
విరియు మానంబు నరవిరి సొలపుమా(టలును( 
గురియు మోహజలంబు కొదలు(జూపు ఐను 11 ఎట్టు ॥1 


వెదచల్లునూర్చ్పులును వెలికైన నవ్వులును 
సదమదంటై న పలుచవిమేనిపూంత 
అదన (శ్రీ తిరువేంకటాదదీకు కౌ6గిటను 
గదిసి యింపులం బొదల. గలిగె నీ చెలికి ౪ ఎట్టు ॥ 855 


1. పె-రే. ౨8. మెటుంగు. 
65 


లలి థీ తాళ్ళపాక అన్నమాచాష్యల 
0!_వ రేకు. ఆహిరి 


ఇంతి చేసిన భాగ్యమిట్లుండె దై వకృత -_- 
మింతయును గడవంగ నెవ్వరికి రాదు ॥॥ పల్లవి ॥ 


విరహవేదనచేత వే6గెడి విలాసినుల 
సొరిది నింతకు మున్ను చూడమో వినమో 
ఆరుదైన చుస్త్సరంబై ధరించంగరాని _ 
దురవస్థలెవ్వరికి దొరకవనికాక ॥ ఇంతి ॥ 


తల దో(కలేని చిత్తమున వలప్పల(6 టొరలు -_ 
పొలంతులింతకుమున్ను పుట్టరో చనరో 
అలవోక *తెలుపులును * అబ్బురపు మరపులును 
కొలదిమీరుట మిగుల గోరమనికాక 1 ఇంతి 1 


దేవతాకృపగలిగి దివ్యవై భవములను 
భూవలయమున సతులు పుట్టరో మనరో 
(శ్రీ వేంక పేకండీచెలియకిచ్చిన చనవు-- 
లేవెలందులకు నాతండియ్య6డనికాక. ॥ ఇంతి ॥ 050 


భెరవి 
యా 


ఎవ్వతెరా నిను(జూచె నేమని పుత్తెంచె 
పువ్వుబంతి నిను వేసి పొందుచూపి మొకిినది ॥పల్లవి॥ 


వీడియు వీడని కొప్పు వే(గున వీంగుచు మాట. 
లాడియు నాడక చెలినల్లన దూరినది 
వాడియు వాడని తమ్మివంటిమోము గలది తా 
జూడక చూచిన వాలు(జూపుల బిత్తరిది ॥ ఎవ్వతె ॥ 
= మెరే. ౨౩. తెలవులును, * “శెటవుబ" సంటైనదిగదా? 


శృంగార సంకీర్తనలు £48ి 


జారియు జారని గుబ్బచన్నుల పయ్యెదది లో -__ 
నారియు గారని కోపమైన 'మోహముది. 
'సేరియు. బేంనికాంక6 బెచ్చువెరిగినది తాః 
జేరియు( జేరక నీ చేరువ దాంగినది ॥ ఎవ్వతి ॥ 


మాట * లాడుచును మోవి మజ!గు నేసినదొక _ 
పూంటలోనె నీ కౌంగిటి పొందులనుబ్బినది 
యేంటికిరా తిరువేంక పేశుండ దొం౩6గ నీ- 
నాటకపు * [బియముతో నన్ను. గలసికివి.  ॥ ఎవ్వతె॥ 857 


ధన్నాసి 
ఏమి బాంతి నేండిదె నీకు మము. 
గామించు సిీకులింతె కదవయ్యా ॥ వల్లవి ॥ 


వెనక ముందర వెలయ6గ ముందర __ 

వెనకలింతే విభవాలు 

వవికల పిలు6దులు వాండికచములు కొప్పు 

కను6గొన భ్రమలింతె కధవయ్యా ॥ ఏమి ॥ 
వెలు(గు చీ6ంకటి విరసాలు విభవాలు 

కలిమిలేములే కదవయ్యా 

పలువన్నెమాటలు పసనితేటలు నివి 

కలవెంత కలలింతె కదవయ్యా ॥ ఏమి ॥ 
పగటుగుబ్బలు పాయపృనడపులు 

తగులుమాంటలు తవమకయ్యా 

తగు వేంకటగిరిదై వమ నీ పొందు 

'తగులు దొరకుటమృకము సోంకుటయ్యా " *ఏమీ॥ 953 


, 1. పెంరే. ౨౮. మాంట.' 8. ఇాటయకపు?! 


న! (ఫ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 
ముఖారి 


మాటలు ! నేరుతువుగా * మాయమ్మా 
యే(టికి నాతని * నీవే యేలవమ్మా ॥ పల్లవి 


* శ్రేయరని విన్నపాలు నేసినేసి విభునింత 
మాయల బెట్టితివి * గా మాయమ్మా 
రాయడించి* యింకను నారాజ్యమెల్ల సీవే 
నేయవమ్మా నేనేమి” నే సేనమ్మా ॥మాంట॥ 


ఎందును నీకతండు నోరెత్తపండ మంథాలు 
మందులు నేరుతువుగా " మాయమ్మా 
చెందరాని సుఖమెల్ల( జెలంగి యాతంయ నీవే 
చెందవమ్మా నాకేల చిన్నదానికమ్మా ॥మాంట॥ 


వన్నెల వేంకటపతి వలంబెట్టి* యతనిచే 
మన్నన బొందితిగా మాయమ్మా 
నన్నుంజూడుమి(కను నీ ననిచిన * యళవి నే 
సన్నలఈ జిక్కించుకొంటి( జాలదా నాకమ్మా. ॥మాంట॥ 808 


అమరసింధు 


తలంచిన దేహము నిలువదు తానను( దలంచునొ తలంచండొ 
వలనుగ( జెలిమాటలు విని వచ్చీనో రాండో ॥ పల్లవి ॥ 


1. వి=రే. ౧౦౯. ౧౧౨. మ్చాలట్టల్వాడ- 1. నేరుతుగాా 8. ౧౦౯. విందరి 
మీన. ॥ థీ ఇిర్గికా. లో ఇది. రెండవచరణము. 5. ౧౦౯ ౧౧౨, గర్‌. బెట్టితిగా 
$_౧౦౯. ౧౧౨, రాయిత్రంచి, 1%, ౧౦౯. నాకేమీ. 8. వి,రే. మూంరీటను-నేరు 
తుగా. 9. ౧౦౯. వలపించి. 102నముపనకి దయ .లల౬ .ర్‌-డ్‌.! 


శృంగార సంకీర్తనలు లిక్‌ 


శిరసున నంటిన పును(గిటు ' చెక్కుల జారెడిననుచును 
ఉరవడి( దివియుచు( గొనగోోరూ6దిన చందములు 
మురిపెపు మొలనూళ్ళపై (శలపై?) మొగపుల సొబగులు చూచుచు - 
నరుదుగ గరమున నక్కడ'* నంపెడి యాసలును తలచి ॥ 


చెనకుల వీడెపురసమిదె నెలవుల జెదరెడిననుచును 
నునుపగు గోళ్ళ (ళల?) వాతెర నొక్కినచందములు 
"'పెనగొను ముత్యపుసరముల 'పెక్కువ దీర్చెదననుచును 
చనవునం. జను(గవపై( జే*ి చాంచిన చందములు ॥తలంచి॥ 


వుద్దపు నడపులలోపల నొయ్యన పాదము జారిన _ 
నొద్దికతో నును(గొ(గిట నొరసిన చందములు 
నిద్దపు( దిరువేంకటగిరినిలయు(డు నను( దనకౌ6గిట- 


నద్దిన* కస్తురిచెమటల నలమిన చందములు తలంచి ॥ 800 
._భూపాళం 

సువ్వి సువ్వి సువ్వలమ్మ - 

నవ్వుచు దేవకి నందను( గనియె ॥ పల్లవి ॥ 
శశి వొడచె అలసంబులు గడచె 

దిశల దేవతల దిగుళ్ళు విడిచె ॥నువ్వి ॥ 
కావిరి విరినె కంసుడు గినినె 

వావిరి. బువ్వులవానలు గురినె సువ్వి ॥ 
గతినేవె అటు గాడిద గూనె 

కుతిలకుడిచి జనకు(డు నోరుమూనె _ సువ్వి ॥ 
గగుర పొడిచె లోకము విధి విడిచె 

మొగులు గురియ(గ యమునే పై నడచె ॥సువ్వి ॥ 


1. వింరే. ౫౨. పుకుగిదె.. 8, నక్కరం గంమున. 8, వున నక్కడం జేతులు, 
4, నర్గిక, ర, ఇది పెంరే, ౨౮; సా-రే. యగనెమున. 


న! థ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


కలి జారె వేంకటపతి మీరె 


ఆల మేల్మంగనాచారలుకలు దీరె. ॥మవ్వి ౪ 661 
0?ఎవ 'రేకుం శ్రీరాగం 
వాడు నాకు నిక్కముగా వలచినను 
నేండు వచ్చి బంటువలె నిలుచుండుమనపే ॥ పల్లపి ॥ 


సిగ్గు గొంత పరులపై చింతగొంత తనకు 
యెసు గొంత నామీ(దనే(టివలపే 
అగ్గలమెై తానేలే అన్నిలోకములును 
తగ్గనీక నాకుని స్టే దక్కంగ నిమ్మనవే ॥వాండు॥ 


బొంకు గొంత సత్యముల పొందు గొంత తనకు 
యింకా మానడు నాపై నేంటివలసే 
సంకెలేక వెంటవెంట సటలెల్ల విడిచి 
కొంకక నాయందలము గొలిచి రమ్మనవే 4వాండు ॥ 


రచ్చగొంత రా(పుగొంత రాజసము దనకు 
యెచ్చుగొంత కుందుగొంత నే(టి వలసే 
వెచ్చనై కౌంగిటంగూడె వేంక పేశ్వరుండు 


మచ్చిక నిజబ్ణయాకు మడిచి యిమ్మనవే. వాడ ॥ 802 
రాగాల సేబృ-సావేరి.జం పె 
మెచ్చెనొకరాగంబు మీద మీ6ద కడు-- 
నిచ్చెనాకరాగంబు యింతులకునెల్ల ॥ పల్లవి ॥ 


చేనెనొకరాగంబు చెలియెదుట( గన్నులనె 
మూనెనొకరాగంబు ముదిత మతినె 
పూనెనొకరాగంబు పొలి(తిపులకలమేన 
(చానెనొకరాగంబు వనిత నిను(బాసి ॥ మెచ్చె ॥ 


చట ని-రే, ౮౩, అటరాళం,. 0, ని-రే, ౮౩, గొంతయేంటి. క. మణిచి. 


శృంగార సంకీర్తనలు 247 


స్టైనొకరాగంబు పాణములపై నలిగి 
తిజ్బైనొకరాగంబు తిరిగి తిరిగి 
పుపైనొకరాగంబు పొల6తిడెందమునకును 
మె సప్టైనొకరాగంబు 'మరయుచునె కదలి ॥ మెచ్చె ॥ 


కురినెనొకరాగంబు కొప్పు పువ్వులనె సతి 
మురినెనొకరాగంబు ముంచి మేన 
తిరు వేంక పేశ్వరుండ తెలుసుకో నినుంబొంది 
పొర నెనొకరాగంబు పొల(తికుచములనే. ॥ మెచ్చె॥ 068 


రామ్మకియ 


చాలు€ జాలు నీతోడి సరసాలు యిస్సై 
పాలింక్రకొంగుజారి బయట. బడితిమి ॥ పల్లవి (| 


సిస్గువడితిమిర నీ చేసిన చేంతలకు._ 
నగ్గమెతిమిర మరునమ్ములకును 
దగ్గరి సీకాంకల. దగులంబట్టి నేండు 
బగ్గన నిందరిలోన( బలచనైతిమి ॥ చాలు॥ 


నొగిలితిమిర నేము నోంచీన నోములకు 
పొగిలితిమిర నీ పొందులకును 
తెగి నీవు నన్ను రతిందేలించి తేలించి నాకు] 
పగటు బిగువులెల్ల 6 బచ్చిగా( జేసితివి ॥ చాలు ॥ 


దప్పి బిడితిమిర నీతాలిములనే కడు 
నొప్పి. బడితిమిర నీ నొక్కు (జేంతల 
ఇప్పుడి ప్టై తిరువేంక పేశుండ నీవు నా-_ 
కొప్పు సవరము దీసి కొల్లగొంటి మానము. +బాలు॥ 864 


1. ని=రే, జా. తెగి నీవు వడివీధి, దేలించ(గా నాకు. 


౪0 5- ౯21 


(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 
కాంభోది 


వలపేడ( గలిగెనే వామలోచనకు దీని 
వలపించినటువంటివా(డింక నెవ్వండో 


సిరులు గల మోమెల్ల చిరునవ్వుగనుదోయి 
విరివై న వురమెల్ల వేంకమైన గుబ్బలు 


కపలవి। 
ళా 


తరుణికి వెనకెల్ల (6 దురుము పిణు(దులును మంచి. 


నిరతంపు నడ పెల్ల నిండుమురిపెములు 


జలజొక్షినిలు వెల్ల చక్క(దనముల పోగు 
కలికితనమెల్ల 6 గన్నులపండువు 
కలకంటివయనెల్ల గడు( గోమలము దీని_ 
పలుకు(దేనియలెల్ల పంచదారకుప్పలు 


చెలువైన మోవెల్ల చిలుకవోట్లు దీని-_ 
కలదేహమింతయును( గస్తూరివాసనలు 
అలరిఎచెం దిరు వేంకటాధీశ్వరుండు దీని_ 
తలంపెల్ల విభునిలో దా(గున్న కరువు 


కాంథోది 


ఎవ్వతిర ప్రియము నీకింత నేసినది చూచి 
దవ్వుల నిన్నాకమా6ట తగులనాడినది 


సిబ్బెంపు గుబ్బలమీ.ది జిలుగు(బయ్యదది 
గబ్బిచూపు విన్నుంజూచి కన్నుల నవ్వినది 
ఐిబ్బిలకాయలతోడి పసిండిమె జ్రైలది 
జొబ్బిలిన చెమటలచే( జొక్కి నిలిచినది 


తొంగళిరెప్పలతోడి తోరపు. గన్నులది 
చెంగటిచెలియచేత( జెయివేసి నవ్వినది 
చెంగలువబంతిచేత( జెక్కునొక్కినది 
వుంగరాల వేళ్ళ సీ కొయ్యనె మొక్కి=నది 


1వల॥ 


॥[వల॥ 


(వల ॥ 865 


॥పలవి! 
ఠా 


॥ ఎవ్వ ॥ 


॥ ఎవ్వ॥ 


శృంగార సంకీర్రనలు 240 


వీడక వీడని కొప్పువిరులు జారినది 
వాడక వాడనిమోవివన్నెలు దోంచినది 
యీడులేని తిరువేంక కేళ నినుంబొంది యీ _ 


కో డెవయసుననింతి కోరికెలందినది. ॥ ఎవ్వ॥ 806 
ఆహిరి 
జిగురువంటివా(డె శినకాటి చింత -__ 
శిగురమ్మ(దోనీండె శిన* కాటి ॥ పల్లవి ॥॥ 


* నే(తి* కుత్తికవాండు నెడ* కుండ దాంచిన-_ 
పా6త పెదవిలు బఐలువున 
దగ; 
నా(ంళికొరకు వచ్చి నడిమికి విజిశిన*_ 
శేంతలాండుగదె శినకాటి ॥ బిగురు ॥ 


రట్టడి శేంతల రాకాశినాయని 
పట్టపుశెలి* యలి( బడ వేళి 
కొట్టంగొనముక్కు గోళి వేశినట్టి_ 
ట్‌ ట్‌ 
శిట్టగీండుగ దె శినకాటి ॥ జిగురు ॥ 


నలువున వెంకటనగమున. గోనేటి _ 
నెలవున సొంపుతో నెలకొని 
కలిమి పడుసుతోడి కాంపురమున్నట్టి 
శిలుగులాండుగదె శినకొాటి ॥ జీగురు ॥ 867 


08వ రేకు. పాడి 
జాజు* జాదేశాక దిరిశపు(బువ్వొనా 
సీజాడెంతయిన నీవు మానేవా ॥ పల్లవి ॥ 


1. వి-రే. ౮౫. చిన. 2. చేతి. 8. చెడ. 4. చిన, క, పుజెరి. 6. వి-రే. ౧౧౯. జాటి 
4 “చేదు” కు వ్యావవోరిక రూపమూ? 


260 థ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


సంపెంగపూవులలోన సాంకు( జూచిన తన_ 
కంపే కాక తనకాంక మానీనా 
యింపులు గొందరికి యీరసాలు గొందరికి 
జంపుల నీ గుణముల జాడ మానేవా 1 జాజు 1 


పొగడ పూవులలోన పొందుగ( జూచిన తావి! 
తగు(గాక తా మదము మానీనా 
నిగిడిన నీచేంత నీ బోంట్ల కే కాక 
మగిడి నీగుణములు మంచివయ్యినా : జొజు ॥ 


కామించి కలువలు కన్నులనద్దుకొనిన 
కామునమ్ములునేండు గాక మానీనా 
దీమసపు వెంకపే/ తెమలని* కూటముల 
ఆమని మాకోరికల ఆస మానీనా. ॥ జాజు॥ 806 


ముఖారి 


వంచిన పన్నీటంటో వాడె నీమోము 
మంచున( దామెరసొంపు మాయు(గదవే ॥ పల్ల వి॥ 


సంపెంగ నూనియనే మజ్జనము నేయంగ( టో 
చెంపజారి తురుమెల్ల ( జెదరీ! నేండు 
గుంపులైన తుమ్మిదలు కొమ్మ నీయలకలివి 
రంపప్పంగంపునకు వెరచు(గదవే ॥ వంచిన ॥ 


జవ్వాది యొప్పుడు నీ నొసల మెత్తంగానె పో 
యెవ్వరు విలిచిన నోరెత్తవు నేండు 
కొవ్విన చిలుకపలుకులు దీనిగాలికి 
దవ్వుదప్వులనె కడు దాంగు(గదవే ॥ వంచిన ॥ 





శృంగార సంకీర్తనలు 


ఓక్కె వేంకటవిభుండొ త్తినరేఖలం టో 
చక్కని నీచను(గొంగు జారీ. నేండు 


జక్క వపులుగులివి చందురులండుదయమైన 


వుక్కమీరి బెదరుచునుండు6 గదవే. 


శంకరాభరణం 


సల్లుసూపుల సలమారి* యింక 
'వెల్లంటో నన్ను నెనకండుగా 


సంకు స్మకముల సక్కనయ్యకు. దన-_- 
వుంకవవో నావొళ్ళెల్లా 
సంకనున్న తన సదురాలి మొరలగైన 
సింకసూపు నాపై సిమ్మండుగా 


మాపురేపుసూపు మాయలయ్యకు. దన-- 
దాంపురమువో నాతలంపెల్లా ' 
వీంపురమణీకరత * వెలవకయిన6 దన 
పూంపనవ్వు నాపై6 'బుయ్యండుగా 


వుసురుంబడుక మీ/దనొారగిన్న సక్కని. 
రసికుండు వేంకటరాయండు 
పసప్పశీర నాకు౬€ బరపుగా( బరపించి 
యెసగ) నిన్హై సనవియ్యండుగా. 


కేదారగొళ 


తనివిదీరమికి. గుంటనలె యాస 
అనుమతులకు. దాంకనాడుకు యాస 


1. ని-ంరే, ౨ం. సలమరి, 


2. ని-రే, ౮౫. కత్త 


స! 


1 వంచిన ॥ 860 


జ పలవి॥ 
ఉం 


1 సలు।ః। 
న. 


॥సలు॥ 870 
షి. 


11పల్లవ॥ 





$. ఎం, యెసగి. 


262 థ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


సరినెలయింప్పలకు నళుప్పుంజూపులె యాస 
గిరుపుంగన్నులకు జంకెనలె యాస 
సరసంబునకు నలసప్పుల గసరులే యాన 
మరు 'పెరరే(పులకు మంతనమె యాస జతనివి ॥ 


కడు( గోరికలకు( లో గాంతాళములె యాస 
చిడిముడికాంకలకు( జింతలే యాన 
బడలికకొ(గిటికి బట్టబియరే యాన 
పడరానియెడ6 గడపటిచే(తె యాస 1 తనివి 11 


రతిసమయమునకు రాకొట్టులే యాస 
అతిమోహమునకు( గయ్యములె యాన 
యితమైన తిరువేంఠపేకు కౌంగిటంగూడి 
మతిలోనికెపుడు. దమకములె యాస ॥తనివి॥ 371 


కద దేళి 
0 


మొలనూలి గొల్లైత మురియుచును 
వలవంత. దిరిగిని వాడవాడలను 11 పల్లవి ॥ 


సంపెంగలతుదముతో చల్లలమ్మీనిదివొ 

వంపుమోము గొల్లెత వోడలను 

యింపులకోరికె* తో నిందిరాపతి యెదుట 

జంపుల నటనలతో సాళగింవుచును 1 మొల || 
నొనలికస్తూరితో. గన్నుల నవ్వీవిదివో 

వసివాడు గొల్లెైత వాడలను 

కనరుచు హరిమీ6దికాం(కల కోపముతో 

యెసరుంజెమట గోర యెమ్మెలం జిమ్ముచును ॥ మొల ॥ 
వ్‌ సారే, ౨౮, కోరక... 2. వంరే. ౧౧౨. గొవయెమ్మైె 


శృంగార సంకీర్తనలు 258 


చెలువంపుటుంగరాల చెయి వీచీనిదివో 
వలపుల గొల్లైత వాడలను 
కలికియై తిరు వేంకటవిభుకౌంగిట 
ఆలసిన నటనల నల్లంతనేంగుచును, 4మొల॥ 872 


శంకరాభరణం 
మొబజ్జ్లో నేననంగానే మొక్కేవుగాని 
వెల్టినేను వెళ్టినేను వెబ్రినేను సుమ్మీ ॥ పలవి ॥ 
న! క! వ! స్‌ ఉం 
సడ్డలాడ6గా నే కడు జారిన పయ్యద చూచి 
_ యెడ్డ నన్ను జాణండేనేవేంటికో కావి 
వడ్డివారే వలపుల వన్నెవెట్టనేర నే 
గొడేరే గొడేరే గొడేచే సుమ్మీ ॥ మొలో ॥ 
యె (ఈ యె వి 
ఒల్లననంగానే నన్నును ద్దండపు( దుటారాల 
చల్లలమ్మ గానే పగ చాపేవు గాని 
కల్ల లాడనేర నీతో కపటాలు నేర నే 
గొలదాన గొల దాన గొలదాన.( జుమ్మీ ॥ మొలలో ॥ 
ఉా ళం ఉం 


వేంకకేశుండ నేనంటా వేసాలం బొయ్యేనంటా 
అంకులచేతులుచూచి యంటితి గాని] 
కంకిగా గుబ్బలమీ(ద గాజున దీనేవు. నే 
వుంకువొల్ల నుంకువొల్ల నుంకువొల్ల 6 జుమ్మీ ॥ మొబ్లో 1 878 


$4.వ రేకు, కేదారగొళ 


దశపిధాచరణం తన్నభవతి 
దశవిధావసారం తే త్మత ॥పలవి॥ 
ఎదర ములకు మచ ుయయమ న మి 


1. వి=రే. ౧౧౭౪ అపంటి ఊగాని . 


౪01 5-[!?9 


254 థీ రాళ్ళపాక అన్నమాచార్యుల 


స్థాపయిష్యామి వేదానితి వ్యాజేన 
దీపితోయ౦ మత్స్య దేవాః పురా 
వ్యాపారోయమేవం నచ తరుణ్యా 
రూపజలధా కేళిరుచయే త్మత దళ ॥ 


ధారయిష్యామి మందరమితి వ్యాదేన 
చారుకచ్చపవిధాచరణం పురా 
సీరసేయం తవ మనీషా ప్రియవధూ.-- 
భారకుచమందరా* భర్తుం తత్ర దశ ॥ 


భువముద్ధరిష్యామి పునరితి వ్యాజేన 
ధవళికిటివై భవం ధత్సే* పురా 
వ్యవహృతిరియం నచ మహామహీకుచత టే 
తవ దంతక్షతం దాతుంతత ॥ దళ ॥ 


దనుజం హరిష్యామి తమితి వ్యాజేన 
ఘన నారసింహవి[కమణం పురా 
దనుజహర తవ మహృత్త్వం తన్నచ నథా_ 
ర్థనమిందిరాయా (యాం 2) పసర్హం” తత ॥దళ ॥ 


అఆవహరిష్యామి బలిమవామితి వ్యాజేన 
కపటవామనరూపకలనం పురా 
నిపుణ ఏవం నఖలు నియతిస్ప్సతీషు శే 
కపటాచరణం ఘటయితుం తత ॥ దళ ॥ 


సంహరిష్యామి నృపజనమితి వ్యాజేన 
బహ్వరుణతోయే ,ప్రాప్తిః పురా 
సింహవి[క్రమణతే స్థితిరియం నచ సతీ_ 
*విహ్వాలత్వం తదా వేత్తుం తత ॥ దళ ॥ 
1. వి-రే. ౬రా. మండలొ. 2. ధత్తే. 8. మహత్వం తంనచ నఖలు--జననం 
శ్రీయాంచ (ప్రపర్తుం. 4. సారే; పె-రే. ౨౮. సంహ్వాూ, బంహ్వ, నింహ్వ, వింవ్వా 
అనియే పావసాళము; వి-రే, సంహ, బంహ, .నింహాసలితతాం.... .--.. .! 


శృంగార సంకీర్తనలు ః్‌55్‌ 


రావణం జేష్కామి రణ ఇతి వ్యాజేన 
'భూవరతక్వే తే భోగః పురా 
ఏవం నభవతి మహీసుతా విరహం 
సావరానేన ప్రహర్తుం! త్ర ॥దళశ 4 


కంసం హనిష్యామి ఖలమితి వ్యాజేన 
సంసారోయమాచరితః పురా 
హింసాదూర నచ హితమిదం [వజవధూ-- 
సంసరణలీలాం (పసక్తుం' తత్ర ॥1దళ ॥ 


పాతయిషే* పలంబమితి వ్యాజేన 
జాతరోషస్య తే జననం పురా. 
భూతరక్షక తే పభుత్వం తన్నఖలు' . 
భూతలే రేవతీం లోక్తుం తత ॥దశ ॥ 


బుద్దో భవీష్యామి పురహృతివ్యాదేన 
బద్ధరోష ఇతి తే ప్రా్తిః పురా 
తద్ధితం నహిఖలు'* తదా" వధూహ స్త షై 
సిద్తపసారేణ 'నేవితుం తత ॥ దళ ॥ 


ఇ 
మారయిష్యామి కలిమతమితి వ్యాజేన 
కూర కల్క్య్యవకతారకోవః పురా 
ధీర వేంకటనగాధీశ ఏవం నఖలు 
భీరుముర్వీం సంపీణయితుమత్ర ॥ దళ ॥ 8174 
1. ని-రే. వింహే సావధానంచ్యపసర్తుం, 2. (ప్రసర్తం. 8, యిష్యామి, 


4. సారే. తంనఖలు. 5. వి-రే, రోషస్యతే. 6, నఖలు, 7. సా.-రే. తధాం 
కి హస్తాప, 


56. థ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 
ముఖారి 
ఎంత నేయంగనేరదింతి గోపించినను 
కంతువి గెలిపించెను ఘను(డైవన విభుని ॥ పల్ల విీ॥ 


నతివింత తాపాన చందురు(డేంపంగం టో 
(ప్రతిచందురుండాయ పడంతిమోము 
అతివ( గోవిలకూ6ఠతలలయించ(గా( టో 
ఈతి( గోవిలలకూ6త తానాయ బలుకు 8 ఎంత ॥ 


మలయానవిలుండు దన్ను మలసి యేచంగం లో 
చెలివూర్చు చిరుగాలి. జిత్రించెను 
తలపో6తిచింత చిత్తము నేయంగాం టో 
కలికిచిత్తము పకికడకం టెనిపుడు -॥ ఎంత 4 


తిరుగ6 జందు(డు తన్ను తిలకించగా. టో 
- ధరియించె( గుచముల తానతని 
తిరు వేంకటగిరి దేవునికౌంగిటి- 
సిరులంబో యిన్నిటా( జెలువాయె నిపుడు. ॥ ఎంత ॥ 875 


ఆపొరి 


విన్ను! గూడిన విభువి నిలువెల్ల సౌంపాయ 
విన్నియును నొనగూడె నింతలోపలనె ॥1 పల్లి వి॥। 


సొలపు నీ కడగంటిచూపు హృదయము గాంది 
లలివితండు (శ్రీవత్సలాంఛనుండాయ 
'వెల(ది నిను( బెడ(బాసి విరహంపుమెయికౌ(5_ 
వలన నీతండు నీలవర్జు(డై నాండు . నిన్ను ॥ 


1 వి-రే. 88. ఆపారి. 


శృంగార నంకీర్తనలు 


ఆవన నీ చనుగుబ్బలను చ్మకముల చేత. 
ఐదిలపరపుచు చక్రపాణియైనాండు 
నుదతి నీ దేహమున సొబఐగు కుంకుమపూ.(త.. 
లెదిగి పీతాంబరంవీతనికి నాయ 


ఆలింగనాపేకిననయంబు నిను(గూడ 
లోలు6డటుగాన నాలుగుచేతులాయ 
(శ్రీలలితమూర్తియగు శ్రీ వేంక పేశ్వరుండు 
పాలించె నిను నీకు. బగితోషమాయ. 


ముఖారి 


కందువే నేండెందరై నాం గలరు నీకు 
యిందర౦లో న్నాపియమీడేరీనా 


సన్నలు నేనేటి* వాప సరసమాడేటివారు 
కన్నుల మొక్కేటివారు గలరు సీకు 
విన్ననై. యిందరికిని వెరవనే కాక నా _ 
విన్నపమెంతైన నీకు వినందీరీనా 


తే(పవ! జేరేటివారు తేనెల మా6టలవారు 
కాకలు నేనేటివారు గలరు నీకు 
యేంకటనిందరికడ నెడతా(కనేకాక 
సోంకనాడే నావంక చూడ(గూడీనా 


ముద్దులు గునియువారు ముచ్చటలాడెడివారు 
గదించి తి బ్టైడివారు గలరు నీకు 
తిద్దిన సీవిద్యలివి తిరువేంక 'పేశ నా-- 
వొద్దం గూడి యిట్ల నీకు వుండ6.గూడీనా 


1. ని-రే. ౧౨. కందువలైనే 8. నేనెడి, 
క్షే 


25? 


4 విన్ను ॥ 


*విన్ను ॥ 876 


౫పలవి॥ 
వ. 


॥* కందు ॥ 


॥ కందు ॥ 


కందు ॥ 877 


256 శ్రీ తాళ్ళపాక అన్నమాచాగ్యుల 
$గఎవ రేకు. మాళవిగాళ ! 


సీతక పడుసు దోసిటి పాల మగండు 
బాతి* పడిన నగపడునటపె వీండు 


మూ (9) డు గాళ్ళ పెద్ద ముసలి సవులుగొన్న 
పాండిమేకల పాల *పాశము 
వేండి జుజ్జినతల్లి వేంకటియై కన్న_ 
వాండు వీండు శిన్న ' వాండటపె వీండు 


కొండలంత సను * గుబ్బలరాకాళి 
మిండెత గవిళ పె మింగ రా(గా 
గుండె వగులనొక్క కోలనె సరగన 
'నెండి వేసినట్టి సిసు " వజ వీండు 

వుడుకు నుదుటివాండు వుదుటున దా (౧) సిన 
బెడిదపు మోతల” "పెనువిల్లు 
తొడికి విరిశివేశి దోమటి * నునుందాఆ-- 
కడుపుల తొలి" పెండ్రి కొడుక మె వీండు 


మారుదల్లి నేతిమాటల( బడలేక 
వూరు విడిశి యడవులకే(గి 
'నేరవచ్చిన యింతి 'నెవులు ముక్కు6గోళ 
ేరువారిన ెద్దవిరుద టె వీండు 


పొగదాగు తపసుల పుల్ల వెలుగు మంట -_ 
లగడు శేయ6ంగ ముగురసురల 
సగము సాయ సంపి సడింబెట్టి విడిశిన-- 
బగిడికాండు సిన్నపడుసటె వీండు 


1 ని-రే. ౭౯. వరాళి 2. బాత. 0. పిన్న, కః. చన్ను. 


॥ సీత ॥ 


॥ సీత ॥ 


1 సీత ॥ 


॥ సీత ॥ 


॥ సీత ॥ 


6. సరుగన 


6. శెండి వేశినట్టి శిశు, 7. ఉడుగు నుదుటివంటి ఉదుగరు మిడుకువాని-బెడీదపు రవముల 


8 లతగు. *పాళఠము==పాయసమా? * నునుబాల కుడుపుల 


శృంగార సంకీర్తనలు . ౭కి 


మిసమిస మెం సేటి మెగముమేనిపె 

పనలః దగిలి వెంటం బారి పాం 

గసిక వింటికోల గరిగాండనేసిన 

మసిమావమల సలమరి గదె వీండు ॥ సీత ॥॥ 
రవ్వల సేంతల రాకాశినాయని_ 

కొవ్విన మదము తె" క్కోలుగొని 

యివ్వల' దికువేంక పేళకు(డై యున్నాండు కి 

గువెక నిను ఉిట్టిగొనెంగ దె వీండు. ॥ సీత ॥ ౧78 


(శ్రీరాగం 
ఇప్పుడెట్లున్నదో యింమవబన 
అప్పటికి. గొంత గుణమాయ నావే ॥ పల్ల ని ॥ 


'తెజవ శశికాంత వేదిక మీ(ద మలంగుపై - 
నొజగి పరితాపాగ్నినిడుక(ంగాను 
నెజీ దొల(కు మోమువెన్నెలకు శశికాంతంపు- 
టఆఅ(గు గర(గిన శై త్యమాయెనా వేళ (| ఇప్పు ॥1 


చెలియ పొన్నల విడ (నీడ?) దిగురుంబానుపుమీంద 
పలుమారు నినుదూరి పాడంగాను 
చెలంగి పొన్నల విరియు చిలుకు(దేనెల సోన 
దెలివొంది కొంత వడదీరెనావేళ ॥ ఇప్పు ॥ 


తొయ్యలి విలాసమున తూ(గు మంచముమీ(ద 
పయ్యెదరజొర నిను(6 బాడ(గాను 
"తియ్యమున గూడితీ తిరు వేంక కేశ్వరుండ 
నెయ్యంపు వేడుకలు నినిచెనా వేళ. ॥ ఇప్పు! 870 


1. రవ్వైన శ్లేతుణ రండు వడులు గల-కొవ్విన అనుర డెక్కోణ, 8. దై యిదె 
వీంయె,.. 8. పువ్వుల పూజల(దొదలీ, ' మారుదల్లి' -*మినమీస” అను గెండు చరణ 
ములు ని-రే.లో రేవు. 


2600 (భ్రీ కాళ్ళపాక అన్నమాచార్యుల 
ఆపారి 


ఎంత మన్నించితో యీ యింకతివిదె నీవు 
ఆంత కంత కు( (టట్రేమనలరీవిపుడు 1 పల్ల ప ॥ 


వడ/తి నాట్య(శ్రాంతి(. బవళించి తొల్లి సీ 
తొడలపై సీవుతల దువ్వంగాను 
కడలేని యటువంటి కళలు దిలంచే కదా 
విడువని వియోగమున వేంగివిపుడు ॥ ఎం) ॥ 


ఒనరం గుచభారమున నొరంగి యీ మలంగుపై - 
నెవని నీవాకు మడిచియ్యంగాను 
వనిత నేండటువంటి వలపుదలంచే కదా 
ఘనమైన కావమునం గాంగివిపుడు ॥ ఎంత ॥ 


సిరులు వీ మోముపై( జెక్కులొయ్యన చేర్చి 
యర మోడ్చి కనురెస్పలలమి యలమి 
తిరు వేంకటాచలాధిపుండ విను. గూడియే 
పరవశానంద సంపద దేలెనిపుడు. - 4 ఎంత 1 000 


1. ఈ రేషలో ఇంకను వ్రాయవఆనిన రెండు కీ ర్తవలకు 'చోటు విడ్డువంబడి నది. 


లాట, ల౨, లొతా. లకొ, ౧౦౦. నంఖ్యల రేకుల నష్టములై నవి. 


ఆనుబంధము | 


అకౌరాదిగ రాగ - సంకీర్తన సంఖ్యా సూచిక 


రాగములు 
అమరసింధు 
ఆహిరి 


కన్నడగొళ 
కాంలోరి 
( కాంటోది) 


శేదారగొళ 
కొండమలహరి 


తెలు(గుంగాంలోరి 
( ఠం కాంటోది) 


దేవగాంధారి 


నంకీర్తవ నంఖ్యలు 
800 

త 4 8 10, 8, 40, 68, 68, 80, 
770 7 8 6 82 118 12, 
124 185. 180, 188, 1 147 155 
180. 164, 181. 182, 188. 107 20 
7 28. 51 88 200, 28, 2౫7 
276 2౫64, 802. 86, 817. 820, 81. 
804, 845, 847 848, 81, 86, 887, 
870, 880, 

. 88, 1104117 100, 2200, 800, 880. 

._ శ్‌ 16, 464, 6, 90, 112, 114 121. 
141. 146 16 112 10, 184 180, 
211. బం 25, 4 08 04, 466, 
874. న 


. 280, 050. 871. 


ఎం 1/0 824, 
ం ల8, 822. 


ఎం క4ర, 2800 


రాగములు 
దేళాక్షి 
దేశి 
దేసాళం 
ధన్నాసి 
నాట 
నాదరామ[క్రియ 
నారణి 
నారణి దేళాక్షి 
పళవంజరం 


పాది 


బౌళి 
(భవ?) 
భూపాళం 


భెరవి 
యా 


మంగళకొళిక 
మలహరి 


మాళవ్థ్రీ 


సంకీర్తన సంఖ్యలు 


161, 265, 204 086, 
225, 85, 2005. 
ఎం 78, 98, 170. 


107, 108, 227, 850. 
140, 244. 


ఆం బి2, 80, 82, 118, 208, 852. 
ఎ 400, 846. 

100. 
ల. 120. 


ఎం 10, 660, 72, 81, 100, 104 106, 107 
120 2 100, 18, 170 171 220, 


280, 308 808, 811. 818, 868. 


70 1860, 204 284 287, 200. 

ఇ 820, 

ఎ వితీి!, 257. 277 282 826, 061. 

2 15 20, 41. 61. 84, 07 127 218. 


222, 241, 2, 810, 815, త్‌? 


ఎం తీరి 102, 220. 
1809, 848, 
కలీ, 


* రేకులో 'భవుళ' అని యున్నను ఇది *బౌళి” గానే వరిగణింవంబడినది. 


రాగములు 
కుద్ద దేశి 
6 
శుగరామక్రియ 
0 
శద వసంతం 
ధ6 
(శ్రీరాగం 


సామంఠతం 


సావేరి 
సాళంగం 
సాళంగనాట 
సౌరాష్ట్ర, ౦ 


సౌరాష గుజరి 
అ'-౫ 


పొందోళ వసంతం 


హిజ్లీజి 
నో 


సంకీర్తన నంఖ్యలు 


ఎం 50, 258. 87, 

10. 

80, 6 67 180, 

441220 4 60, గ టి 


87 101. 10, 10, 206 04 140 


1500, 170, 18, 185, 101 00, 201, 


212. 224 26 బి6, 2, 248, 250, 
22 202 ౫4 2, 26, 270, 21. 
280, 202, 801, 812. 410, 80, 880, 
గిశశ తీర! 805, 362, 870, 


, 1 ల, 41, తి 07. 4, 4% 54, 50, 


128, 11. 100, 1008 14, 140, 162 
1008, 160, [77 ౨00. 20, 226, జ, 
5, 261. అ 206, 3814. 820, 827 
తీ, 841, 


ల లీలల, 
ఆం ల0, 210, 
కీర్‌ 20, 
ర్‌ 
ఎం 82 


౭4 


, తీరి 60, 


అనుబంధము & 


అకొరాది సంకీ రృన = రాగ - సంఖ్యా సూచిక 


సంకీర్తన మొదలు 


అంజలి రంజలి 
+ఆఈంకకంతకు గాలి 
అంత నేయకుండి 
అటు గొంఠకాల 
అడు గడుగుకు 
ఆతడు చొచ్చిన 
ఆతనుచే నెక్సైన 
అతివ జవ్వనము 
అదిగాక సౌభాగ్య 
ఆద్దిర చిమ్ముల 
అన్నిజాతులు దానె 
అపురూపమైన 
అప్పండు మజ్జన 
అప్పటికిని చెక్కు 
అప్పటి యెండ చెమ 
అప్ప మైన నీయ 
అప్పుడేనే నీకు 
' అబ్బురంపు శికువు 
అయ్యో వీండున 
అలమేలు మంగ 
అలరులు గురియంగ 
అలికి *6ంె,గ 


రాగము 


శ్రీరాగం 
(శ్రీరాగం 
పాడి 
(శ్రీరాగం 
సామంతం 
శ్రీరాగం 
లై” వి 
కొంటోది 
పొడీ 
సామంతం 
ఆపొరి 
సామంఠం 
శంకరాభరణం 
పొడి. 
శ్రీరాగం 
అఆపారి 
సామంతం 
మలగళళకొ శిక 
ఆహిరి 
పొడీ 


' శంకరాభరణం 


ఆగోారి 


సంకీర్తన సంఖ్య 


280 
110 
81 
844 
110 
10 
245 
112 
౭0 
827 
1౫ 
128 
258 
106 
28 
8. 
40 
0 
ఓ 
24 
881 


సంకీర్తన మొదలు 

అవి యెటుపంటి రహ 
అవ్వలిమాటలే 
అహో సురత 
ఆ(గ(జేసు న చూపు 
ఆ(పరావి వఐపాయ 
ఆ(పలేక సను 
ఆత(డు చొచ్చిన 


ఆత.డేపో చెలి 
ఆతడే యెటలు(గండా 


ఆపదలె సంపదల 
ఆలవట్టములు 

ఆస వెట్టుదువు 
ఇంతగా( జేసితి 
ఇంత మమ్మిట్లా 
ఇంత కన్నీరొలుక 
ఇంతిచేసిన భాగ్య 
ఇంతీిభువనమో 
ఇంకే విన్నప మింతే 
ఇందరి నేలితి 
ఇందూ నందును 
ఇచ్చకాొలు నాకు 
ఇచ్చకాలు రమ 
ఇట్టి ముద్దు మరస 
ఇప్లే నామది 
ఇదిగాక సౌభాగ్య 
ఇదె మొగంబిదె 


రాగము 


పొడీ 
దేశాక్షి 
శంకరాభరణం 
వరాళి 
ఎహిరి 
ముకొరి 
(శ్రీరాగం 
ముథారి 
ముఖారి 
ఆహిరి 
(శ్రీరాగం 
భైరవి 
కాంటోది 
ఆహిరి 
శ్రీరాగం 
ఆహిరి 
శంకరాభరణం 
శంకరాభరణం 
ముఖారి 
ధన్నాసి 
సామంతం 
శ్రీరాగం 
దేవగాంధారి 
ఆహిరి 
ముఖారి 
కాంటోది 


సంకీర్తన సంఖ్య 
13ల్లి 
265 
70 
(0 
త్రి" 
111 


1538 
80 


207 
278 
222 
145 

[0 
810 
866 
2664 

20 
207 
108 

[1 


250 
146 


లి0 
[7 
184 


నంకీర్తన మొదలు 


ఇన్ని చే/తలును 
ఇన్నియు. జేసితి 
ఇన్నిరాసులయుని 
ఇప్పుడెట్లున్నదో 
ఉండంబాసీ నడవి 
ఉండవద్దా యిటు 
ఉగ్గు వెట్టరే నం! 
ఉయ్యాల మంచము 
.ఉయ్యాలాబాలు విరించి 
ఉవిద తనులత 
ఊరకుంటపే నన్ను 
ఊరులేని పొలి ఇం33 
ఎండలు రేయెండలు 
ఎంతటివాండవు 
ఎంత నేరండీ 
ఎం౦తపనియిది 

ఎంత మన్నించి 
ఎంతవడిదా(5 

ఎంత నేయ(గనే 
ఎందరి. జెనకే 
ఎందరికి మోహించి 
ఎందరి దూరుద 
ఎందరువలె నీ 
ఎందా(కా జొగిది 
ఎక్కడ నున్నదో 
ఎక్కడికి నెక్కడ 


267 
రాగము 


భూపాళం 
ఆహిరి 
శుద్దరామ్మకియ 
(శ్రీరాగం 
కాంటోది 
శ్రీరాగం 
భైరవి 
కాంటోది 
కంకరాభరణం 
ఆహిరి 
(శ్రీరాగం 
సౌరాష్ట్రం 
ముఖారి 
దేవగాంధారి 
ముఖారి 
ఆహిరి 
ఆహిరి 
ఆహిరి 
ముఖారి 
శుద్దదేశి 
నారణీిదేళాక్షీ 
మలవారి 
భూపాళం 
ఆహిరి 
ముఖారి 
సామంతం 


సంకీర్తన సంఖ్య 


282 
488 
140 
శ్ర70 
178 
270 
1 
172 
248 
848 
248 
రస్‌ 
216 
280 
240 
208 
880 
18] 
తి 
ర్‌ి 
190 
180 
ల? 
208 
28 
శ్రి 


సంకీర్తన మొదలు 


ఎక్కడీది.క(బరి 
ఎచ్చరించెదనని 
ఏటువంటి భోగి 
ఎట్టయిన(జే:రు 
ఉట్టుధరింవంగ 
ఎట్టుధరియించె 
పట్టు .వోరచెనో 
ఎట్టు నేయనైన 
ఎట్టు చై (తువె 

ఎడ యాట మాట 
ఎనలేని వీరము 
ఎన్నడు గాని రాండో 
ఎన్నండును గోప 
ఎన్ని నేంలైన 
ఎన్ని వేసినా 
ఎపుడు నాయెడ 
ఎప్పుడు వచ్చునో 
ఎజి(గ వితని 
ఎవ్వ(డో వీండేల 
ఎవ్వతిర ప్రియము 
ఎవ్వతిరా నిను 
ఎవ్వరికి( జెల్లు 
ఎవ్వరిపై నింతేసి 
ఎవ్వరు గల రమ్మా 
ఎవ్వరు గల రీకని 
ఏ కాల మేది 


రాగము 
ముఖారి 
సాంతం 
నామంతం 
సామంతిం 
సామంతం 
శ్రీరాగం 
సామంతం 
భూవాళం 
శ్రీరాగం 
ఆహిరి 
(శ్రీరాగం 
కాంటోది 
(శ్రీరాగం 
నామంతం 
శుద్ద వసంతం 
భవు? 
దేశాక్షి 
ముఖారి 
ముఖారిపంతు 
కాంటోది 
భైరవి 
సామంతం 
ముఖారి 
బౌళి 
ముఖారి 
సామంతం 


సంకీర్తన సంఖ్య 


201 
84 
[77 
శ్రీ 
[144 
తగ్‌ర్‌ 
18 
28! 
812 
త్ర! 
106 
46 
41 
162 
180 
820 
గి8| 
800 
116 
8686 
త్ర? 
త్రి 
801 
8? 
280 
£5్‌ర్‌ 


సంకీర్తన మొదలు 


. ఏంటికిం జేరీ 

ఏటికి విచ్చేసి 

ఏడ నున్నదో 
ఏతులే నెరప 

ఏ మన(గల ది6క 
ఏమిటికి. జింత 
ఏమి బాంతినే 
ఏమినేయంగ నగు 
ఏమినేయంగ వచ్చు 
ఏమి నేయుదునమ్మా 
ఏమి సోద్య మిది 
ఏమీ ననకురే 
ఏమొకొ చిగురు 
ఏల రాండడమ్మా 
ఏలా యీయను 
ఏలే దగ్గరనీయ 

ఏలే పడుసా 

ఏలే యేలే మర 
ఏవం దర్శయసి 
ఏవూరికేవూరు 
ఓడయండవు నిన్ను 
ఒథ్ధేల మొక్షేవో 
ఒయ్యనె దగ్గర 
ఓఒఅపోమెలటుపో 
ఓయమ్మా వినరో 
కంటిమిసీలాగు. 


౪05-౯23 


269 


రాగము 


పాడి 
ముఖారి 
గ్నేశాక్షి 
పాడి 
కన్నడగాళ 
పళవంజరం 
ధన్నాసి 
మాళవి 
నారణీ 
నాదరామ[కియ 
బౌళి 

బెరవి 
నాదరామ్మకియ 
కాంటోది 
కన్నడగాళ 
ముఖారి 
ముఖారి 
పొడీ 
ధన్నాసి 
శ్రీరాగం 
దేశాక్షి 
సామంతం 
కాందోది 
పాడి 
ఆహిరి 
ముఖారి 


సంకీర్తన సంఖ్య 


100 
7 

1 
104 
88 
120 
858 
187 
[100 
[10 
ల్రిత్రిథ 
818 


£లిగ్‌ 
806 
110 
821 


160 
107 


141 


ల$? 


సంకీర్తన మొదలు 


కందువ నేండెంద 
కటకట సతి 
కటకటా యిట్లా 
కడగంటనే కెంపు 
కడు నీకు 
కనలకువే మతి 
కన్నులనే నవ్వితే 
కమలానన 
కలగన్న చోటికి 
కలలోనె యిరువుర 
కసి కా6ంక 

కలికి కాంళఠాళము 
కలికి కోరికల 
కలిమి నిందరిని 
కవయంగ వలె 
కాంత నీ నెరుల 
కానర(౧బ పెంచ 
కామ యాగము 
కామించి నీవరుగ 


కామిని నీ సౌభాగ్య. 


కాలకడ(6 దెగె 
కాల మెల్లా మోస 
కావరాదా కరు 
కుంకుమ చెమట 
కురదతాంపుమై 
_కులుకక నడవరొ 


రాగము 


ముఖారి 
వరాళి 
పిజరి 

జి 
ముఖారి 
సామంతం 
శ్రీరాగం 
సౌరాష్ట్రగుజరి 

ట్‌ జి 

రామకియ 
ముఖారి 
ముభారి 
ముఖారి 
శ్రీరాగం 
ముఖారి 
భూపాళం 
(శ్రీరాగం 
కాంబోది 
ళుదదేశి 

ణి 
కన్నడగాళ 
ఆహిరి 
ఆహిరి 
ఆహిరి 
భఛెరవి 
రా 
బౌళి 
ముఖారి 
ఆహిరి 
దేసాళం 


సంకీర్తన సంఖ్య 


వ్ర 
122 
6 
208 
200 
వ్ర0 
102 
807 
[| 
రి 
202 
126 
107 
ర్‌? 
లలల 
211 
28 
లలల 
142 
[64 
ల$ 
101 
౭04 
800 
రై 
70 


సంకీర్తన మొదలు 
కూరిమి చే(త 
కూరిములే కద 
కూరి మెఠీ(గి 
'కెరలి బయట 
కొంచెము మాకుల 
కొండల గుబ్బల 
కొండలో(గోవిల 
కొనచూపులనె 
కొప్పుతావి సారె 
కొమ్మ తన ముత్వాల 
కొలనిదోంపరికి * 
కొలనిలోన మును 


కొలమున మొద 
కొలిచి బిందెల 


కోపము లిద్దరిలో 
కోవిల పలుకదు 
గందము వూనె 
గుట్టున(గోరిక 
గొల్లె తల కేలరా 
గోళ్ళు వీటుచు 
చంపరాని పగ 
చక్క(దనములచే 
చక్క(దనములనే 
చక్కని తల్లి కి 
చలిగాలి వేండేల 
లాలా 


ఎ(/1 
రాగము 


(శ్రీరాగం 
కాంటోది 
భైరవి 

ఆహిరి 
రామ(క్రియ 
ముఖారి 
కొండమలహరి 
సామంతం 
(శ్రీరాగం 
ఆహిరి 
దేసాళం 
ముఖారి 
శంకరాభరణం 
వరాళి 

ఆహిరి 

భై౦వి 

వ్వైరవి 

ఆహిరి 
(శ్రీరాగం 
భెరవి 
(శ్రీరాగం 
ఆహిరి 
తెలు(గుంగాంటోది 
పొడి 
(శ్రీవాగం 
సామంతం 


సంకీర్తన సంఖ్య 


తిగ్ట్‌శీ 
100 
810 
[ప 
100 
8గ్ర( 
తలికీ 
[88 
వ48 

74 

రగ 
బి14 


బి4 
102 


థీ| 


[88 
108 
ర్ట 
206 
601 


శిలల 
107 


10] 
226 


సంకీర్హన మొదలు 


చాచిన చల 


చాలదా యీచన 
చాలు. జాలునీ 


చాలు.ంజాలు నీతో 
చాలు(జాలును భోగ 
చింతల చిగురులె 
చింతా పరంపరలు 
చిత్తము నిజమెన 
చిన్ననాండు మదు 
౧ 

చిమ్మకువే గోళ్ళంత 
చూడరమ్మయిటు 
చూడవమ్మ 
చూపులనే సాల 
చెంగటనే చెలువంపు 
చెంపల యేరు 
చెటవ పేవేరా 

టట 
చెడ చెడ మనసుల 

యె ఆతి 
పెదరి తటు పుణుంగు 
చెప్పరాదీయింతి 
చెప్పిన హృదయ 
చెలగి కూరాకు 
చెలికి( జక్క_6దన 
హెలియకు విరహ 
చెలువపు నేంతల 
చెలంటో అలుగ 

ళా 
చెల్లు నంటా వచ్చి 

ఉం 


272 


రాగము 


మాళవిగొళ' 
శుద్ధవసంతం 
ముఖారి 
రామ్ముకియ 
సాళంగనాట 
పాడి 
సామంతం 
నాట 

ముఖారి 
(శ్రీవాగం 
రామ్మక్రియ 
మాళవి 
వరాళి 

ఆహిరి 
కాంబోది 
తెలు(గు(గాంటోది 
ఆహిరి 
సామంళతం 
ముఖారి 
ముఖారి 
వరాళి 
కాంటోది 
నాదరామ్మ్యక్రియ 
సొామంతం 
(శ్రీరాగం 
శ్రీకాగం 


సంకీర్తన సంఖ్య 


తతిల్‌ 

(7 
త్రలిలి 
త్రి 

ఢీ$్‌ 
170 
18]! 
140 
100 

88 


8()4 
226 
తినని 
110 
12] 
86 
ర్‌రీ 
త్ర 
250 
848 
104 
| [0 
[0 
26! 
[80 
లి 


సంకీర్తన మొదలు 


చేయరాని చేంత 
జగడపుంజనవు 
జట్టిగొనెర నిన్ను 
జవ్వనంపు మద 
జవ్వాది మెత్తినది 
జోజు జాజేకాక 
జానామ్యప"0 తే 
జిగురువంటి 
తక్కుల చంతల 
తగిలిన మునులే 
తనివి దీరమికి 
తనువెల్ల (గోమ 
తన్ను. బాస్‌ నేనింత 
తమఃమును దల 
తమ్ములాల అన్న 
తరిణి కనుం౮గవ 
తరుణి నీయలుక 
తరుణిప మరుని 
తలంచిన దేవా 
తలంచి వేరొకటాడ 
తల నొక్క మాటాడ 
తలపట్టువెట్టు 
తవ మాం (దప్పుం 
కానట [పాణే 
తిట్టిన( దిట్టిన 

18 


273 
రాగము 


ముఖారి 
హిందోళవసంతం 
ఆహిరి 

ఆహిరి 
శంకరాభరణం 
పొడి 

ముఖారి 
ఆహిరి 

వరాళి 
(శ్రీరాగం 
కేదారగౌళ 
సాళశంగనొాట 
మంగళ కౌళిక 
రామకియా 
కాంటోది 
కన్నడగౌాళ 
*ం0కరాభరణం 
హిజ్డిజి 

మాళవ 
అఆమరసింధు 
వరాళి 
సామంతం 
కళంకరాభరణం౦ 
కాంబోది 
శ్రీరాగం 


ఆహిరి 


సంకీర్తన సంఖ్య 


281 
వ74 
026 
3005 
816 
8608 
105 


[160 
154 


114 
202 


న! 


సంకీర్తన మొదలు 


తురుము నీవియు 
తెప్పగా మళ్టేకు 
తేనయు నేయు 

దంట మాటలన 

దంతచ్చదము దా 
దవ్వుల నుండవే 
-దళవిధా చరణం 
దిక్కు లేకపోయె 
దిమ్మరివలె నిటు 


దుష్పటెల్లా జవ్వాది 


'దేవరచి త్తం 


దై వకృత 'మెవ్వరికి 


దొరకె.గా పూజ 
నలనిమేని 

గం 
'నాకుంజెప్పరె 
నిండిన వేడుక 


నిక్కమ టే యా మాట 


నిదిరించి పాల 
6 


నిన్ను( గూడిన విభు 


నిలునిలు దగ్గర 
సీవు దురగము 
నెయ్యిములల్లో 


నెలంతకు(గెండల 


నే నెందు వోయె 


నే నే లెవ్వరు నేల 


పంతప వీగువ 


274 


రాగము 


కన్నడగాళ 
శాలిత 
శ్రీరాగం 
ఆహిరి 


'రామకియ 


ఆహిరి 
కేదారగొళ 
ఆహిరి 
శంకరాభరణ 
మాళవ్రీ 
పాడి 

శ్రీరాగం 
ముఖారి 

నాంట 
శంకరాభరణం 
వరాళి 

లలిత 
మలహరి 
ఆహిరి 
వసంతవరాళి 
సాళంగం 
దేసాళం 
నాదరామకియ 
(శ్రీరాగం 
మంగళకౌళ5క 
నారణి 


సంకీర్తన సంఖ్య 


116 


లిరిగ్‌ 
8 


8[8 
(0 
త్రి 
[55 
2/0 
ర్‌8ి 
10 
184 


ర్‌ 
విశ 


1090 
వ72 
1005 
త్రిశ8ి 
876 
తి(2 


210 
170 
త్‌లి 
276 


102 
గి46 


సంకీర్తన మొదలు 
పంతమాడి పిలి 
పచ్చిదేరేవలపు 
పట్టని(క నోప 
పడ6తి నిను(దలంచి 
పతి(గలసి మేనెల 
లా 
పన్నీరు చల్లైరా 
పలుకు6 దేనియల 
పలుమరువుట్ల 
పసులు గాచేటి 
పిడికిటి తల(బాల 
పుడమిలోన మగ 
పువ్వుగట్టి నట్టి 
పెట్టని కోటిందరి 
పెద్దపిన్న వరుస 


ఎగుల జంద్యాలు 


పొదలిన వీడెపు 
పొదలు నీ సౌొబగెల 
పొదింక నెను (డూ 

ద్‌ 6 
పొద్దువొద్దుకును 

0౧ 

పొద్దువో కలవి 
పోదిగా నేండతని 
పతిలేని పూజ 
ప్రలపన వచనైః 
దిండి దొక్కె (బాము 


275 


రాగము 
రామ[కియ 
ఆహిరి 
(శ్రీరాగం 
సామంతం 
(శ్రీరాగం 
వ౮ళి 
ముఖారి 
ముఖారి 
ముఖాం 
(శ్రీరాగం 
భిరవి 
శ్రీరాగం 
బౌళి 
సామంతం 
కాంబోది 
ముఖారి 
కాంటోది 
సామంతం 
ముఖారి 
సామంతం౦ 
కాంటోది 
ముభారి 
శంకరాభరణం 
(శ్రీరాగం 
శుద్ధవసంతం 
లలిత 


సంకీర్తన సంఖ్య 

28 
తశ 
లన్లిడీ 
తశి0 
న 2 

రీ 
వి] 

ర్‌ 

ర్‌ 
1085 
వశ! 
281 
[8 
ఏఫీ] 
లర్‌ 4 
107 

85 

81 

75 
188 


275 
| 


80! 
త్రి 
శీర 


సంకీర్తన మొదలు 


బండి విటిచి 
ఐబయలీ(దించే వే 
బహుకర్మభో గంపు 
బిగ్గంగాంగలించు 
టొంకకురే చతు 
'భామ నో(ంచిననోము 
భారపు టూర్చుల 
భావమెర6(గని 
భోగీరదళయనుని 
మగువ వూర్చుల 
' మచ్చికల మొగసిరి 
మతికంటజె వెలి 
మదము దొలకెడి 
మరుని నగరి దండ 
మలసిన తుమ్మెద 
మాటలునేరుతు 
మాననీండు పుంటి 
మానరెమాయలు 
మామనునేతు 
మారుకుమారు 
మీలో మీలో మేళే 
ముచ్చటకెవ్వరు 
ముదితచి త్తము 
యుద్దులు మోమున 
_ మూసిన ముత్యాన 


మూల మూం నమ్ము 


276 
రాగము 


ధన్నాసి 
ఆహిరి 
బౌళి 
(శ్రీరాగం 
సామంతం 
భైరవి 
కొంటోది 
ముఖారి 
కొండమలహరి 
(శ్రీరాగం 
అహిరి 
ముఖారి 
సామంతం 
శ్రీరాగం 
నాదరామ్మ[క్రియ 
ముకారి 
ఆహిరి 
రామ[క్రియ 
(భ్రీరాగంి 
పొడీ 
రామ్మక్రియ 
అఆపోొరి 
దేశి 

పొడి 
అఆహిరి 
వొది 


సంకీఠర్తస సంఖ్య 


లై? 
107 
00 
04 
41 
127 
886 


2600 
178 


76 
42 
గీ 

. 

200 

850 

200 

215 

252 

171 
80 

287 

205 

808 

126 

220 


సంకీర్తన మొదలు 
'మెచ్చితి బళిరా 
మెచ్చెనొక రాగం 
మొలనూలి గొల్లెత 
మొబ్లో నేనన 
మోవిపై వీడెపు 
మౌవుల చిగురుల 
'మోహంపురతి 
మాహము 'నేయించు 
రమణీ సురటిగా 
రమ్మనవే వాని 
రాంగదే చూతండదిదె 
రాంయయగాక సరు 
రాకుంపే మాను 
రాధామాధవ 
రాయడికాండు 

రావే కోడల 
రెప్పవేసి లోక 
అంజకా(డవౌొదు 
లలితలావణ్య 

లేంత చిగురిదె 
లేంత చెమటలనె 
లేంయళమాయలు 
వంచన్నపియము 
వంచిన పన్నీట 
నచ్చేరా మాయమ్మ 
వట్టిసటలుగాక 


౪0! 54 | 24 


277 


రాగము 
శుద్ధవసంతం 
సావేరి 

శుద్ద దేశి 
శంకరాభరణం 
ఆహిరి 
వరాళి 
ఆహిరి 

బౌళి 
కన్నడగాళ 
కేదారగౌళ 
రామ్మకియ 
ముఖారి 
కాంటోది 
రీతిగౌళ 
భూపాళం 
పాడి. 
సామంతం 


ఆహిరి 

ఆహిరి 

దేశి 
శంకరాభరణం 
ఆహిరి 
కన్నడగౌళ 
ముఖారి 

పాడి 


ఆపొరి 


నంకీ ర్తవనంఖ్య 


62 
868 
8/2 
త్ర్‌/8 
తి$ిశీ 


క. 
త02 

7॥ 
[17 
£ంి8ి 

[4 
206 


166 
లైఫ్‌ 
81 
283 

న! 
180 

రగ 
100 


85 
156 


తి(0 
72 
186 


సంకీర్తన మొదలు 


వద్దు నాతో దొంక 
వద్దు నీకు నాతో 
వద్దు మమ్మింత 
వద్దు వోరా నీవు 
వథ్ధే గొల్లెతి 

వనిత భాగ్యంబు 
వనితల( గరంగించు 
వన్నెమాటల వల 
వలతు నందువు 
వలపారగించవమ్మ 
వలపు నిలుపలేని 
వల పేడగలిగె 
వాడు. నాకు చిక్కు 
విభుని వినయ 
విరహంపు6. గోవాలి 
విరహాన నిను. 
వెక్కసమగు 
వెరతుమయ్య 
'వెరవకువే యింత 
వెలయు నీ కల్యా 
వెలినుండి లోనుండి 
'వేంటకాండనంటా 
వేంకట్నాది విభుని. 
వేడుక నెవ్వతె 
వేవేగనరాని 
శిన్నెక తేవే 


278 


రాగము 


సాళంగం 
(శ్రీరాగం 
ఆహిరి 
(శ్రీరాగం 
రామకక్రియ 
భైరవి 
(శ్రీరాగం 
ముఖారి 
ఆహిరి 

దేశి 

ఆహిరి 
కాంటోది 
(శ్రీూగం 
పొడి 
(శ్రీరాగం 
సామంతం 
శంకరాభరణం 
ముఖారి 
ముఖారి 
వరాళి 
కాంబోది 
శంకరాభరణం 
భిరవి 
అహేరి 
(శ్రీరాగం 
మేంచబౌళి 


నంకీర్తసంఖ్య 
రి 
ర్‌0 
2గ్ర్‌1 
140 


(1 
ఓలి 


201 
218 
ఓర 

న్‌ 

77 
త్రిల్‌ 
8గ్రిలి 
808 

70 
200 
[74 

ర్‌ి 
206 
280 
నిలి2 
217 
815 
150 
17/8 
266 


సంకీర్రన మొ” 
శీలత న్వురి 
శోగుమే కోభ 
నంగ తిజ(గవు 
సకలం హే సఖి 
సతి గర్వమిది 
సత్యభామ సర 
సన్నపు నవ్వు 
సల్లు సూపుల 
సొారకు నంటకు 
సారె సారె ఏన్న 
సామాన్యమా వలప్పు 
సింగారరాయని 


సొంపుల నీ వదన 


279 


రాగము 


అపొరి 
వసంతం 
ఆహిరి 
నాదరామక్రియ 
ముఖారి 

పొడీ 

ముభారి 
శంకరాభరణం 
క 0కరాభరణం 
సామంళం 
శ్రీరాగం 
సామంతం 
భైరవి 
పోళవిగా?ః 
పొడీ 
'కేదారగొళ 
భూపాళం 


సంకీర్తన సంఖ్య 


గ్ర్‌70 
లై 


100 


7.0. ౧6110౦69 39/69 110 - ద37 9/09 15. 24-00 





ర11166 & ౧౮౦1150664 0 50% 16.2. 10%, 1.4&.5., మ౭య6046 0గంబా, 
టల గాండ0! ౭900202005 2064 01026 28 ౧గ౧౪ల౧| 0[961 ౧౧౧1ల. 
గగ2001102008గ). ౧౧: 23888 


